శ్రి మదాంధ్ర 
రాయాయణము 


కిష్కింధా కాండము. 
మూలము 
శ్రీ వాల్మీకి రామాయణము 


ప్రణీతము 


పోచిరాజు కామేశ్వర రావు 


కిష్కింధా కాండము. 
మూలము 
శ్రీ వాల్మీకి రామాయణము 


ప్రణీతము 


పోచిరాజు కామేశ్వర రావు 


శ్రీమదాంధ్ర రామాయణము 


(మూలము: శ్రీవాల్మీకి రామాయణము) 


కిష్కింధా కాండము 
సరము 1. 
౧ 


కం. సూర్యోఘ ఘన స్తుత్యా! 
సూర్యాన్వయ శరధి పూర్ణసోమా! రామా! 
సూర్యచ్చా త్రారాధ్యా! 


సూర్యాత్మజ మిత్రవర్య! శూరవరేణ్యా! 


రామలక్ష్మణులు పంపా సరోవరము సేర రాముడు సీతా వియోగమును దలంచి విలపించుట, 
పంపా తటి వర్ణనము, బుష్యమూక గిరిని సమీపింప సుగ్రీవు(డు వీరిని గాంచి భయబభ్రాంతు( డగుట. 


కం. పంపా సరోవరమ్మున 
నింపుగ( బద్మోత్సలములు నింక రుషమ్ముల్‌ 
పెంపార రాఘవులు గని 
కంపింప మనము ధరణిజ కాంతు(డు వగచెన్‌ 


తే.గీ. చూచి నంతట నా సరస్సును ముదమున 
హృదయ ముప్పొంగ రాము:డు రేగ బ్రేమ 
యింద్రియమ్ములు కంపింప నిట్లు పలికె 


ననుజు సౌమిత్రి తో గమలాక్షు( డడరి 


తే.గీ. వెలుగు చున్నది వైదూర్య విమల జలము 
తోడ ఫుల్ల పద్మ కుముద ద్రుమ వితాన 
సంయుతమ్ము సౌమిత్రి గాంచ నిట రమ్య 
మైన పంపా తటాకమ్ము మేను లలర 


తే.గీ. చూడుమీ పంప ప్రక్కన సుందరంపుః 


గాననమ్ము నెత్తెన శిఖలను వృక్ష 
రాజములు శైలముల భంగి రమ్యముగను 
గన బడుచు నుండ లక్ష్మణ! కన్ను అలర 


భరతుని( గాంచ నేరమిని బాధయు సీతను దొంగిలింప నా 

ర్తి రగుల దుఃఖ తప్తున కతీతము మాధవ మిచ్చు చున్నదే 
యురుతర పీడ నా కయిన నొప్పుగ జిత్రపు(గాననం బొసం 
గు రుచిర హర్ష మీ కుసుమ గుచ్చక శీతల వారి యుక్తమై 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


పద్మసంచయ సువిభాసిత మతి సుంద 
రమ్ము మృగ ఖగాకులమ్ము సర్ప 
సంచరితము వెలి(గె శాద్వల మట నీల 
పీత వర్ణముల నవిరళముగను 


పటజుపు వోలె( బటుప బడె( బన్నుగ నట 
వివిధ తరుల సుమము లెల్ల విరుల బరువు 
చేత వంగిన కొ మ్మల+ జెట్ల జుట్టు 

కొన్న పుప్పిత లతలతో( జెన్ను మీజా 


కామ సంభవ యుక్తంపు గంధయుక్త 
ఫల సుమమ్ముల నిండిన పాదపముల 

సుఖ మొసంగు ననిలము తోచు సమయ మిది 
చైత్ర మాసమ్ము సామిత్రి చారుతరము 


కనుమా వన రూపము లో 

యనుజా సుమ శాలినుల మహార్తవ వర్ష 

మ్మును గురియు చుండ దోీయ 

మ్మును గురిసెడు తీయదమ్ము( బోలుచు నిచటన్‌ 


సురుచిర గిరులన్‌ వెలిగెడు 

తరువు లనేకములు కంపితములై చల్లెన్‌ 
విరివిగ మారుత వేగ మ 

డరంబుష్ప చయమ్ము నీ పుడమిపై గనుమా 


10. 


11. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


రాలినవి రాల నున్నవి రాల కుండ 
వృక్షముల నిల్చి నట్టివి విరుల గనుమ 
వాయు వింపుగ వానితో వార కుండ 
నాడు చున్న విధము తోచు నక్కజముగ 


వివిధ నగ శాఖల పయిం 

బువుల వెలయు వాని పైన మూరు భ్రమరముల్‌ 
కవియన్‌ గాలి చలించిన 

రవములతో ననుసరించు రమ్యముగ దమిన్‌ 


శైల గుహల నుండి చాగు వాయువు బోలి 
మత్త కోకిలల సుమధుర నాద 

ములు సెలంగుచు ద్రుమములను నాడించు న 
ట్టగపడు( బరికింప నంచితముగ 


ఇమ్ముగ మారుత మెల్లెడ+ 
గ్రమ్మంగ నధికమ్ముగా నకటి నొక్కటి యీ 
కొమ్మలు కలియ+ గదలి వృ 

క్షమ్ములు పెనవేసి నట్లు కనబడు చుండెన్‌ 


చందనమ్ము భంగి డెందమునకు సుఖ 
మొసగి చల్లగాను వెస ధరించి 
గంధ మనిలము శ్రమ కనబడ నీయక 
వీచు చుండె నిచట విరివిగాను 


కదలుచు వీయ గాలి మధు గంధ వనమ్మున( గూయ( దుమ్మెదల్‌ 
త దనుగుణమ్ము నర్తనము తత్తరు సంతతి సేయ( గాంచుమా 
పదపడి కొండ నెత్తముల+ బాదప రాశి సపుష్బ రాజి స 
మ్మదముగ దాశకు శాఖలు క్రమమ్ముగ కైల శిఖాలి వెల్లుచున్‌ 


కొమ్మల కొనల గుసుమమ్ములు వెలయంగ 
నెగురు చుండ గాలి కత్తు నందు 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


మధుకరమ్ము లుండ మౌళి సదృశములై 
పాడు నట్టు లుండె( బాదపములు 


పూయ బూవు లెల్లెడల నింపుగను బసిడి 

నగ లనగ గర్నికార ఘన నగ రాజ 

ము లగపడు చున్న విట పచ్చ వలువములు ధ 
రించి నట్టి నరుల భంగి మించి వనిని 


వనమున దార సీత నెడ.బాయ వసంత మొసంగ దుఃఖమున్‌ 
ఘనముగ నాకు లక్ష్మణ ఖగవ్రజ నాదిత కాననమ్మునన్‌ 
మనము దహించు చుండె( గడు మన్మధు+ డిత్తటి శోక తప్తమున్‌ 
నను దమి( పిల్చు చుండెను వనప్రియ మారసి వెక్కిరించుచున్‌ 


మార తప్పు నన్ను ఘోరతరమ్ము బా 
ధించు చున్నయది ముదితము చాత 
కం బది సెలయేట( గాకుత్ళు! కూయుచు 
మధుర నిస్వనముల నధికముగను 


విని మున్నీ శబ్దమ్ము ల 

వనిజ మమప్రియ మురియుచు+ బర్ణకుటికలో 
నను బిల్చి తాను హర్ష 

మ్ము నందెడిది జానకి భృశముగ సామిత్రీ! 


కను విందుగను వివిధము ల 

యిన చిత్ర విహంగమమ్ము లెల్లను నానా 
స్వనముల నలరుచు నున్నవి 

వనిని లతా గుల్మ పాదపముల.+ దిరుగుచున్‌ 


పొగడ(గ నాత్మ బంధువులు పుల్లుల జంటలు వించు నింపుగా 
మగ మణీ యాడుతుమ్మెదల మత్త రవమ్ములు పాడు చుండె( ది 
య్యగ నిట బాదపమ్ములు ననంగుని బారిని నన్ను ద్రోయణగా 
బగ గొనుచుండె( గోయిలల పాటలు చాతక రమ్య నాదముల్‌ 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


బొగ్గు కాగ నశోకపు మొగ్గ లెల్ల 
మధుకరమ్ముల రొద లెల్ల మంటల చిట 
పటలు కా నెట్టని పల్లవ తతి మంట 


కాగ నన్ను వసం తాగ్ని కాల్చు చుండె 


సన్నని జిప్పవెండ్రుకల( జక్కని కన్నులు మంచి జుట్టునున్‌ 
మిన్నగ వెల్ల మాట లవి మించ(గ దియ్య(దనమ్ము నందు నా 
యన్నుల మిన్న జానకిని నక్కట చూడక యున్నచో నికన్‌ 
మన్నను లాభ మెయ్య దిల మానిని దూరము కాగ లక్షణా! 


తే.గీ. 


తే.గీ. 


కం. 


నా దయిత సీత కీ యరణ్యము సెలంగు 
చుండ కోకిల సంచయ శోభితమ్ము 
నయి మనోజ్ఞముగ ననఘ! యందమైన 
యీ వసంత కాలం బెల్ల నిష్ట మగును 


ప్రేమ తాప సంజనిత మత్కేశమే వ 
సంత కాల వరిత మయ్యె నంత గాల్చు 
థి 
నచిరమే నన్ను శోకాగ్ని యడరి యిపుడు 
నిశ్చయమ్ముగ లక్ష్మణ నీవ కనుమ 


వీక్షింపక నా దయితను 

వీక్షించి రుచిర మనోజ్ఞ వృక్షముల నయో 
యక్షయ మయ్యెను లోపల 

వక్షమునకు( దాప మడరి పదపడి యనుజా! 


కనిపింపని వైదేహి మ 
ది నొసంగును శోక వృద్ధి తీవ్రతరముగం 
గనిపించు వసంతము స్వే 

ద నాశకము కూడ నాకు( దద్ద యొసంగున్‌ 


మృగశాబాక్షి సతి వలని 
వగపున భృశము తపియించు వానికి( గ్రూరం 
బగు చైత్ర వనానిలము న 


27. 


28. 


29. 


30. 


31. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


సగు చున్నది తాప మెడ(ద సౌమిత్రి యిటన్‌ 


అచ్చ టచ్చటః జేసి నృత్యమ్ము లీ మ 
యూరములు దమ జిక్కలు మూర స్ఫటిక 
జాలముల భంగి విప్పార గాలి వలన 


భాసిలుచు నున్న వెల్ల బ్రభల( జెలంగి 


కనుమా లక్ష్మణ శిభఖినుల 

గని పరివేష్టించి శిఖులు కామ వశములై 
పెనుచుచు నున్నవి విరహ 

మ్మును మద నార్తునకు నా కమోఘముగ నెదన్‌ 


ఆడు నెమలి మన్మ థార్తయై మగ నెమ 
లి పతి సరస కరిగి లీల దనర 

నృత్య మాడు చుండె నెమ్మితో లక్ష్మణ! 
కొండ నెత్తములను గూర్మి తోడ 


దాని చెంత కంత దా బర్విడి మయూర 
మే యనంగ విద్ధ మింపుగ( బరి 
హాసమున కనంగ నజచుచు విప్పి టా 
కలను జేరు చుండెం గనుమ యనుజ! 


అసు రాపహృతము కాకు 

న్న సరణి దోచును మయూర నారి వనమునన్‌ 
వెస రమ్య కాననమున ని 

జ సతి సరస నృత్యము నది సలుప( దొడంగెన్‌ 


వాస మతి దుర్లభము నాకు( బత్ని సీత 

లేక పుష్ప మాసము నందు+ బ్రేమ మృగము 
లందు గనుమ యీ కేకిని యాత్మ నాథు 
చెంతన రమించు చున్నది చిత్రముగను 


నను గూడి యివ్విధము ప్రే 


32. 


33. 


34. 


35. 


36. 


37. 


38. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


మను దరి సేరి జనక సుత మరులు జనింపన్‌ 
వనిత హరింప బడక యు 
న్న ననుజ! చారుతర నేత్ర నడయాడు నిటన్‌ 


చలి కాల మగ బుష్బ 

మ్ముల నిండిన కాననముల బుష్బమ్ములు ని 
ష్భలముల నాకుళదలంపం 

గ లక్ష్మణ! కనుమ నిరర్ణకము లవి యెల్లన్‌ 


కడు మనోజ్ఞము లయి కనిపించినను వెల్లు 
లీనుచుగుసుమముల నూని తుమ్మె 
దగమి ధ్వనులు సెల(గ( దరువు లెల్ల నయిన 


బూలు వ్యర్థము లయి నేల గూలు 


గుంపు లయి తిరుగుచు( గూయుచు+ దియ్యగ 
నండొరుల( బిలుచుచు నున్న పగిది 
సంచరించి నెమ్మి శకునమ్ములు విర హో 
న్మాదు( జేయు చుండె నన్ను భృశము 


ఎచట బ్రియ సీత యుండెన్‌ 

యచటం దనరిన వసంత మప్పుడు మదిలో 
రుచిరమ్ముగ నా వలెనె త 

లు దప్పక మైధిలియు( బరవశ యయి తమిన్‌ 


మిన్నగ బాధింప(గ నరు 

లున్న వసంతము ధరణిజ యొంటరిగం దా 
నున్నెడ తలంచి చేయున 

దెన్న(గ నేమి కలదు నలినేక్షణ కనుజా! 


39: 


40. 


41. 


42. 


43. 


వదలును శ్యామ ప్రాణములు పద్మ పలాస నిభాక్షి సీతయే 
మృదుతర నిత్య భాషిణియు మీటి వసంతము నిశ్చయమ్ము గన్‌ 
సుదృఢము నాదు డెందమున( జూడ( దలం పిది యివ్విధమ్ముగా 
బ్రదుకగ నింక నొల్ల దెడ బాటున కోపక సాధ్వి లక్ష్మణా! 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కల దనురాగము సీతకు 
దలంున్‌ నా పయి సతమ్ము తద్దయు నట్టే 
కల దవనిజ పై నాకును 


దల పది మిక్కుటముగ నెద( దరుణీ మణిపై 


సుమ గంధ మూను వాయువు 


హిమ వంతము సుఖపు స్పర్శ నిడు నట్టిది నే 


డు మది దలప సీతను మా 
రె మంటగ విచిత్రముగ నరివ్రాతఘ్నా 


ఏ మారుతం బరసి మును 

నే మైథిలితో మురిసితిని కరం బకటా 

యా మారుతమ్ము నేఃడు వి 

నా మైథిలి శోకమును ఘనమ్ముగ+ బెంచెన్‌ 


సీత లేని తిని గూ(తలు కూసిన 

కాకి యా ద్విజమ్ము కలత తోడ 

నేడు ముదము నూని నెమ్మి నిలిచి చెట్టు 
పై నినాద మీయ+ గాన నగును 


ఖగ రాజ మిదియ కాకము 
మగువకు( బరిచారకుండు మైథిలి కచటం 
తగ నిపుడు సీత దరికి న 


ను గొని చనును నిక్కముగ గనుమ సామిత్రీ! 


పుప్పిత తరుల పయి మోదముగా(' గూయు 
చుండ బకు లలరి సుస్వనముల 
నాలకింపుమ మద మాత్మల వృద్ధి సే 
యునవి యక్కజముగ నుర్వి లోన 


విసరంబడి గాలి చేతను 


వెస నీ తుమ్మెద తిలకపు విరి గుత్తులపై( 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


51. 


చం. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


బ్రసరింప( బాటు చున్నది 
వెస బ్రియ( గదియంగ నెంచు ప్రియుని విధముగన్‌ 


నిలిచె నశోక మిచ్చట వనిం గడు కాముక శోక వర్ధనం 

బిల సుమ గుచ్చకమ్ము లవి యిప్పుడు గాలికి నూగు చుండి మి 
క్కిలి వెత నీయ నాకు+ బరికింప(గ జూతము లా సుమాలితో 
వెలసె నరాలి( బోలి తగ విభ్రమ మానస సాంగరాగులన్‌ 


కనుమీ చిత్రపు( బంపా 

వనరాజుల సంచరించు వర కిన్నరులన్‌ 
వనరుహము లెల్లెడ దరుణ 

దినకర నిభముగ వెలుంగ దెలి గంధములన్‌ 


నిర్మ లోదక బాసిత నిత్య పద్మ 

కుముద సంచయ యుత జల కుక్కుట చయ 
హంస కారండ వాకీర్ణ మమల గంధ 
విలసితమ్ము పంపను నరవృషభ! కనుమ 


జలమున సూర్యాభంబుల్‌ 
నలినమ్ములు వ్రాల నలి గణము కింజల్క 
మ్ముల విలసిల్లగ నింపుగ 
లలితం బీ పంప వెలుగ లక్ష్మణ! కనుమా 


సంతతము చరింప జక్రవాకమ్ములు 

కుంజర మృగ రాశి కొండనెత్త 

ముల జరించి యుదకమును గోరి వచ్చుచుం 
డు నిరతమ్ము పంప గనుమ యనుజ 


పవన వే గాహత తరంగ భంజి తాబ్జ 
వితతములను బంపాతటి విమల నీర 
భాసితమ్ముల లక్ష్మణ! పద్మ సంచ 
యమ్ము వీక్షింపు మిచ్చట నెమ్మి మీజి 


52. 


53. 


54. 


55. 


56. 


57. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


పరమపు( బంకజప్రియను బద్మదళాకిని( జూడ కున్నచో 
ధరణిజ వ్యర్థమే బ్రతుకు తప్పక యొల్లను జీవితమ్మునున్‌ 
మరుః+ డిటం దెచ్చు జ్ఞప్తికి నమానుష కర్ము(డు మేలు గోరు భా 
మ రమణి దుర్గ భాపహృత మానస మంద గలంత నిత్తణిన్‌ 


ఈ వసంత మింక నీ పుప్పిత తరులు 
నన్ను దివిరి చంప కున్న నాకు 

శక్య మగు భరింప( జనుదెంచి నట్టి యో 
పుష్పశరు ననంగు మూరి యనుజ! 


ఆమె గూడి యేవి యగు రమణీయము 
లవియె నాకు లేక యామె మారె 
నరమణేీయములుగ నక్కజమ్ముగ నొక్క 
త్రుటిని నెల్ల ననుజ దుస్సహముగ 


తమ్మి టేకులు పడ నిమ్ముగ దృష్టిప 
ద) 
థమ్ము నందు నాకు నమ్మడతుక 
కంటి టెప్ప లింపుగం గనిన భంగినిం 
దోచు చున్న దిచటః దుల్య మగుడు 


తగిలి వనజ కేసరముల 

నగముల మీదుగను వీచు ననిలము సోకం 
దగ నాకు సీత నిక్వా 

సగత సురభి రమ్య వాయు సరణినిః దోచెన్‌ 


కనుమా లక్ష్మణ! పంపకు 

గన దకిణ దిక్కు నందు గల గిరి తటులన్‌ 
ఘన కర్ణికార యష్టుల 

మనో జ్ఞములు బుప్పితములు మనుజవరేణ్యా! 


గిరి రాజు ధాతు సహిత మ 
డరి నిత్యము వాయు జవ మడర రేణువులం 
గర మధికమ్ముగ( జిత్రము 


58. 


59. 


60. 


61. 


62. 


63. 


64. 


ర 


తే.గీ. 


hd 


తే.గీ. 


గ రేసు చున్నది యరయుమ కాకుత్స వరా! 
థ 


జా! లేక దళమ్ములు సుమ జాలమ్ములతో 
మేలుగం గింశుకము లడర( 
జాల వెలు(గు చుండె( గంటె సౌమిత్రి! యిటన్‌ 


మొలకెత్తి రమ్య పంపా 

జల తటి( గరవీర తరులు సహ గంధ సుమ 

మ్ములు చారు మల్లికా ద్రుమ 

ములు మాలతు లింపుగ నిట ముద మిడు చుండెన్‌ 


పచ్చపూమొగళులు వావిళు లడవి మొల్ల లడర( బువ్వుల+ జెలగు చుండి 
బువ్వుల గురివింద నివ్వటిల్లగ వాసనల తోడ మొల్ల పొద లడరంగః 
గానుగు లిప్పవృక్షమ్ములును దినిశములు పొగడలు సంపె(గలు వెలుంగ 
బొట్టుగు లింపుగ జుట్టు వెలయ నాగగన్నేరులు విరులః జెన్ను మీటి 
గడిము లురిమిరు లింకను గజ్ఞురమ్ము 

లుండ నిండి సుమమ్ములః గొండ దరుల 

బద్మకములు లోధ్ర తరులు పసిడి రంగు 

న నలుపు టశోక తరులు దనరుచు నుండ 


ఊడుగు గోరింట లున్నత పూర్ణకమ్ములు నామ్ర దేవదారులును బాట 
లమ్ములు కోవిదారమ్ములు పుప్పితమ్ములు ముచుకుంద తరులు వెలుంగ 
నేజుమద్దెలు నట మూటు చుండగ గేత కోద్దాల భూజము లుండ శింశు 
పా శిరీష ధవ భూభవములు మోదుగు బూరుగు లింపుగ మూటు చుండ 
నెట్ట గోరింట గిబిక తా ళ్లెల్లం దనర 

నక్తమాల తరులు చందన ద్రుమములు 

కాట గంధము పుష్ప నికాయ మృదు ల 

తా నిచయ వేష్టిత తరులు తద్ద తనర 


గాలికి నూగగం గొ. మ్మలు 
సాలము లొండొరుల దరికి జన లత లెల్లన్‌ 
స్తీల పగిది మత్తడర(గ 


65. 


66. 


67. 


68. 


69. 


తే.గీ. 


కం. 


కం. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


వ్రాలిన వవి యనుసరించి లక్షణ! కనుమా 


పాదపము నుండి పర పాదపమ్మునకును 
శైల మందుండి మటీయొక్క శైలమునకు 
వనము నుండి యన్య వనికి జనుచు(దా'ద 
నియక యొక రసమున వీచె నెమ్మి గాలి 


తియ్యని వాసన లీనెడు 

నయ్యలరుల తోడ( గొన్ని యలరఃగ ద్రుమముల్‌ 
నెయ్యపు మొగ్గల వృక్షము 

లయ్యెను నల్లగ గరమ్ము నట క్రొ న్ని కనన్‌ 


విమలం బియ్యది స్వాదు త 
ర మియ్యది యిది వికసించె రమ్య తరముగా 
దమి నివ్విధమ్ముగ దలచి 
భ్రమరము వ్రాలె( గుసుమముల( బరమప్రితిన్‌ 


తేనెంగ్రోల నెంచి తేనియతిండి ని 

లిచి యొకింతసేపు లెచి తిరిగి 

క్రన్నన( జను మటీయొక దరికి బంపా త 
టంపు ద్రుమము లందు నింపు గొలుప 


పుడమి పయి దగ స్వయమ్ముగ 

బడిన విరులు సుఖ మొనర్ప( బన్నుగ నింపౌ 
పడక నమర్చినవి కనుమ 

యడరి కుసుమ రాసు లిచట నద్భుత రీతిన్‌ 


వివిధ వర్ణములగు విరులు చెదరి గిరి 
సాను తలముల వరుస వివిధములు 

టాతి ఫలకల నిట బీత రుధిర వర్ణ 
ములుగ మార్చె( జూడుము ముద మొసఃగ 


పంతము గొ న్న విధమ్ము హి 


70. 


71. 


72. 


73. 


74. 


75. 


76. 


ఆ.వె. 


కం. 


కం. 


తే.గీ. 


మాంతమ్మున( బుప్బ రాశి నడరెడు తరువుల్‌ 
వింతగ సుమ మాసమ్మున 
నం తెబుగక పూయుచుండేె ననుజా! కనుమా 


కుసుమ శ్రేష్టమ్ముల నళు 

లు సరాగము లడరు చుండ రుచిర శిఖాలిన్‌ 
ముసురుచు నగ రాజములు ము 

రిసి నొండొరుల( బిలుచు గతి లీలగ( దోచున్‌ 


మునిగి తోయ మందు మురిపెముతోడ( గా 
రండవ విహగమ్ము మెండుగ రమి 

యించు చుండె( గాంత నెలమి( గూడి కనుమ 
ప్రెమ నా కెడంద రేగు పగిది 


మనసున కింపగు నీ రూ 

పు నదిని మందాకిని దగ బొడచూపు జగ 
మ్మున గుణముల విఖ్యాతము 

కన రమణీయము భృశమ్ముగను సామిత్రీ 


కలిగిన సాధ్వి దర్శనము కాంతను గూడి వసింత మిచ్చటం 
దలడును శక్రు నైన నెడ(దన్‌ స్మరియింప నయోధ్య నైన శా 
ద్వలముల రమ్య దేశముల బన్నుగ నే విహరింప నామెతో 


గలఃత నెబుంగ నన్యముల+ గల్ల దభిష్టము నాకు లక్ష్మణా! 


నానా పుష్ప దళ తరుల 
కాననమున గాన కున్న(గాంతను సీతన్‌ 
మేను దహించెడు దుఃఖము 


మ్రాను లొసంగును భృశముగ లక్ష్మణ! నాకున్‌ 


చక్రవాక సంచయ నిత్య సంచరితము 

శీతల జల కారండవ వ్రాత సేవి 

తమ్ము పుష్క రోత్సల సంయుతమ్ము విమల 
తోయ పంపా సరోవరమే యరయుమ 


77. 


78. 


79. 


80. 


81. 


82. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


కొంగలు నీటిలో? దిరుగు కోళ్లు మహా మృగ రాశి తిర్గు చుం 


డంగ ముదమ్ము తోడుత( గడంగి విహంగ చయమ్ము కూయు చుం 


డంగను బంప కశోభల నెడంద జనింప(గ జేసె మోహమే 
యంగన( బూర్ల చంద్ర ముఖి నంబుజ నేత్ర స్మరింప( జేయుచున్‌ 


చిత్రసాను తటుల నాత్రముగను మృగ 
ములు తిరుగ(గ మృగుల ముందు ముదము 
మీటి గని విరహిత మృగశాబ లోచన 


పీతం దలడు బాధ సెలగె నెడద 


స్వస్తి కలుగు నాకు శైలసానువు లందు 
మత్త ఖగ చరితము లిత్తలముల 

సీత నంబుజాకి నాతతముగ రమ్య 
తలము లందు( గాంచ దప్పకుండ 


సీత పంప గాలి సేవింప నాతో సు 

మధ్యమ రహి సెలగ మానినీ మ 

ణి సుఖముగ బ్రతుకగ నిశ్శంక నగు నాకు 
లక్ష్మణ! వెత వీడి రమ్యముగను 


పద్మ గంధ యుక్త పంపోపవన మారు 
తమ్ము పీల్చు వారు ధన్యులు సుమి 
శోక నాశక మది శుద్ధ మైనది లక్ష్మ 
ణ! నిరతము వసింప నర వరు లట 


యువతీ లలామ పద్మ ద 

ళ వరాంబక మద్విరహిత లలనా మణి యె 
ట్లవనిజ ప్రాణము లూనును 

వివశ జనక నందన మది భీతి సెలంగన్‌ 


ఏమని చెప్ప నేర్తు మిధిలేశు(డు ధర్మవిదుండు సత్య వా 
క్కామెను గూర్చి నన్నడుగ నాత్మజ యెక్కడ యంచు వేదనన్‌ 


83. 


84. 


85. 


86. 


87. 


88. 


89. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కేమము కోరి పౌర తతి చేరువ సత్పథ మూని మందు నీ 
రాముని వెంట వచ్చిన ధరాసుత యక్కట యెక్క డున్నదో 


నన్ను ననుసరించె నన్నుల మిన్న సీ 
తా సతీ మతల్లి ధరణి తనయ 

భ్రష్ట రాజ్య మందభాగ్యుని లేకుండా 
దాను నే నసువుల నూన గలనె 


అవ్రణ ముఖ మంచి తాంబుజాక్షుల( గూడి 
మంచి వాసనల విమలముగా వె 

లుంగు నట్టిది యరయంగ లేక మనము 
కలత జెందె నిపుడు కరము నాకు 


ఎన్నఃడు విందు దియ్యనివి యింపొనగూర్చు సహాస వాక్యముల్‌ 
మిన్నగ పల్క సీత యిట మీటిన దుఃఖము కాననమ్మునన్‌ 
మున్ను వచించు చుండెడిది పోవ విచారము హర్ష మంద(గం 
జెన్నుగ మన్మ థార్తు(గని చెప్పుము లక్ష్మణ! నిశ్చయమ్ముగన్‌ 


తన కోడ లెక్క డని యడి 

గిన గౌసల్య జనని నను గిర లే మందుం 
గనియా మనస్విని నయో 

ధ్యను బదులుగ రాజపుత్ర! యార్తి సెలంగన్‌ 


చని భాతృ వత్సలుని భర 

తునింగనుమా లక్ష్మణ! వడి దుస్ఫ్సహ దుఃఖ 
మ్మున మన(జాలను నే సీ 

త నరయ కుండ నొక యింత తడ వైన ని(కన్‌ 


విలపించు చుండ రాము డి 

టు లనాధథుని వల మహాత్ముడు పలికె వచన 
మ్ముల నవ్యయముల యుక్త 

మ్ముల లక్ష్మణు( డిట్టు లతి సముచి తార్భమ్ముల్‌ 


90. 


91. 


92. 


93. 


94. 


95. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


నిగ్రహింపు మనుజ! నీకు భద్ర మగును 
బురుష పుంగవ! వగపు తగ దిట్లు 

విమల చిత్తు లొందరు మది విభ్రమము నె 
న్నండు ధీర! శాంతి నుండ దగును 


తలయు( బ్రియ జన స్నేహము కలిగి నట్టి 
దుఃఖమును ద్యజియింపుమ తూర్ణ మింక 
నూనె నిండుగ బీల్పినచో నరయఃగః 
దడిసి నట్టి వత్తియు మండు దద్ద సెల(గి 


తగ దా దాగిన రావణాసురు(డు పాతాళమ్మునం గ్రిందు నై 

న గతిం జేరిన దాని కింక ధృతి( బ్రాణక్షీణు( డౌ శీఘ్రమే 
పగవానిం గని నంత రాక్షసు(ఃడు దా భద్రమ్ముగా నీనిచో 
మగువన్‌ సీతను నే వధింతు ని(క రామా! వాని నొక్కుమ్మడిన్‌ 


దితి గర్భమ్మున దాగిన 

సతి సీతను గూడి తా నొస(గ కున్న సతిన్‌ 
వితత పరాక్రమమున నే 

నతని నచట( జంపు వా(డ నత్యుగ్రు(డనై 


స్వస్తి నందుమ యరగ్రజ! జాలి గొలుపు 
బుద్ధి వీడుమ భద్రము వొందు మింక 
లేక యత్నము వడయంగ లేరు కార్య 
సిద్ది నష్టము లందిన( జిత్రముగను 


ఉత్సాహమే బలము సుమి 
యుత్సాహమ్మునకు మించి యుర్వి బలము లే 
దుత్సాహ మూను మరగ్రజ! 

సోత్సాహులు గాంచ రింతయును దుర్లభమున్‌ 


పొంద టీల నిరాశ బురుషు లుత్సాహము 
నబను లందు సుంత నారి సీత 


నుదరి గాంతు మింక నుత్సాహ మాత్రము 


96. 


97. 


98. 


99. 


100. 


101. 


102. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


న ననుమాన మేల నరవరేణ్య! 


వెనుక నుంచుము శోకము మనుజ వర్య! 

విడువు ముద్వేగ మెల్లను వీరవర్య! 

తమ్మెటు(గరు మహాత్ములు తద్దయు సుకృ 
my 

తాత్ము లల్లరు నిది సత్య మార్య! కనుమ 


ఇట్లు నుడువంగ శోకార్త హృదయుడు విని 
వీడి మోహ కోకములను వీరు డా ర 
ఘుకుల సూను(డు రాముండు గొప్ప దైర్య 
మూనేె నింపుగః జిత్తమ్ము లోన నంత 


అతుల పరాక్రమ రాముం 

డతీత చింతాత్ము(డు చనె నరయుచు+ బంపా 
విత తోదకమ్ములను దే 

లు తరుల వీక్షించుచును సురుచిరముగ వడిన్‌ 


చూచుచు సెలయేర్లు సుందర కందర 
ములు సలిపి విచారముల ననుజుని 
తోడ భారపు టెద తోడ వగ పడర 
రాఘవుండు చనె నరవరు( డంత 


మత్త గజ గామి యవ్యగ్ర మానసుండు 
లక్ష్కణుండు మహాత్ముడు రాముడు చను 
చుండ నప్రమత్తత( గాచు చుండి చనియి 
ధర్మ మెంచి బలమ్మున( దద్ద యంత 


బుష్యమూకము చెంత చరించు బల్లి 
దుండు శాఖామృగ గణాధిపుండు గాంచి 
సుంద రాకారు లా రఘు శూర వరుల 
భీతిలి కడు చేష్ట లుడిగి వింత నుండె 


™ మహాత్ము(డంత నరసి వా రిరువుర 


103. 


104. 


105. 


106. 


107. 


108. 


109. 


నడచు చుండ నచట( గడు భయమ్ము 
నంది తిమ్మ( డంత నత్యంత దుఃఖమ్ము 
మంద గజ గమను(డు మదిని బడసె 


కం. కని రామ లక్షణుల నా 
ఘన బలుల భయమ్ము నంది కపు లెల్లరు వా 
రి నివాసపు టాశ్రమమున 
కు నరిగిరి సుఖ తటి కంత గుప్తమ్మునకున్‌ 110. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నకటవ 


సరము. 
౧ 


కిష్కింధా కాండము 
సరము 2. 
౧ 


ఆయుధములతో జనుదెంచు రామలక్ష్మణులను సుగ్రీవు(డు వీక్షించి వాలి దూత లను శంకతో 


భీతిల్లి హనుమంతుని వారి వివరములను దెలిసికొన వారి వద్దకు( బంపుట. 


కం. అల కాంచి మహాత్ముల రా 
మ లక్ష్మణుల భ్రాతల నట మనుజ గణశ్రే 
ష్థుల వీరుల నాయుధ ధా 
రుల సుగ్రీవుడు వడసె గురుతరము కలతన్‌ li 


తే.గీ. హృదయ ముద్విగ్న తప్త మయి చలియించు 
చుండ వానరు లందు శ్రేష్టుండు మెండు 
గ భయ మంద డెందము నందు గాళ్లను నొక 
చోట నిలుప లేకుండె నచ్చో నతండు 2. 


చం. స్థిరముగ స్వీయ చిత్తమును ధీరుల నారయ వీర్య వంతులన్‌ 3. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


హరి వరు డుంచ లేక యట నత్యధికమ్ము విచార తప్పు(డై 
వరుస బ లాబలమ్ములను బన్నుగ నెన్నుచు ధర్మచిత్త వా 
నర పతి భీతిలెం గరము న్యస్త సహాయుల సంప్రదించుచున్‌ 


రామలక్ష్మణుల నరయుచు సుగ్రీవుడు 
ప్లవగ పతి భయమ్ము వడసి భృశము 
కాంచి సచివులను వచించె నివ్విధముగ 
బాషణముల నంత బరగ గలత 


వారలు నార చీరలను వంచన నూని దురాస దాటవిం 
జేరిరొ వాలి పంపునను శీఘ్రుమ సందియ మయ్యె నాత్మలో 


నారయు( డంచు బల్కిన మహాత్ముడు వానర రాజు ధన్వులాౌ 


వారినింగాంచి యన్య శిఖ బన్నుగ జేరి రమాత్య వర్యులే 


వానర వీర యూధపులు వానర నాథుని నొక్క రొక్కరున్‌ 
మానుగ వచ్చి చేరిరి సమంచిత బుద్ధిని నాక్షణమ్మునన్‌ 
వానరు లెల్లకొండలను వచ్చిరి దాటుచు నొక్క చోటికిం 
గోనల( బర్వతమ్ముల సుఘోరము సెల్గగః గంపనమ్ములే 


అంత శాఖామృగమ్ములు గెంతుచు వడి 
నమ్మహాబలవంతులు కొ మ్మలను సు 
పుప్పితమ్ము లద్రుల చెంత మూరు భూజ 
ములను విటిచిన వెల్లను జెల(గి కరము 


హరి వరు లెల్లరు నెల్గెడ 

ల రయమ్ముగ గెంతు చుండ ద్రాసము లయ్యెం 
బరువు లిడెను బిల్లులు మృగ 

వరములు శార్టూల తతులు వడి వడి నంతన్‌ 


గిరి రాజ మందు నిలిచిన 

హరీంద్రు మంత్రులు కదిసిరి హరిగణ ముఖ్యం 
గరములు మొగిడ్చి వినయ మ 

డరంగ వీక్షించుచు నెదుట నిలిచి యుండన్‌ 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


హనుమ భయ విహ్వలుం డయి 

ననాథు సుగ్రీవు నిజ మనమ్మున వాలిన్‌ 
ఘనముగ శంకించెడు వా 

నిని గని వాక్యజ్ఞు డెట్ట్లనియె వచనములన్‌ 


వాలి వలని భయము వదలుమ మనమున 
నీ మలయ గిరి తటి నెట్టి భయము 

వాలి వలన( గనము వానరర్షభ! యించు 
కేని నిక్క మెంచ మాననీయ! 


హరి పుంగవ! భీతిల్లు దె 
వరి వలనను నీవు నిట్లు వాని( గన నిటం 
బరమ క్రూరుం గ్రూరం 


పురూపునా వాలిని భయము వడయ నేలా 


ఎవని చే భయపడు చుంటి వీవు మదిని 
నట్టి యా పాప కర్ముని నరయ నిచట 
దుష్ట్ర వాలి నగ్రజు వలదు భయ మింక 
నీకు సౌమ్య! గాంచ నిడుమ నీకు నేను 


కించపబచి కొంచు నుంచ కుంటివి నీదు 
చి 
మదిని స్థిరముగాను మ్రాను దిమ్మ 
రి తనము గన(బడె విరివిగాను నీ యందు 


నిట్లు ప్లవగ వర్య! యిచట నకట 


తెలివి జ్ఞానము నిండుగ వెలయు నట్లు 
చూపు మింగితమ్ముల వీడి తాప మింక 
భూతముల నెల్ల బాలింప బుద్ధి లేక 
యున్న రాజునకు నశక్య మెన్న మదిని 


విని హనుమంతుని శుభ గిర 


లను సుగ్రీవుడు సకలముల నతనితో' బ 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ల్కెను శుభ తరమ్ము లనవ 
చనముల నివ్విధముగాను శంకాత్మకముల్‌ 


కలుగదె భీతి యేరికిని( గాంచ విశాల తరాక్ష దీర్ణ బా 

హుల నసి చాప ధారుల సు రోద్వహ సన్నిభ మానవేంద్రులం 
దల(పగ వాలి చోదితులు తప్పక యౌదురు పూరుషోత్తముల్‌ 
వలతురు పెక్కు మిత్రులను బార్జులు వారిని నమ్మరా దిలన్‌ 


నరు(డు దెలియ వలయు నమ్మించి నమ్మిన 
వార లేమటంగ నారసి కప 

టమున మెలగు వారి సమయమ్ము న ప్రహరిం 
చు రిపులను సతమ్ము హరివరేణ్య! 


వాలి వీక్షింప మేధావి పనుల యందు 
రాజులు బహుదర్శను లరులను వధింతు 
రెవ్విధము నైన వారల నెటు(గ వలయు 
బ్రాకృత పురుషు డైన నిరంతరమ్ము 


చని ప్లవంగమ! యతి సామాన్యుని విధము 
వారి నెటుగుమ తగ భాష లందు 

జేష్ట లందు నింక జేరి రూప ప్రకా 

రముల నెవ్వ రని నిజముగ హనుమ! 


నేరుమ వారి భావమును నెమ్మి మనమ్మున వార లున్నచో 
వారికి నమ్మకం బిడుచు( బన్నుగ( బల్మటు సంస్తుతించుచున్‌ 
మూర హితమ్ము నా పయి సమున్నత రీతి వనంపు రాకకై 
కారణ మెల్ల జెప్పు( డను కార్ముక ధారుల సర్వ మింపుగన్‌ 


పలుకుల నెటు(గ( దగు వార లింపుగ శుద్ద 
చిత్తు లయిన హనుమ చేష్ట లందు 

మంచి చెడుల నేరుమ యుభయు లందు వ 
చనము లాలకించి సత్యముగను 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


కం. పనిచిన నిట్లు కపీంద్రుం 
డనిలాత్మజు( డంత( దలంచె నరుగ(గ డెంద 
మ్మున హనుమ రామలక్కణు 
ల నరయ వేగముగ సంబరము సెల్ల నెదన్‌ 23. 


కం. అన విని దురాసదు సుభీ 
ముని నుడు లట్టె యని స్తోత్రముం జేసి తగం 
జన దొడ(గె రామలక్షణు 


లు నరర్దభు లున్న దరి కురుత రౌాజమునన్‌ 24. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు రెండవ 


సరము. 
౧ 


కిష్కింధా కాండము 
సరము ౨. 
౧ 


సుగ్రీవుని మాటలు విని హనుమంతుడు రామ లక్ష్మణు లున్న చోటున కే(గి వా రెవర్‌ొ దెలిసికొని 
సుగ్రీవునితో మైత్రి చేయుడని కోర రాము(డు మారుతి విజ్ఞానమున కచ్చెరు వంది యంగీకరించుట. 


కం. ఆ సుగ్రీవు గిర లెటి(గి 
పాసి హనుమ బుష్యశృంగ పర్వత మంతన్‌ 
భాసుర మహాత్ము( డెగిరెను 
రా సుతు లా రాఘవులు పరగు చోటునకున్‌ 1. 


కం. కపి రూపము నంత విడిచి 
కపటపు సన్యాసి రూపకము నూని తగం 
గపి వరు(డు మారుతాత్మజు( 
డపు డేంగెను హనుమ యమ్మ హాత్ముల( గాంచన్‌ 2. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కపి వరు( డంత రాఘవుల( గ్రన్నన( జేరి వినమ్రు( డౌచుద 
ద్ద పొగడి చేసి సన్నతులు తాను మనోజ్ఞము లైన వాక్యముల్‌ 
విపులముగా వచించె( దమి+ బ్రీతి నొసంగ గరమ్ము వారికిన్‌ 
నృపకుల వార్డి చంద్రులకు నెమ్మిని నివ్విధ మంత శ్లక్టముల్‌ 


యుక్త విధము వాన రోత్తము(డు మరుత్త 
నయు:ఃడు పూజ సేసి నమ్రత రఘు 
నందనులను గాంచి నరవృషభుల సత్య 
విక్రముల మృదువుగ( బేర్మి( బలికె 


తోరము దేవ రాజ బుషి తుల్యులు తాపస వర్యు లిర్వురున్‌ 
మీరలు సంశితవ్రతులు మేలిమి వర్ణులు నీ యరణ్య సం 
చారుల జంతు జాలముల సంతతి కివ్విధి బీతికొ ల్పుచుం 
జేరిరియే కతమ్మున వచింపు(డు గాంచుచు( జెట్ల నిచ్చటన్‌ 


యీ నది కిచ్చి శోభలను నెల్లెడ( జూచుచు ధైర్యవంతులై 
మౌనుల భంగి నిల్చి రిట మానుగ( బచ్చని నార చీరలం 
గాన(గ నిశ్వనమ్ములు ముఖమ్మున నీ ప్రజ భీతి సెందగా 
నేనిక హస్త సన్నిభములే పరికింప(గ మీ భుజమ్ములే 


మృగరాజేక్షణ సన్ని భాక్ష్తులరు బల్మిన్‌ దిట్టలున్‌ వీరులుం 
దగ జాపమ్ములు శక్ర చాప సమముల్‌ దైర్యమ్ముగా నూనిరే 
జగతిన్‌ శ్రియుత రూపవంతులరు నుక్షశ్రేష్ణ విక్రాంతులే 
పగవారిం బరిమార్ప శక్యుల రనూపశ్రి కరస్కంధులే 


మానవర్షభులరు ద్యుతిమంతు లమర 
సన్నిభులు నిజప్రభల నచలమును వెలి 
గించు చుంటిరి యేల యీ గిరికి నేగు 
దెంచితిరి పాల నార్హులు దేశములకు 


పద్మ పత్రేక్షణులు జటాపర్వ ధరులు 
సదృశ రూపులు వీరులు చక్క దేవ 
లోకమున నుండి వచ్చిరె రుచిరముగను 


ఆ.వె. 


ఆ.వె. 


చం. 


కం. 


జంద్ర సూర్యాభ దీర్ద వక్షః ప్రవరులు 


దేవ రూపు లైన ధీర మానవులు గో 
వృషభములను బోలు విక్రములరు 
సింహ మధ్యములరు శ్రేష్టు లుత్సాహవం 
తులు సమద పరాక్రములరు ఘనులు 


బాహు లాయథయతములు పరిఘ సన్నిభములు 
వృత్తము లరయంగ విరివి నూన 
భూషణమ్ము లర్హము లవి యేల ధరింప 
కుంటిరొ యెద నేర కుంటి నేను 


పుడమిని గావ నిద్దజును బూర్లము సాగర శైల యుక్తమై 


యడవుల వింధ్య మేరువుల నందము లొ ల్కుచు మూరు చుండ మీ 


రడరిన నర్హు లౌదురు మహాబల విక్రమ ధైర్యవంతులై 
పడసిరి చిత్ర చాపములు వజ్రి ధనుస్సమ కాంతు లీన(గన్‌ 


అమ్ములు బుస్సు మనెడి స 

ర్పమ్ముల పగిది గనిపింప( బ్రాణావలినిం 

బమ్మి యణ(యచునవి నిండ 

నమ్ముల పొదు లడరు చుండె నందము లొలుకన్‌ 


అతి దీర్థములు పుటపు(బసి 

డితో విభూషితము లీ బెడిదములు కత్తుల్‌ 

వితత మడరు చున్నవి మెజి 

సి తమ తమ కుబుసములు విడిచిన ఫణుల వలెన్‌ 


ఈ విధ మేను బల్క నిట నించుక యేని వచింప రేల సు 
గ్రీవు(డు వాన రాధిపు(ఃడు పృధ్విని( దిర్గుచు నుండె నన్నచే 
దా విడువం బడంగ నెద( దద్ద తపించుచు( గంటి మిమ్ము నే 
నా వర వానరప్రవరు నానతి నే హనుమంతు(డం గపిన్‌ 


నన్నెటు(గుండు వానర గణప్రభు మంత్రిని మారుతాత్మజున్‌ 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


మిన్నగ( గామరూపు(డను మించి వహించితి భిక్తు రూప మే 
నెన్ని కపీంద్రు కాంక్షితము నింపుగ( గామ చరుండ వచ్చితిం 
జెన్నుగ మీ సఖిత్వము రుచింప(గ గోరుట కంప నాథుడే 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


రామ లక్ష్మణుల నరసి పలికి యిటుల 

వాక్య నిపుణు లందు బరమ ఘనుడు 

ను హనుమంతు(' డంత నుడువ కెట్టి పలుకు 
లుండె మారుతాత్మజుండు నిలిచి 


విని యా పల్కులు హృష్టా 

ననుండు రాముం డపుడు ఘనశ్రి యుతుడే 
యనుజుని లక్ష్మణు తోడ వ 

చనమ్ము లివ్విధి( బలికెను జారుతరములన్‌ 


మంత్రి సుగ్రీవున కితఃడు మాన్య వాన 
రేంద్రునకు మహాత్మున కట యెవ్వరి* గన 
నెంచితిమొ వానికిం జనుదెంచె నితడు 
మన సమీపమున కెలమి ననుజ! కంటె 


సురుచిరముగ ననుజ! సుగ్రీవు మంత్రితో 

నీ కపి వరు తోడ నెలమి వాక్య 

విదునితో రిపుఘ్న! యుదరి మధురములు 
స్నేహ యుక్త గిరలు నెమ్మి బలుకు 


సిద్ది లేకున్న బుగ్వేద శిక్ష లోన 

థి 
మూర కున్న యజుర్వేద ధారణమున 
సామవేద వైదుష్యము చాలకున్న.+ 
బలుక నేర రెవ్వరు నిట్టి భాషణములు 


నేరు నిత డవశ్య మా రమణేయ సు 
వ్యాకరణ సకలము బహు వచనము 
లుచ్చరించిన నిట నొక్క టేనియు నప 
శబ్ద మందు లేదు సత్యముగను 


20. 


21. 


22. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


వదనము నందు నేత్రముల ఫాల తలమ్మున భ్రూవు లందునున్‌ 
వెదకిన నన్య గాత్రముల వీసము నైనను లేదు దోషమే 

పదములు కావు తోరములు వ్యాప్తము లింకను గావు వేగముల్‌ 
మృదువు లశంకలా గిరలు మించి యురమ్మున( గంఠగమ్ములా 


అద్రు తావిలంబిత గిర లద్భుతములు 

వెలసె సంస్కార యుతములై లలితములు మ 
నోహరము లుచ్చరించెను నుడుల నెల్ల 
స్వచ్చముగ శుభప్రదముగ వానరుండు 


ముచ్చటగ నతండు ముచ్చోటుల జనింప 
వచనములు బలుక(గృపాణ ధారి 

శత్రు వైన నా వచనముల హర్షమ్ము 
నంద కుండునె నిజ డెంద మందు 


అనఘు! యితని బోలెడు దూ 

తను బొందక యున్న నెట్టి ధరణీశుం డై 
నను మున్ను స్వీయ కార్యము 

ల నందెనె ఫలమ్ము నిద్ధరా తల మందున్‌ 


ఏరి చెంత నుండు నిట్టి గుణగణ వి 
రాజితు( డగు దూత లక్ష్మణ! ధర 
నా ధరాధినేత నా కార్య సాధక 
దూత గిరల సిద్ధి తోర మందు 


అన విని సుగ్రీవు సచివు( 
గని వాక్యజ్ఞు ననిల సుతు గాకుత్సుం డి 
ఇ థ 
ట్లనె సౌమిత్రి పరమ వా 
క్య నిపుణుడు వచనము లంత గమనీయముగన్‌ 


అమ్మ హాత్ముని సుగ్రీవు నంచిత గుణ 
గణముల నెబు(గుదుము ప్లవగ గణ నాధు( 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


బండితవరు నన్వేషింప వచ్చి నట్టి 
టబ 
వారలము మే మెటుంగుమ పవన తనయ! 


ఆ.వె. ఎవ్విధి వచియించి తీవు సుగ్రీవు వ 
చనముల నడరి హరి సత్తమ! యిట 
నట్ల చేయు వార మయ్య మే మింపుగ 
నీదు భాషణముల మోద మడరె 30. 


కం. విని నిపుణ వాక్యములను బ 
వనాత్మజు(డు సంతసమ్ము వడసి మనమునన్‌ 
ఘున విజయంబు దలచి చె 
రిని? జేయ(గ నుత్సహించె మేటి నృపులతో 31. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రిమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు మూడవ 


సర్లము. 
౧ 


కిష్కింధా కాండము 
సర్గము 4. 


లక్షణు(డు హనుమంతునితో దమ రాకకు( గారణమును వివరింప మారుతి కృతకృత్యు(డ నైతి 
నని దలచి రామలక్ష్మణులను దన మూ(పున వహించి సుగ్రీవుని కడకు( గొ నిపోవుట. 


కం. విని కృతకృత్యుం డా గిర 
లను ముదితుండు మధురమ్ములను హనుమ మరు 
త్రనయుండు దలంె డెంద 
మ్మున సుర్రీవుని( గపీంద్రు( బుణ్య చరిత్రున్‌ 1. 


ఆ.వె. పొందు నింక రాజ్యమును దగ సుగ్రీవు( 
డమ్మహాత్ము( డతి రయమ్ముగాను 2. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


జేర జేయు నట్టి యా రాము డరుదెంచె 
జక్కని పని గూడ జరగు వేళ 


పడసి ముదమ్ము నా ప్లవగ వర్యు(డు రామునితో వచించె ని 
ట్లడరుచు వాక్య కోవిదు(డు హన్మ(డు పంపకుః జెంత నున్న యీ 
యడవుల కేల వచ్చితిరి యార్య! సహోదరు తోడ నివ్విధిన్‌ 
నిడుప(డు లింక వ్యాళము లనేక మృగమ్ములు దిర్లు నిచ్చటన్‌ 


ఆలకించి పలుకు లంత రాముని యాజ్ఞ( 
దెలిపె లక్ష్కణుండు తెల్లముగను 
రాముని వివరముల రమ్యముగను దాశ 
రథి చరిత మపు డను రక్తి తోడ 


దురిత విదూరుః డా దశరథుండు నరేంద్రుడు ధర్మ వత్సలుం 
డురుతర కాంతి మంతుఃడు నిజోన్నత ధర్మము నూని నిత్య మా 
దరమున నాల్లు వర్ణముల ధర్మములం దగ నిల్సె ధాత్రిలో* 

బరు లన లేరు ద్వేషమును బార్థు( డొకింత వహింప( డేరిపై 


మూరి పుడమి నగ్నిష్టోమ ముఖ మఖములు 
విరివి దక్షిణల నొనర్చె( బృధ్వి భూత 

రాశికి బితామహుని భంగి రాగ మడర( 

గం దనరిన యట్టి భూరి భూ కాంతు( డతడు 


ఆరయ రాము డా దశర థాత్మజు( డీతడు పూర్వ జన్ము(డుం 
గోర శరణ్యు+ డెల్లరకు( గూర్మి వహించును దండ్రి యాజ్ఞలన్‌ 
వీరుడు రాజ లక్షణ వివేక యుతుండు సుతోత్తముండు దా 
మూరిన రాజ్యసంపద విముక్తు(డునై యరుదెంచె( గానకున్‌ 


భార్య సీత గూడి వనమున కేతెంచె 
రాముడు వశి గొప్ప ప్రభల వెల్లు 

వాడు దిన లయంపు( బ్రభ తోడ వెడలెడు 
భాస్కరుని విధమ్ము పటబ(గి హనుమ! 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ కృతజ్ఞుని సుమహా తేజు సర్వజ్ఞ 

Gp ఇ 
గుణ గణముల నయితి( గూర్మి దాసు 
నిగను లక్ష్మణు(డను నెమ్మి యనుసరించి 
తిని యనుజు(డ నతనికి నర పతికి 


అర్హుని సౌఖ్య రాసులకు నందటీ మేలును గోరువాని భూ 
ర్యర్ణుని శ్రీ విహినుని మహాటవిలో వసియించు వాని పూ 
జార్హను భార్య నొంటరిగ నారసి రాక్షస కామ రూప నిం 
దార్హుఃడు దొంగిలించె నకండాతని నేరము మారుతాత్మజా! 


దను నాముండు కుమారుడా దితికి వే తప్తుండు శాపార్థమై 

దను జాకారము వొందె దా నచట సద్ధర్ముండు సుగ్రీవుఃడే 
ఘను'డా వానర యూధ నాథు( డిల నొక్కండే సమర్గుండు చె 
ప్పు నతండే యని మాకు+ దెల్పెను మహా పుణ్యాత్ము(డే మారుతీ! 


అమ్మహా వీరు డెబుగు భార్యాప హారి 
నంచు మాకు నంత దెలిపి మించి వెలుగు 
లందు నే(గె స్వర్గమునకు నడుగ నీవు 
తెల్పితిని నిజ మెల్ల నోదీర వర్య! 


నేను రాముడు సుగ్రీవు వాన రేంద్రు 
శరణు చొచ్చితి మిప్పుడు చక్కగ నొసః 

గి ధనము జగత్పతి యయి సుకీర్తి వడసి 
పతిగ సుగ్రీవు రఘుపతి వడయ నెంచె 


ఎవ్వని జనకుండు శరణ్య డిద ధర్మ 

wm 
వత్సలుం డా దశరథుని పట్టి రాఘ 
వుండు దాను స్వయము శరణ్యుండు కోరె 
నిపుడు సుగ్రీవు శరణము నివ్విధమ్ము 


లోకముల ననిశము నీ(క రక్షించు వా 
డీ శరణ్యు( డన్న యితడు నాకు 
ధరణి మించి నట్టి ధర్మ నిరతు(డు సు 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


గ్రీవు శరణు గోరె నీ విభుండు 


ఎవ్వని ప్రసాదము వలన నీ ప్రజలు స 
తమ్ము సంతసించుచు నుందు రమ్మనుజ వ 
రుండు రాఘవేంద్రు(డు గోరు చుండె నేడు 
వానరేంద్రు ప్రసాదము వార కుండ 


సకల జగమ్ము లందు గుణ సంయుత రాజ వరేణ్యు లెల్ల రే 
రి కరుణ మాన్యు లైరి యిల లీలగ నయ్యజ సూను పుత్రు( డీ 
సకల గుణాభి రాముడు యశస్వి జగమ్ముల వానరేంద్రు( గో 
రి కదిసె( గోరగా శరణు రేగ విచారము మిక్కుటమ్ముగన్‌ 


వగపు నిండిన కోకార్తుఃడు గదియంగ 
శరణముం గోరి వానర చక్రవర్తి 

నిట్లు సుగ్రీవుడు బ్రసాద మింపుగ నొన 
రింప నర్జు( డగును జుమ్మి పెంపు మీటి 


అన లక్ష్మణుండు కన్నీ 

రు నిండ వచనమ్ము లిట్లు లోలాత్ముండై 
విని హనుమంతుడు వాక్యము 

లను వాక్య విశారదుడు నలరి కడు పలికెన్‌ 


వచ్చిరి యిట్టి ధీ వరులు భాగ్య వశమ్మున వానరేంద్రునిన్‌ 
మెచ్చుచు( గాంచ నర్హులు నమేయ జితేంద్రులు నన్నవాలిచే 
నచ్చపు వైరమే తనర నయ్యెను రాజ్య వివాసితుండు దా 
నిచ్చట దొంగిలింప( బడ నింపగు భార్య వసించు నిగ్గిరిన్‌ 


చేయు సాయ మన్న్వేషింప సీతను రవి 
నందనుండు సుగ్రీవుఃడు నర వరేణ్యు 
లార! మీకు మమ్ముల(గూడి మూరి వాన 
రేంద్రు' డింపడర(గ రాఘవేంద్రు లార! 


పలికి మృదువుగా వచన 


20. 


21. 


22. 


మ్ము లిట్లు హనుమంతు( డంత( బొడ(గని రాముం 
బలికె( దిరిగి తరలెదమా 
కలియగ సుగ్రీవు నంచు' గమనీయముగన్‌ 


చం. విని హనుమంతు పల్కులను బెన్సుగ ధర్మరతుండు లక్ష్మణుం 
డనె హనుమంతునిం బొగడి యర్పలొసంగి కరమ్ము బభ్రాతతో 
వినుమ ముదమ్ముతో( బలుకు వీనిని గాంచుమ చెప్పి నట్టులం 
బనులను జేయు వా డిటకు వచ్చెను మించి ఫలించు కార్యమే 23. 


ఆ.వె. _ సుప్రస న్న ముఖము చూడ వ్యక్త మగుచు 
న్నది వచించు చుండ ముదముతో ని 
తండు మారుతాత్మజుండు వీరు( డనృత 
మ్మును బలుక( డనుచు నెపుడు దృఢముగ 24. 


తే.గీ. అంత ప్రాజ్ఞుడు కపి మారుతాత్మజుండు 
హనుమ సుర్రీవు కడకు వారిని గొని చనె 
వీడి భిక్తు రూపమ్మును వీపు పైన 
నుంచి కపి రూప మూని తా నంచితముగ 25. 


కం. విపుల యశస్వి పవన సుత 
కపి వీరుడు సంతసమున ఘన కార్య ఫల 
మ్ము పడసి రాఘవులను గూ 
డి పర్వత వరము కదిసె వడి శుభ మనమునన్‌ 26. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నాల్లవ 


సరము. 
౧ 


కిష్కింధా కాండము 
సరము 5. 
౧ 


రామ లక్ష్మణులు సుగ్రీవుని గలుసుకొని యగ్ని సాక్షిగా మిత్రు లగుట, సుగ్రీవుడు తన యన్న వాలి 
తనకు శత్రు వయ్య నని తన భార్య నపహరించె నని యభయము వే(డ రాముడు వాలిని వధింతు 
నని మాట యిచ్చుట, వీరు మిత్రు లయిన సమయమున బద్మము వంటి సీత యెడమ కన్ను, 
పసిడి రంగు వాలి యడమ కన్ను, వహ్నో( బోలు రావణుని యెడమ కన్ను నదురుట. 


తే.గీ. 


ఆ.వె. 


వదలి గిరి బుష్యమూకము 

కదిసి మలయ పర్వతమ్ము కపి రాజునకున్‌ 
విదితం బొనరించె హనుమ 

పదిలపు రాఘవుల రాక పన్నుగ నంతన్‌ 


వచ్చె నితండు రాము డన బ్రాజ్ఞుఃడు దా దృఢ విక్రముండునౌ 
వచ్చెను భ్రాత లక్ష్మణుడు పన్నుగ దోడుత రాఘ వాన్వయుల్‌ 
సచ్చరితుండు దాశరథి సత్యము నిల్పుచు( దండ్రి యాజ్ఞనున్‌ 
మెచ్చి వహించు మూర్ధమున మేటి మగండు ధరాతలమ్మునన్‌ 


జాతు డిక్వాకు కుల మందు సతము ధర్మ 
మందు సుప్రసిద్ధుడు వన మందు వాస 
ముండ నతని భార్యను రావణుండు రక్క 
సుం డపహరింపగ శరణు చొచ్చె నీదు 


ఎలమిని నశ్వమేధము లనేకము లింకను రాజసూయముల్‌ 
పలుమబు సేసి దక్షిణల వహ్నిని( దృప్తిలః జేసి సత్య వా 
క్కుల నిలః జేసి పాలనము గొప్పగ వెల్లిన వాని పుత్రుడే 
లలన నిమిత్తమే శరణు రాముడు గోరుచు నిన్ను జేరెనే 


నీదు సఖ్య మెంచి నిన్ను జేరిరి యన్న 
దమ్ము లిర్వు రిపుడు నెమ్మి రామ 
లక్ష్మణులు నిరంతరము పూజనీయులు 
నర్చన లొసగుమ మహాత్ముల కిట 


ఆ వచనమ్ము లెల్ల విని యా హనుమంతుడు పల్క నంత సు 
ర్రీవుడు వీడి భీతి నెద రేగిన దెల్లను రాఘవార్థమై 


తే.గీ. 


తే.గీ. 


వావిరి వొంది సంతసము పాయ జ్వరం బది యెల్ల దర్శనీ 
యావన తాకృతిం బడసి యందపు మానవ రూప మిట్లనెన్‌ 


ఆరసి రాఘవోత్తముని నార్యులు ధర్మ వినీతు లంచునున్‌ 

మూరి వచించె వాయుజుడు భూత దయా రతు లంచు సత్యమున్‌ 
మీరలు నాదు స్నేహమును మెచ్చి వరించుట నాదు భాగ్యమే 
మూరును లాభ ముత్తమము పొంద(గ నా కది గౌరవం బగున్‌ 


చాచి నట్టి నా చేతుల జక్కగను గ్ర 
హించుడు రుచియించిన మీకు నంచితముగ 
నాదు చెలిమి మీ చేతుల నరవరేణ్య! 
గౌరవమ్ముగ బంధింప గలరు ధృతిని 


విని సుగ్రీవుని భాషణమ్ములను సంప్రీతిన్‌ వచింపంగ న 

ట్లు నరేంద్రుండు రఘూద్వహుండు నతి లోలుండై ముదం బేర్పడం 
దన పాణిప్రవరమ్ములం గపి కరద్వంద్వంబుః బీడించి ప్రీ 

తిని గాఢమ్ముగం గౌ(గిలించికొనెయెన్‌ ధీరుండు సుగ్రీవునిన్‌ 


వీత సుభికు రూపు డరి వీర విమర్షను( డంత( కాష్ట్రముల్‌ 
ప్రీతి గ్రహించి వాయుజుఃడు లీలగ నగ్ని జనింప జేసి వే 
గాతిశయమ్మునన్‌ విరుల నర్చన లింపుగం జేసి వెల్లణగా 
నాతత మౌచు(దా నునిచె నగ్నిని నింపుగ వారి మధ్యనున్‌ 


అంత దీప్యమానపు టగ్ని కడరి వారు 
భయులు రామ సుగ్రీవులు భవ్యముగను 
జేసిరి ప్రదక్షిణము భక్తి శ్రేష్ట తరపు 
స్నేహమును బడసి రపుడు చెలువముగను 


హరివర రాము లంత ముది తాత్ములు చూచి పరస్పరమ్మునుం 
గర మనురక్తి( దృప్తి నెద(గాంతులు సెందక యుండి రిద్దబున్‌ 

హరి వరు( డిట్లు పల్కె( దమి నార్య! సుమిత్రుఃడ వైతి నీవు నా 
కరయ సుఖమ్ము దుఃఖము మహాత్మ! సమం బిక నీకు నాకునున్‌ 


10. 


11. 


12. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


అంత నాకుల బువ్వుల నలరు శాఖ 
ద్రుంచి పజిచి యా రాముని తోడ దాని 
పైన నాసీను( డయ్యెను వానరేంద్రు( 
డపుడు సుగ్రీవుడు ముద మేపార నెడ(ద 


ముదమున( బ్లవగరభు( డంత మూరి చంద 
న తరు శాఖా వరము సుపుప్పితము మారు 
తాత్మజు( డొసంగె సౌమిత్రి కరి దమనున 
కత్యధిక రక్తి రమ్యాస నార్థ్భ మపుడు 


ముదితు(డు మంచి గ్రీవు' డట మూరి వచించె ముదమ్ము బాధయున్‌ 
విదితము కా(గ( గన్నులను వీరుని రాముని తోడ నివ్విధి 

న్మదిని భయమ్ము మీటి( గడు నా సతి చూటిగొనం బడంగ గొం 

డ దరి సుతప్త చిత్తుఃడను డస్సి వసింతును భర్థితుండనై 


వనమున భీతి తోడ నిట వాసము సేయుదు బభ్రాంత చిత్తతన్‌ 
ఘనముగ బాధ పెట్టం గపి కాంతు(డు వాలి మదగ్రజుండు వై 

రి నయితి భీత చిత్తున కరిందమ! నా కభయం బొసంగుమా 
నను దగ గావ నర్హ్జుఃడవు నా కభయం బగు రీతి జేయుమా 


అన విని ధర్మజ్ఞుడు ధ 

ర్మ నిరతు(డు ప్రభా తనుండు రాముడు పలికెం 
దన ముఖమున జిరు నవ పల 

య నరర్షభు( డివ్విధముగ నా కపివరుతో 


కపి వర! నేను జేయ నుపకారము దాని ఫలం బెబుంగుదుం 
గపటుని వాలి నీదు ప్రియ కాంత గ్రహించిన వాని జంపుదున్‌ 
సు పతితు( డౌను భూమి పయి సూర్య నిభమ్ములు కంకపత్ర రా 
శి పటిప వజ్రి వజ్ర నిభ చిత్ర శితమ్ము లమోఘ బాణముల్‌ 


తీక్టములు విష సర్ప తతి నిభ బుజు గ 
మన సుపర్వములు శరములను వడి విడు 
వంగ నిహతు(డై కూలును బర్వతములు 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


కీర్ణ మయి భువి(గూలు పగిదిని గనుమ 


కం. విని స్వీయ హితమ్ములగు వ 
చనమ్ములను రాము( డన(గ సంతస మేపా 
ర ననియె సుగ్రీవుండు హ 
రి నాధు(డు ఘనతర గిర లరి వినాశకముల్‌ 20. 


తే.గీ. నీ యనుగ్రహము నృసింహ! నిండ నేను 
రాజ్య మింక( బ్రియ సతిని రామ! పొంద 
గలను నరదేవ! వైరి నగ్రజుని నెట్లు 
రూపు మాపు దవ్విధి నొనరుపుమ నేడు 21. 


తే.గీ. మైత్రి రామ సుగ్రీవులు మాట లాడు 
నపుడు జానకీ వాలి దశాననుల న 
లిన సువర్ణ జ్వలన సదృశ నిజ నయన 
ములు సమమ్ముగ నదరెను మూరి వింత 22. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నేనవ 


సర్లము. 
౧ 


కిష్కింధా కాండము 
సరము 6. 
౧ 


సుగ్రీవు(డు రామునితో దాను సీతను రావణుడు గొనిపోవుచుండ( జూచితి నని జానకి 
యుత్తరీయము నాభరణములతో విసిరిన భద్రపబచితి నని చూపింప రాముడు గుర్తించి 
దుఃఖముతో రావణుని జంపుదు నని వాని వివరముల నింకను జెప్పు మని సుగ్రీవు నడుగుట. 


కం. తిరిగి పలికె సుగ్రీవుం 
డు రాఘవుని రాము గని కడు ముదితు నిట్లున్‌ 1. 


మత్తకోకిల. 


తే.గీ. 


హరి సత్తము(డు సచివుడు ప్ర 
వరుడు సచివు లందు రామ! పలికెను నాతో 


వనమున కేల వచ్చితిరొ భ్రాతను లక్ష్మణు( గూడి యుండగా 
వనమున రాక్ష సాపహృత భార్య ధరాసుత యయ్యె నంచు ని 
న్నును మే వీడి లక్ష్మణుని నొవ్వుచు నొంటరి నుండ గృధ్ర రా 
జు నిహతు( డయ్యె రక్కసుని శూరత నంచు జటాయు వత్తటిన్‌ 


చెచ్చెర వీడు దీవు వ్యథ సీతను బాసిన దుఃఖ మెల్లనుం 
దెచ్చెద నష్ట వేదముల తీరున నున్న రసాతలమ్మునన్‌ 
నెచ్చెలి ద్యో తలమ్మునను నీరజ లోచన నీదు దార నే 
నిచ్చెద( దెచ్చి నీకు నృవరేంద్ర! రఘూత్తమ! నిశ్చయమ్ముగన్‌ 


నిక్కమౌ వచనమ్ము లెల్లను నే వచింప(గ నందణగా 
నుక్కునన్‌ స సురేంద్రు( డైనను నుర్వి సీత నశక్యుఃడా 
మెక్కనీ సతి యేరికిం బుడమిన్‌ విషంబ మహాభుజా! 
తక్కు మీ వగ పెల్ల నీ ప్రియ దార దెచ్చెద నిచ్చెదన్‌ 


గొంకు వహింప కా యసుర క్రూరుడు దా గొని పోవుచుండగా 
నంకమునం జలింప(గ ఘనార్తిని నేడ్సుచు రామ! లక్ష్మణా! 
పంకజ నేత్ర యట్టు లని పన్నగ నారి నిభమ్ము నూహతో 
బొంకముగా నెటీంగితిని భూసుతయే యని లేక శంకయే 


ఏనవ వానిని నన్నిట( 

దా నరసి గిరి తట మందు దరుణీమణి మే 
లైన వసనమును నగలను 

మానిని విడిచె శుభములను మనుజవరేణ్యా! 


భద్రపబచితి నింపుగ వాని నెల్ల 
సంగ్రహించి నిచ్చట నేను సత్యవంత! 
తే బనిచెద నిటకు వాని దివ్యములను 
గుర్తుపట్ట నర్హుఃడవు రఘుకుల చంద్ర! 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


అంత రాము( డనియె నా ప్రియ వచను సు 
గ్రీవు నరసి ప్రీతి గిరల నిట్లు 

తేర బనుపు మింక వీర! శీఘ్రమ యీ వి 
లంబనమ్ము వానర వర! యేల 


పలుక రాము డిట్లు వానరేంద్రుఃడు గహ 
నంపు గుహను జేరి యింపుగ వడి 
నొసగంల్రీతి నంత వెస నుత్తరీయము 


సాభరణము( దెచ్చి యలర జూపి 


కనుమా రాఘవ యీ నగ 
ల నుత్తరీయమ్ము నంచు లలితమ్ముగ నా 
ఘన కపి సుగ్రీవుడు వ 

ల్కెను రామునితో నని పరికింప నొసంగెన్‌ 


వాసము నాభరణమ్ముల 

నాస( గొని కని శుభముల మహాత్ముండు ఘన 
త్రాసుం డయ్యెను హిమమే 

మూసిన శశి( బోలె నాస్యమున గన్నీటన్‌ 


సీత పైన( బ్రేమ సెలగంగం గన్నీరు 

కాగ విలపించి మీట వగపు 

హా ప్రియతమ! యంచు ద్యజియించి ధైర్యము 
కూలె( బుడమి పై రఘు సుతు డంత 


రాము డెడ(ద నూని రమ్యాభరణములు 
పలుమరులు తనియక పలవరించు 
చుండి నిశ్వసించె మెండుగ బిల మందు 
నున్న రోషిత ఫణి యన్న పగిది 


ధారాళముగ( గనుల గ 
న్నీరు స్రవింప దన ప్రక్క నిల్చిన వానిన్‌ 
ధీరుని లక్ష్మణు నారసి 


10. 


11. 


12. 


13. 


14. 


యా రాముడు వగవ( దొడ(గె నతి దీనముగన్‌ 


కాంచుమ లక్ష్మణా! విసర( గ్రన్నన జానకి బల్మి నేగగా 

నంచిత వస్త్ర భూషణము లందము లొ ల్కుచు నున్న వింకనున్‌ 
సంచిత మిద్ది పచ్చికను జక్క(గ నీ నగ వెల్లు చుండెనే 

మించిన పూర్వ రీతిని నమేయముగా నిది సీత భూష యౌ 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


అన విని పలికె లక్ష్మణు( డంత నేనె 

అుంగ' గేయూరములు నే నెబుంగ( గుండ 
లము లెటు(గుదు నూపురముల నమిత భక్తి 
బాదముల కనిశ మిడంగ వందనములు 


అంత రాముడు సుగ్రీవు నారసి యనె 
నిట్లు పల్కుమ సుగ్రీవ! యెచ్చటికి న 
సురుడు కూరుఃడు గొనిపోవః జూచి తీవు 
నాదు ప్రాణ సమప్రియ నారి నపుడు 


ఎచ్చ టుండు నతడు వచ్చె వ్యసన మెవ్వ 
ని వలన నత డిట్లు నేను దన్ని 
మిత్త మసుర గణము మించి నాశన మొన 
రింతు( గాంతు వారి యంతునెల్ల 


హరియించి మైథిలి నొసగి 

కరమ్ము రోషమ్ము నాకు గాంతారమునన్‌ 

9, 

న్దరముగ మృత్యుద్వార మ 

సురు(డు తెజచె* దనదు మృతికి సుగ్రీవ! వడిన్‌ 


తెలుపుము సుగ్రీవ! యతని 

ఖలు రజనీచరు నెవండు కాంతను గొనియెన్‌ 
లలితను నాదు ప్రియతరను 

బలుకుమ యమ సదనమునకు బంపెద నతనిన్‌ 


16. 


17. 


18. 


19. 


20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నాబవ 


సర్ల్షము. 
౧ 


కిష్కింధా కాండము 
సరము 7. 
౧ 


రాముని వచనములను విని సుగ్రీవుడు రాముని నూజడించి రావణుని వధించి సీతను దెచ్చి 
యిత్తు నన రాముఃడు సుగ్రీవుని కార్యము చేయుదు నని ప్రతిన చేయుట. 


కం. పలుకంగ రాము డార్తు(డు 
కలఃతను సుగ్రీవుడు విని కపివరు డంతం 
బలికెం బ్రాంజలి వచన 
మ్ము లిట్లు గద్గదిక నశ్రు పూర్ణ ముఖిండై 1. 


ఆ.వె. రామ! ఘోర పాప రాక్షసు దౌష్కుల్యు 
వంశ మెద్ది యతని వాసమెద్ది 
విక్రమమ్ము నేని పృధ్వీప నందన! 
నేను నేర నెల్ల మాననీయ! 2. 


చం. ప్రతిన నొనర్చి నీ కిచట( బల్కుచు నుంటి నరిందమా! ధృతిన్‌ 
వెత నెద రామ! శిఘ్రముగ వీడుమ చేసెద యత్న మెల్ల నా 
తతముగ నెట్లు మైధిలిని? దప్పక కందుము నవ్విధమ్ముగా 
హతు నొనరింతు రావణు సహానుచ రావలి బౌరుషమ్మునన్‌ 3. 


ఉ. ఎవ్విధ మీవు డెందమున నింపుగ హర్షము నంద నేర్తువో 
యవ్విధ మేను జేసెద మహాత్మ! భృశమ్ముగ రామ! వీడుమీ 
యివ్వగ పెల్ల నింక నెద నిత్తణి ధైర్యము నూను మార్య! నీ 
కివ్విధి బుద్ధి లాఘవ మ దెట్లు తగుం బరికింపు మింపుగా 4. 


ఉ. నాకును బ్రాప్త మయ్యె వెత నాదు సతీ విరహమ్ముచే నెదం 5. 


షష 


దా(కగ నేను గ్రుంగితినె ధైర్యము నెమ్మది వీడి యుంటినే 
ప్రాకృత వానరుండ నయి బాధను దల్పక యుంటిః జూడుమా 
నీ కతి ధైర్యశాలికి వినీతున కేల విచార మివ్విధిన్‌ 


వచ్చెడు నీదు భాపష్పముల( బన్నుగ ధైర్యము నూని నిల్పుమా 

యచ్చపు మానమున్‌ ధృతిని నార్తి ననర్హు(డ వార్య వీడణా 

హెచ్చగు నర్ధ నాశమున నెచ్చిన నొవ్వుల భీతి నింకనున్‌ 

వచ్చిన బ్రాణ హాని ధృతి( బాయక ధీరులు నిల్లు రెన్న(డున్‌ 6. 


బేల యైన వా(డు చాల నిరాశచే 

సంతతమ్ము మునుగు వంత లోన 

భారవంత మైన పడవ నీట మునుంగు 

రీతి నవశ నిజ చరితు(డు కాగ 7. 


అంజలించి వేడ నార్య! స్నేహమ్మున( 

దగ బ్రసన్ను(డ వయి ధైర్య మూను 

కోకమునకు( జోటు సుంతయు నీ నన 

ర్థుడవు నీవు నర వరోత్తమ! మది 8. 


సుఖము వడయ లేరు శోకమ్ము నందున్న 
యటి వారు సుంత నెటి రీతి 
A] (A) 
నింక వారి తేజ మెల్లను క్షీణించు 
కోక మూన రాము! నీకు దగదు 9. 


ఎవ్వ( డుండు శోకమ్మున నింక వాని 

జీవితమ్ము సంశయ మగు జింత సేయ 

శోక మెల్లను వీడుమ శూరవర్య! 

యడరి ధైర్యము గేవల మాశ్రయింపు 10. 


మన మిత్రత్వమున హిత 

మ్ము నే నుడివితి( గజిపు తలపుగ' దలపకుమీ 

వనర దగదు నీ కివ్విధి 

మనమున దగ గౌరవింప మన స్నేహమునున్‌ 11. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


కం. 


కం. 


సుమధురముగ నట్లు సుగ్రీవు' డూబిడిం 
ప రఘురాము+ డపుడు బట్ట కొంగు 
నందుడిచికొనియె వదనమ్మును గన్నీటః 
దడిసి నట్టి దాని బడసి శాంతి 


విని సుగ్రీవుని వాక్యము 

ల నూ అడిల్లి మనమందు రాఘవుడు కపీం 
ద్రుని( గౌశగిలించికొని ప 

ల్కైను దగు భాషణము లతి లలితముల నిట్లున్‌ 


మిత్రునకు( జేయ( దగినది మేటి హితము 
యుక్త మైనది సుగ్రీవ! యుదరి యనుగు 
ణ మొనరించితి స్నేహమున( దగిన తటి 
దుర్గభమ యిట్టి మిత్రుడు దొజకుట యిల 


సహజపు బుద్ధి నందితిని చక్కగ నిప్పుడు వానరోత్తమా! 
యహితుని నా దురాత్ముని మహాసురు రావణు రౌద్రుగాంచగా 
గృహ పరిమార్గణమ్ము తగు కృత్యము నీ కిట సీత నందగా 
నహరహ మింక( జేయ( దగు యత్నము నెల్లను మిక్కుటమ్ముగన్‌ 


ఏనుజేయ వలయు నెద్ది శంకింపక 
చెప్ప(దగుదు దాని శిఘ్రముగను 

వర్షకాల మందు వసుధ నెల్ల ములక 
త్తు పగిది ఫలియించు( దోరముగను 


హరిశార్దూలా! నే నీ 

గిర లభిమానమ్మున( బలికితి సత్యములం 
బరికించి గ్రహింపుమ యీ 

వర వాక్యమ్ముల నెడంద( బన్నుగ నింకన్‌ 


మున్ననృత మాడ లే ది(క 
నెన్నండు వచించు వాడ నే(+గా నవనిం 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


కం. 


కం. 


జెన్నుగంజేయుదు నీ పై( 
గ్రన్నన నీ సత్యము పయి గపివర ప్రతినన్‌ 


విని రాముని మాటలను బ్ర 

తినను విశేషమ్ముగను మది ముదము వడసెన్‌ 
ఘనముగ సచివుల నా కపు 

లను గూడి కపీంద్రు' డంత రఘుపతి( గనుచున్‌ 


నర వానరు లిర్వురు న 

క్కరి క్రొ క్కరు సదృశులు దమ కష్ట సుఖము లొం 
డొరు లేకాంతము పల్కిరి 

సురుచిరముగ వారు కలిసి శుభములు వడయన్‌ 


విని యమ్మ హానుభావుని 


ఘను నృప ముఖ్యు వచనములు కార్యము ఫరలియిం 


చెనని తలంచెను డెంద 
మ్మున హరి వీరప్రవరుఃడు ముద మేపారన్‌ 


20. 


21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున గిష్కింధా కాండ మందు నేడవ 


కం. 


సరము. 
౧ 


కిష్కింధా కాండము 
సరము రి. 
౧ 


సుగ్రీవుడు రాముని మాటలకు సంతసించి తన విరోధి వాలిని వధింపు మని కోరి యన్న వాలితో 
వైరమునకు( గారణమును రాము+( డడుగ వివరింప ద్‌డ(గుట. 


ముదము వడిసి సుగ్రీవుడు 
హృది రాముని మాటలు విని యెలమిని( బలికెం 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


బదపడి యుండగ లక్షణు( 
డెదుటను రాఘవుని తోడ నిట్లు వచనముల్‌ 


ఎల్ల వేళ లందు నినవంశ చంద్ర! నీ 
స్నేహ మంద నేను నిఖిల సురల 
దయకు నర్హుఃడ నయి తనరితి నిశ్శంక 
సద్దుణ విలసితు(డ! చక్కగాను 


సుర రాజ్యమ్మును బొంద నర్హుఃడను గా( జోద్యంటె నీ సాయ మి 
ద్దర నా కుండగ స్వీయ రాజ్యమును బొందంగన్‌ వెసన్‌ రాఘవా! 
వర బంధువ్రజ మిత్ర వర్గమున సంభావ్యుండ నే నైతి ని 

ద్ద రఘుక్తోత్రజు స్నేహ మగ్ని యిదుటన్‌ దక్కంగ నా కింపుగన్‌ 


నీకు దగి నట్టి మిత్రుడ నేను నగుదు 
రాఘవ యెఅుంగ( గలవు మెల్లగను డెంద 
మందు స్వయము నా గుణముల నడరి నేన 
చెప్ప నర్హుండ గాను నృసింహ వర్య! 


తలయహపగ నాత్మవంత నర ధైర్యము భంగిని నిశ్చలం బగున్‌ 
లలితపుః బ్రీతి సంతతము రాజిలు చుండు మహాత్ము లందు నీ 
వలె విలసిల్లు వారి మది వస్త్రము లాభర ణాగ్నిబీజ రూ 

ప్య లలిత లోహ రాసు లవిభక్తములే యగు సాధు కోటికిన్‌ 


ఉన్న వా(డును ధనము లేకున్న వా(డు 
మెండు సంతోషి మటిీ దుఃఖితుండు నైన 
దోష హీనుండు నారయ దోషి యైన 
మిత్రు* డౌను శరణ్యుండు మిన్నగాను 


అటి స్నేహమ్ము నందిన బెటిదముగ 
అ A] 
నిజ వయస్మ్యార్థ మెన్నండు నిజ సుఖమ్ము 
[a] 
ధనము దేహమ్ము వైనను దప్పకుండ 
విడువ శంకింప నేరరు విబుధ జనులు 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


లక్షణముల నింద్రు ప్రతి యైన లక్షణుం 
డుండ నెదుట రాఘవుండు రాము 

డట్టె యనెను విని మహాకపి సుగ్రీవు 
భాషణముల నపుడు తోష మడర 


అంత నిలిచి యుండ నరసి రాముని లక్ష 
ణుని మహాబలుని( గనులను జాచి 

చూచి దిక్కులు కనె సుగ్రీవుడు తరువు( 
దుమ్మెదల విరులను దూర మందు 


సాలమం దాకులు విరులు చాల యున్న 
శాఖ( నకటి( ద్రుంచి పబచి చక్క(గ రఘు 
రాము తోడ సుగ్రీవుడు రామ సఘి(డు 

దాని పైన గూర్చుండె నంత ముద మార 


అరసి వారి హనుమ యాసీనులను సాల 
వృక్ష శాఖ నొకటి విణిచి వినయ 

వర్యు లక్ష్మణుని నృవర్యుని* గూర్చుండ+ 
జేసె సమ్మదమున+ జెలువముగను 


కని ప్రసన్న సముద్రము కరణి నున్న 
రాముని ఫల పుష్ప సహిత రమ్య గిరిని 
నుండ సుగ్రీవుడు మురిసి యుదరి పలికె 
నిట్లు మెల్లగ వాక్కుల నెలమి నిండ 


వనమున భీతి తోడ నిట వాసము సేయుదు+ దప్తచిత్తు(డన్‌ 
వనరుచు బుష్యమూకమున భార్య విహీనత దుఃఖ మంది వై 
రి నయితి వాలికిం దటీమె బ్రేమ వహింపక యన్న నన్ను భీ 
తుని నను గావ నర్హుడవు తోరముగా దయ జూపు నాపయిన్‌ 


అన విని ధర్మజ్ఞుడు ధ 
ర్మ నిరతు(డు ప్రభా తనుండు రాముడు పలికెం 
దన ముఖమున జిరు నవ ఏల 


10. 


11. 


12. 


13. 


14. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


య నరర్హభు( డివ్విధముగ నా కపివరుతో 


ఉపకారము మిత్ర వరుని 

యపకారం బిద్దరిత్రి నరి లక్షణముల్‌ 

కపివర! నీ భార్యా మణి 

యపహర్తను జంపు వా(డ నట దథ్యముగన్‌ 


ఇవి కడు వేగవంతములు నిద్ధ పతత్ర విభూషితమ్ములున్‌ 

భువి ఘన తిగ్మ తేజములు పుట్టిన వింపుగ కార్తికేయ భూ 

రి వనము నందు బాణము లరిందమ! హేమ విభూషితమ్ము ౮ 
ల్ల విరియ గంక పత్రము లరాతికి వాసవ వజ్ర తుల్యముల్‌ 


రమ్య పర్వ నిచయ రాజితమ్ములు తీక్ట 
శిఖల గూడి కరము జెలశగు రోష 

సర్ప సంచయమ్ము సరణి కపివరేణ్య! 
నా శరములు భండనమ్ము నందు 


వాలి*గృత దోషు శత్రువు భ్రాతృ రూప 

మందు నున్న వానిని గూల్లు నరయు మిపుడు 
శర విఘాతుః(డై భువిగూల హరివరేణ్య! 

చెదరి నట్టి శైలము వలె శిప్రుముగను 


ఆలకించి రాముని మాట లంత నతుల 
హర్ష మందె సుగ్రీవుడు హరి చమూప 
తి పలికెను బాగు బాగని కపివరుండు 

శోక తప్తు(డ నా కీవ చుమ్ము గతివి 


మిత్రు(డ వని నిట్టు లాత్రముగ( బలుకు 
చుంటి నగ్ని యెదుట నంట నీ క 

రము వయస్యునిగను రామ ప్రాణమ్ముల 
కన్న నొట్టు నాకు మిన్న నీవు 


లోపల నున్న దుఃఖమున లోలత( బల్కుదు నాకు నిత్యమున్‌ 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కం. 


వేసు నొసంగ నిట్లు రఘువీర! వయస్యు(డ వైన కోపునన్‌ 
వచే పలుకంగ భాష్పములు వేగము రాల(గ నొండు పల్కులం 
దాపము మీటి బల్కగను దద్ద యశక్తత నుండి యంతటన్‌ 


భాష్పముల ధార నెల్లను బరగ నది న 
దీ మతల్లి వేగ నిభమ్ము ధృతి వహించి 

దాని సుగ్రీవు* డూనె స్వాంతమున రామ 
సన్నిధిని నుండి యత్నించి మిన్నగాను 


కన్నీటి నాపి చక్కగ 

గన్నుల దుడిచి కొని స్వీయ కరముల రాముం 
బన్నుగం దేజస్వి నరసి 

సన్నగ ననె నిశ్వసించి శాఖాచరుఃడే 


వాలి మ దగ్రజుండు మును పార్థివ! కైకొనె నాదు రాజ్యముం 
ద్రేలెను నన్ను నింద లిడి రోషము నూని భృశమ్ము బరల్మి నా 
యాలిని సంగ్రహించె( బ్రియ మైనది ప్రాణము కన్న నాకు నా 
మేలు సతమ్ము కోరు వర మిత్రుల నుంచెను గార నెల్లరన్‌ 


ఆతతముగ యత్నించెను 

వీతప్రాణు నొనరింప( బెక్కు మటులు న 
న్నాతఃడు వానరు లాతని 

చేత బనుప( బడి మడిసిరి శీఘ్రమ నాచేన్‌ 


నిన్ను గూడ నపుడు నే నట్టి శంకతో( 
గంటి రాఘవేంద్ర! కదియ కుంటి 

నేను భీతి తోడ నిన్ను భయము నందు 
సర్వ మొుస(శగు వెఐ నఖర్వముగను 


హనుమన్ము ఖాభిచరు లుం 

డ నాకు దోడుగ మెయిని( బడసి ప్రాణములన్‌ 
మనుచుంటి నాపదల నే 

మునిగిన రఘువీర వినుము భువి నే డకటా 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


చం. 


కం. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఈ హరి వీరు లెల్లపుడు నింపుగః గాతురు నన్ను మీటిగా 
స్నేహ మెడంద నే నిలువ నిల్లురు తోడుగ వత్తు రే(గినన్‌ 
సాహస మూని క్టప్తముగ జక్క వచించితి విస్తరింపకే 

యీ హరి వాలి యన్నయె యహీన బ లారిగ మాట్‌ నాకిటన్‌ 


అతని వినాశనమ్ముననె యార్య నశించును నాదు దుఃఖమే 
యతుల సుఖమ్ము జీవితము నాతని నాశము పైన నిల్చు నా 
తతముగ నాకు భీతిలుచు+ దద్ద వచించితి నెల్ల నీకు దుః 
ఖితునకు నింక సౌఖ్యునకు+ గేళి సఖుం డగు దిక్కు రాఘవా! 


విని సుగ్రీవుని మాటలు 

కని యాతని రాము( డడిగె( గారణ మే మం 
చును వైర మేర్పడుటకు ని 

ల నిజమును వచింపుము సకలం బని యింకన్‌ 


వాన రేంద్ర నీకు వాలికి వైరపు( 
గారణము నెటి(గి సుఖ మొనగూర్తు 
నే బలా బలములు నిక్కముగ గణించి 
విశ్వసించి వీడు భీతి నెల్ల 


నీ వవమానింప( బడ(గ 

నే వినగ జలించె నాదు నిమ్మళ మెదలో+ 
బ్రావృట్కాలపు నీటి మ 

హా వేగము భంగి భృశము హరిశార్టూలా! 


ఎక్కిడి ధను విం జక్క(గ విడువ బా 

ణము నశించు నీ ఘన రిపు సత్త 

ముండు భయము వీడి పొల్పుగ వచియింపు 
మెల్ల శాంతి నూని తల్లడిలక 


పలుక రాఘవు( డిబ్బంగి వాక్యములను 
హర్షమంది సుగ్రీవుడు హరి వరులు న 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


లువురు సంతసింపంగ( దాను వచియింప( 


దొడ౮గ వైర కారణ మెల్ల దూర్ణ మంత 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమునః గిష్కింధా కాండ మందు నెనిమిదవ 


సరము. 
౧ 


కిష్కింధా కాండము 
సరము 9. 
౧ 


సుగ్రీవుడు తన యన్న వాలి వృత్తాంతమును రామునకు వివరించుట, మాయావి యను 
రక్కసునితో యుద్ధమున కేగి యెంతకు రాకున్న సుగ్రీవుని మంత్రులు వానరులు రాజుగ( జేయ 
వాలి మాయావిని వధించి తిరిగి వచ్చుట. 


కం. వాలి వరాఖ్యుం డన్నయు+ 
గాల నిభు(ఃడు సకల శత్రుకాయమునకు( దా 
మేలుగ గౌరవము జనకు 
చే లలి నాచేతను సురుచిరముగ నందున్‌ 1. 


తే.గీ. మా జనకు( డరుగ దివికి మంత్రు లల్ల 
వానరులు నంత జ్యేష్టుని వాలి గపి వ 
రేణ్యు సమ్మ తముగ జేసిరి హరి రాజ్య 
మునకు రాజుగ( దగ బట్టము నెటి( గట్టి 2. 


తే.గీ. పడయగంబితృ పైతామహ పాలి తాఖి 
ల కపి రాజ్యము నిత్య మగ్రజున కేను 
వినయు(డ నయి సేవకుని భంగిని భృశమ్ము తః 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


సేవ లొనరించు చుంటిని చెలువముగను 


మును మాయావి యను నతడు 

ఘన తేజు(డు పెద్ద కొడుకు కన దుందుభి నా 
మునకు నొక స్త్రీ నిమిత్తము 

నను వాలి విరోధి యయ్యె నరశార్దూలా! 


గిరి కేతెంచె నతండు రాత్రి తటి గిష్కింధాపురద్వార మా 

ఖర రక్షోవరు(' డార్చుచుం గరము శంకా హీనమే పిల్చె సం 
గర కాంక్షన్‌ విని వాలి నిద్ర నడరం గాంతుండు యా శబ్దమున్‌ 
హరి రాజేంద్రుడు నుర్కె( దాళ కెద రోషావేశు(డై యుగ్రు(డై 


వారించిన నే నమ్రత 

నారీ రత్నములు వాలి నగచర నాథున్‌ 
మూరి యసురేంద్రు( గోఏపము 

తో రణమున( జంప నుటిీకె దుర్వారుండై 


త్రోసి వారి నెల్ల దూర్గము బల్లిదుః 
డేంగె హరి వరుండు వేగముగను 
నేను బ్రేమ తోడ వాని ననుగ మించి 
తిని విడువక యంత ధృతి వహించి 


నన్నును నగ్రజుం బ్లవగ నాథుని దూరము నందు+( గాంచినన్‌ 
వెన్ను చలింప రక్కసు:డు భీతి భృశమ్ముగ( గల్ల బాజిగా 

౧ 
వెన్నెల కొంచె ముండ వినువీధిని( జంద్రుఃడు వచ్చుచుండగా 
గ్రన్నన వెంట బాజితిమి భ్రాతయు నేను రయమ్ము మీబిగా 


నేల గడ్డి తోడ నెగడ నొక్క బొటియ 
లోన దూటా వేగ తాను జేరి 

మేము నంత జేరి మేటి రంధ్రమ్మును 
ద్వరితము నిలిచితిమి తడయకుండ 


కని యసురుని వేగ కలుగు లోనికి నేగ 


10. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


కం. 


రోష వశు(డు నయి యురుతరముగను 
నన్ను గాంచి పలికె నన్న సంక్షుభితేంద్రి 
యుండు వానరోత్తముండు కినిసి 


నిలువు మీవు సుగ్రీవ! యీ బిలపు ద్వార 
మందు నప్రమత్తత నేను ముందు లోని 
కరిగి చంపి శత్రువు నట దిరిగి వచ్చు 
నంత దనుక కదలకుండ నింత యేని 


ఆలకించి గిరల నంత నేన(గ వత్తు 
నంచు శత్రుదమన! మించి యొట్టు 
వాని పదము లందు వల దని వేయించు 
కొని రయమున( దాను జనియె నంత 


కలుశున దూట నన్న కధికమ్ముగ వత్సర మొక్క టేగయగా 
బిలపు సమీప మందు దమి వేచుచు నుండ గతించె నాకునుం 
గల(గితి( బ్రేమ నాత్ర మధికమ్ముగ గల్ల(గ డెంద మందు దా 

ను లయము నందె నేమె యని నొచ్చితి శంక వహించి రాఘవా! 


కడవ(గ( జాల కాల మట( గాజి(గ రక్తము ఫేన యుక్తమై 

వడివడి నా బిలంపు( బెను ద్వారము నుండి కనంబడంగ నే 

నెడంద( గలంత సెందితి నహీనము వింటిని రాక్షసధ్వనుల్‌ 

కడు భయ మొంద నన్నయును గయ్య మొనర్చుచు( బల్కః డింతయున్‌ 


ఎటి(గితి మనమ్ము నందు లయించె నన్న 
యంచు గాంచి చిహ్నమ్ముల నచట నట్లు 
మూసి కన్నము బర్వతము వలె నున్న 
టాతి తోడ దుఃఖించితి నాతతముగ 


ఉదకం బొసంగి యన్నకు 

నెద దుఃఖం బంద భృశము నేగితి నంతం 

గదలి సఖా! కిష్కింధకు 

నది దాథు(దివిరి యిటి(గిరి యఖి లామాత్యుల్‌ 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


తే.గీ. అంత నన్న భిషేకింప నయ్యమాత్య 
వరులు పాలించు చుండ(గ వాన రాధి 
రాజ్య మేతెంచె వాలి నా భ్రాత చంపి 
రక్కసుని శత్రువుని బల్మి రామ! యపుడు 17. 


ఆ.వె. నన్నట నభిషిక్తు నన్న కాంచి కినిసి 
రక్త లోచనుండు క్రార్య మూని 
నాదు మంత్రి వరుల నాదరింపక బంధి 
తులుగం జేసె వాలి తూర్ణముగను 18. 


తే.గీ. వాని నిగ్రహింప(గ నాకు వటిల శక్తి 
యన్న యన్నట్టి మన్నన మిన్న గాంగ 
బాప కర్ముని నెదిరింప నోప నైతి 


బుద్ధి పుట్టక సుంతయు+ బోరు నందు 19. 


ఆ.వె. చంపి యంత వాలి శత్రువు బురమున 
కు నరుదెంచిన( గని తనర భక్తి 
గౌరవింప నేను గరుణింప( డీయ* డా 
శిస్సు లక్కట తనిసి యెద నాకు 20. 


కం. నతులీయనా కిరీట 
మ్ము తాక యన్న పద యుగము మూరిన రుషతో 
నత డింతయు( గరుణింపగ 
మతి నూనడు వాలి నన్ను మాన్య వరేణ్యా! 21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు దొమ్మిదవ 


సరము. 
౧ 


చం. 


కిష్కింధా కాండము 
సర్గము 10. 


సుగ్రీవుడు రామునితో వాలిని దన యన్నను గరుణింప మని తా నెంత వే(డిన( గోపము మానక 
రాజ్యము నుండి తనను బహిష్కరింప ననేక దేశముల దిరిగి బుష్యమూకమున నలుగురు 
మంత్రులతో వసించు చుంటి నని పల్కుట. 


అరుదెంచిన యన్నను నే 
గరుణింప మని హిత మెంచి కడు రోషాత్ముం 
బరిపరి విధముల వేడితి 


హరిగణ నాథుని నరేంద్ర! యనురాగమునన్‌ 


వచ్చితి వీవు భాగ్యమున( బన్నుగ క్షేమము తోడ నగ్రజా! 
యిచ్చ ననాథు నన్నిచట నింపుగ నర్హుఃడ వీవు కావగా 
నచ్చపు సంతసం బిడుదు వార్తులు నైన యనాథ కోటికిన్‌ 
మెచ్చి వహింతు ఛత్రమును మిన్నగ నే వ్యజనమ్ము నీ కికన్‌ ! 


నిలిచితి నే బిలంపు దరి నిండ(గ వత్సర కాల మగ్రజా! 
కలత సెలంగ రక్త మది కాటి(గ( జూచితి శోక చిత్తతం 
గలుగున నుండి నాదు మది గాగ భృశమ్ముగ బెద్ద బాతితో 
బిలమును మూసి చేరితిని వీడి తదంకము పట్టణమ్మునున్‌ 


చేర విషాద వక్ట్రమున( జింత( దపింప నెడంద( నంత న 
న్నారసి మంత్రులుం బురజ నావళి నన్న భిషిక్తు( జేసి రా 
ర్యా! రతి గోరకున్నను మహాత్మ క్షమింపుమ నన్ను దానికై 
వీర వరేణ్య! పాలనము పేర్మినిః జేయుమ రాజు వీవయే 


మన్నన కీవ యర్హు(డవు మారుగ నీ కిట రాజ్య మూనితిం 
జెన్నుగ నీవు లేని యెడ జెల్మిని గాంచుమ నన్ను బ్రీతినిన్‌ 
మున్నిట చూచి నట్టి విధి మూరి యమాత్యులతో( బురమ్మునున్‌ 
మిన్నగ హీనకంటకము మేలుగ నిల్స్పితి గాచి నిత్యమున్‌ 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


కం. 


ఇల్లడ యీయం+గా? దిరిగి యిచ్చుచు నుంటిని రాజ్య మెల్ల నీ 
కుల్లము నందు వీడి రుష నొప్పుగం గైకొని శత్రుసూదనా! 
చల్లగ గావు మయ్య నను జక్క(గ( జేతులు నే మొగుడ్తు వీ 
రెల్లరు శూన్య రాజ్యమున నేపున నిల్సిరి నన్ను రాజుగా 


పలుక బ్రీతి మీటి బలుకుల నిట్లు నే 
ను రఘునందన! విని హరి వరుండు 
వాలి చీ యని కటు వాక్యములు పలికె 
దా ననేకములను దనరి యిట్లు 


జనులను బిల్చి యచ్చటికి సమ్మద మంత్రుల నెల్ల దాను బ 
ల్కెను జెలు లాలకింప(గ' జలింప మనమ్ము భృశమ్ము నివ్విధిన్‌ 
ఘనుడు మయాత్మజుం డడరి కయ్యము+ గోరుచు రాత్రిం బిల్వఃగా 
నను విదితంబ మీ కది మనమ్ముల నింపుగ నే(గ నే వడిన్‌ 


అనుగమించె నీ భ్రాత నన్నడరి దారు 
ణుండు తూర్ణము మమ్మసురుండు గాంచి 
భీతి బర్విడి తూటెను బిలము నందు 
జేర మే మతనిని వేగ మూరి యంత 


అసురుడు దూట నా కలుశగు నందు సుఘోర బిలమ్ము నందు నా 
రసి కడు క్రూర దర్శనుని భ్రాతను బల్కితి నిట్లు చంపకే 

యసురుని రా నశక్తుఃడనె యా దనుకన్‌ నిలు మింపుగా నిటన్‌ 
పస వధియించి వచ్చెదను బల్మిని నీ యసు రోగ్రు నచ్చటన్‌ 


ఎంచి యూత డుండు నంచు దుర్గమ బిల 
మున బ్రవేశ మింపుగ నొనరించి 

తి వడి నే నసురుని( దిలకింప నొక్క సం 
వత్సరమ్ము పట్టె నుత్సహింప 


కన(బడె భయావహ రిపువు 
కనుల కనిర్వేదముగను ఖలు(డు హతుం డ 
య్యెను బంధు జనుల తోడుత 


10. 


11. 


12. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


ఘనుండు నాచేత నంత గయ్యము లోనన్‌ 


వాని ముఖము నుండి భృశము 

తా నబివ రుధిరము కాటి( దద్బిల మందున్‌ 
వే నిండ కష్ట మయ్యె న 

హో నిలువంగ నట నాకు నొక క్షణ మయినన్‌ 


దుందుభి సుతు జంపి దుష్ట శత్రువును వి 
క్రముని నంత వెడల( గలుగు ముఖము 
మూసి యుండ గాంచి వేసరి సుగ్రీవ 
యని పలుమటు( బిలువ వినను బదులు 


అంత దన్ని బిలము నందున్న జాతిని 
బల్మటు( బదములను బలిమి నిష్క 
మించి కలుగు నుండి మించిన కోపమ్ము 
న నరు దెంచితి వడి నగరమునకు 


భ్రాత చేత నే వారింప( బడితి రాజ్య 

కాంక్షతో నున్న సుగ్రీవు ఖలుని చేత 

మటిచె నితడు భాతృస్నేహ మధురిమమును 
దనదు మదిలోన గ్రూరత తద్ద సెలగ 


పలికుచు( బల్కు లివ్విధము వాలి యభీతి బహిష్కరించె న 
- eB 

న్నల వడి( గట్టు పుట్టమున నన్న దయా రస హాన చిత్తతం 

దొలఃగ' బడంగ నాదు సతి దుష్టు మదగ్రజు చేత భీతి భూ 

వలయము నెల్ల గాంచితి నపారము కానన వారి పూర్ణమున్‌ 


కలత భార్యాపహరణ దుఃఖమ్ము మీ 
బుష్యమూక గిరి వరము నెందు వాలి 
సేరంగ నశక్యు( డగు నన్య కారణమున 
జేరి నివసించు చుంటిని వీర వర్య! 


జరిగిన దెల్లః జెప్పితిని శత్రుత యేర్పడ కారణమ్మునుం 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


బరళెను బాధ లివ్విధము పాప విహీనున కార్య! గాంచుమా 
హరి పతి భీతి చేత కడు నార్తుడ లోక భయంక రోగ్రుచే 
నరవర! నిగ్రహించి కపినాథుని నన్నిట గావుమా దయన్‌ 


కం. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


కం. 


పలికిన గపి సుగ్రీవు( డి 

టుల నవ్వుచు బల్క రాముడు దొడంగె నిటుల్‌ 
లలితమ్ముగ దేజస్వియు 

నిల ధర్మజ్ఞుడు వచనము లౌలమి నయోక్తుల్‌ 


ఇవి యమోఘములు దినేంద్ర సన్నిభములు 
నిశిత శర వరమ్ము లశని తుల్య 
ములు వధించు వాలి గలుషాత్ము దుర్వుత్తు 
వేగముగ ని(కంగపి వీర! కనుమ 


ఎంత దనుక నే( గాంచన 
నంత దనుక దుష్ట చరితు నతనిం ఖలు నీ 
కాంతాపహారి( బాపిని 


గాంతువు ప్రాణముల తోడ గపిశార్టూలా! 


నిన్ను నాత్మానుభవమున మిన్న యైన 
శోక సాగర మందుండ( జూచు చుంటి 
బొంద( గలవు కోరిక లెల్ల బుష్కలముగ 
నిన్ను దరియింప( జేయుదు( గ్రన్ననం గను 


వినియా మాటలు హర్ష 


మ్మును బౌరుషము( గడు బెంచు ముఖముల దా'బ 


ల్కెను సుగ్రీవుడు వాక్యము 
లను బరమప్రీత మదిని రాముని తోడన్‌ 


20. 


21. 


22. 


23. 


24. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు బదవ 


కం. 


చం. 


చం. 


సర్లము. 
౧ 


కిష్కింధా కాండము 
సరము 11. 
౧ 


సుగ్రీవుడు వాలి యొక్క బలమును రామున కటి(గించుట, వాలి దుందుభిని' జంపిన విధమును 
వివరించి మతంగ మహర్షి వాలికి నస(గిన శాపమును దెలిపి యట్టి వాని నెట్లు జయింప(గల వని 
సంశయింప, రాముడు సుగ్రీవుని విశ్వాసమునకై దుందుభి కళేబరమును దన పాదాంగుష్టమున( 
బది యోజనములు త్రోసినను శంక తీరక రాముని నొక్క బాణమున మద్ది చెట్టును జీల్ప మని 
యడుగుట. 


విని యంత హర్ష పౌరుష 

ఘన వర్ధన వచనములను గాకుత్సు( డనన్‌ 
(a) 

ఘనముగ స్తుతించె నా రా 


ముని బూజించె( గపి వరు(డు పురుషోత్తమునిన్‌ 1. 


జ్వలిత సు తీక్ట మర్మచయ భంజన బాణ పరంపరన్‌ జగ 

మ్ముల దహియింప జాలుదువు పూనిన గోపము లోక రాశినిం 

బ్రళయము నందు కాల్చు రవి భంగిని నీవు రఘూత్తమా! త్రుటిం 

గలుగ దొకింత శంక మది( గల్లలు గావు మదీయ వాక్యముల్‌ 2. 


అయినను వాలి పౌరుషము నయ్యది యెట్టిదొ వీర్య మెట్టిదో 

ప్రియ సఖ! ధైర్య మెట్టిదియొ వీరవరోత్తమ! రామ! యాలకిం 

చి యిపుడు నే వచింప(గ నశేషము పిమ్మట జేయు కార్య మె 

ద్ది యుచిత మౌన దానిని మతిం దగ దల్పుమ రాఘవాన్వయా! 3. 


దినమణి తో(ప కుండగనె ధీరు(డు వాలి యతిక్రమించు చుం 
డును వడి పశ్చి మాంబుధి' బటుత్వము మీబి(గ దూర్పు వార్డినిన్‌ 
వనధి యవాచి నుండి యి(క వార్థి నుదీచిని నశ్రమమ్మునన్‌ 4. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఘన గిరు లెక్కి వీర్యమున గట్టు శిఖాలి గ్రహించు రువ్వుచున్‌ 


నిజ వీర్యమ్మును జూపం 

గ జెట్టనేకములు ద్రుంచు(గపి వాలి సత 
మ్ముః జరించి వని దశరథా 

త్మజ! బల్మిని సారవంత తరులన్‌ ధృతినిన్‌ 


దుందుభి నాముడై సెలగు దున్న యొకండు హరాద్రి తుల్యుడే 


పొందెను వేయి యేనుగుల భూరి బలమ్మును వీర్య వంతుడే 
యంద వరమ్ము లింపుగను నత్యధికమ్ముగ గర్వియె చనెన్‌ 
సుందర వార్థి చెంత కట( జూడ ఘనాంగు(డు నా నదీపతిన్‌ 


చేరి యూర్మిమంతము నంత వారిరాశి 

రత్న సంచయమును ఘోర రణము నొసఃగు 
మంచు నర్ణ్గవమును గోరె మించి నట్టి 
గర్వమున దుందుభి తమి నఖర్వ బలు(డు 


అంత నసురు* గాంచి యర్ణవం బా కాల 
చోదితు ఘన బలుని మేదినీశ! 

పలికె లేచి యిట్లు పల్కులు ధర్మాత్ము( 
డడర(గ వినయము తడ(బడకుండ 


యుద్ధ మొసగ నీకు యుద్ధ విశారద! 
నే సమర్ధుఃడ నని నీ సరి యని 
తల(ప( జాల వినుము తెలిపెద నీ కని 
నొస(గు నట్టి వాని యుక్తముగను 


కోటి కాశ్రయు(డు త్య 


తాపస 
పిత కంద రాలి హిమవంతుడు ప్రస్రవణావృతుండు దు 


ంబకు మామయు శైల రాజు సం 


ty Cy 


పుడు శత్రు కోటికి ధరాతల మందు ననీక నైపుణుం 


( 


Ey 


పరగున్‌ సమర్థు( డగు నాజిని నీకు నొసంగం ల్రీతినిన్‌ 


కడలిని నేరి భీతు( డని క్రన్నన నా యసురోత్తముండు ప 


10. 


11. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కం. 


ర్విడె వడి వింటి నుండి వడి నేగాడు ఘోరపు టమ్ము భంగి(దా 
నడరుచు( జేరి శీత గిరి యందు వనమ్మును గుంజ రాభముల్‌ 
కడు తెలి టాతి బండలను కాణి తలమ్మున( గూల్చి యార్చినన్‌ 


శ్వేత మేఘాకృతి నలరు శీత శైల 

మంత సౌమ్యుడు నా హిమ వంతు డనియె 
బ్రీతి దర్శనుండు నిలిచి యాతత నిజ 

శిఖర మందు వచనములు శ్రేష్టముగను 


ధర్మ వత్సల! దుందుభి! తాప మీయ 
నాకు తగదు నీ కిట్లు రణమ్ము నందు 
గాను గుశలుండ(' దపసుల కేను శరణ 
మిడుదు సంతత మిచ్చట నెలమి నుండ 


విని శైలేంద్రుని ధీమం 
తుని పలుకులు దుందుభి రుష తోడుత( బలికెం 
గను లెట్టుబడ(గ గ్రోధ 
మ్మున భృశము నరవర౮! వాక్యముల నిబ్బంగిన్‌ 


యుద్ధము నొనరింప నిద్ధర నీవస 
మర్దుఃడ వయి తేని మద్భయమ్ము 

థ 
పొడమ నుద్యమింప( బూన వేని వచింపు 
మింక సమర మొసగు నెవరు నాకు 


మును విన నట్టివి యట్టి వ 

చనమ్ములను నాలకించి శైలేంద్రము ప 

ల్కెను గ్రోధం బడర నెడఃద 

ఘనముగ నసురోత్తము( గని కాకుత్ళ! యిటుల్‌ 


వాలి ఘనుండు ప్రాజ్ఞుఃడును వాసవ తుల్య పరాక్రముండు ధీ 
శాలి కపీంద్రు( డుగ్ర బల సంయుత విక్రము డాత డిచ్చు న 
కాలము నందు నా నముచి కయ్యము+ బొందిన రీతి నింద్రుచే 
నాలము నీకు రాక్షస వరా! చను మంద(గ ద్వంద్వ యుద్దమున్‌ 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


శ్రీఘ్ర మేగు కిష్కింధకు జెన్ను పురికి 
గోరిన సమరం బాతడు వీర పుంగ 
వుండు దుర్ధ్గర్దు( డనిశము నుండు సమర 
కార్యముల వానరేంద్రు(డు శౌర్య ధను(డు 


విని హమవంతుని పల్కులు 

ఘనుడా దుందుభి వెడలెను గ్రన్ననః గపి వీ 
రుని కిష్కింధా పురవర 

మున కతి కోపమ్మున నెద( బోరు దలచుచున్‌ 


వడి(దానూని భయంపు మాహిషపు రూపం బంత శృంగమ్ములే 
కడు తీక్ట్రమ్ములు గాగ వారి యుత మేఘవ్రాత సాదృశ్యమౌ 
బెడిదం బెన శరీరమే తనర( దా వేగంబ కిష్కింధకుం 

గెడ కేతెంచిన నార్చె దుందుభి సదిగ్దేశమ్ము కంపింపణగా 


దుందుభిస్వన నిభ మార్చి దుందుభి నిజ 
ఖురములం ద్రవ్వుచు( బుడమి¢ గ్రూర శృంగ 
ముల గరి వలె( బొడిచి ద్వారము నతి దర్ప 
మున సమీప తరుల? ద్రుంచి తనరి నిలువ 


ఆలకించి ధ్వనిని నంతః పురము నందు 
నున్న వాలి యంత నన్నుల గమి¢ 
గూడి తారల(దగ( గూడిన శశి భంగి 
లేచి వచ్చె దాళ లేక వేగ 


వనచరు లగు కపులకు విభు 

డనియె మిత వచనము లిట్టు లా వాలి తగం 
గని దుందుభి సువ్యక్తము 

గ నక్షరము లసురు తోడ గ్రన్నన నంతన్‌ 


ఏల యడ్డు కొనుచు నీ పుర ద్వారము 
ముందు నిల్చి యిట్టి చందమున న 


20. 


21. 


22. 


23. 


24. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


అతువు నే నెబు(గుదు మతి నీ బలము నెల్ల 
గాచి కొనుము నీదు కాయ మింక 


విని వానరేంద్రు పలుకులు 

ఘన ధీమంతుండు వలుక ఘన కోపమునం 
గను లట బడ(గ దుందుభి 

మినుకుల నిట్లనియె దా నమిత దర్పమునన్‌ 


స్త్రీల నడుమ నిల్చి ధీర వరేణ్య! ప 
లుక(గ( దగదు నీకు రోషమూని 

కయ్య మొసగ నాకు నయ్యవసరమున 
నీ బలము నెటు(గుదు నేను వీర! 


అయిన సహింతు( గోపము నిజాత్మను రాత్రి యొకింత యింక నీ 
వ యడరి కామ భోగముల నత్యధికమ్ముగ రమ్ము ప్రొద్దుటం 
బ్రియముగ నిమ్ము కానుకలు ప్రీతి నొసంగుమ కొగిలింతలన్‌ 
దయితుల కెల్ల మిత్రులను దప్పక కూడుమ వానరేశ్వరా! 


కాంచు మయ్య నీ కిష్కింధ నంచితముగ 
నాత్మ సము నిల్పుమ నగర మందు నింక 
దారల రమింపు మింపుగ వీరవర్య! 

నీదు దర్ప నాశకు(ఃడను నేను వినుము 


మత్తుని నిరాయుధు మటిీ ప్రమత్తు లేక 
సుష్పు( గామమోహితుని వసుధను నిన్ను 
బోలు వానిని( జంపిన వాలి! భ్రూణ 
హంతకునకు సమానుండ యగును జుమ్మి 


విని యా మాటలు కపి వరు 

డు నగుచు మెల్లగ బలికె నుడుల నీ రీతిన్‌ 
వనితల(దా రాదుల నె 

ల్లను వీడి రయమ్మునం జెల(గ గోపంబే 


25. 


26. 


27. 


28. 


29; 


30. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


అసుర వరేణ్య! మత్తిలితి నంచును నీవు దలంప రాదు న 
న్ను సమర బీతి లేని యెడ నొవ్వక నిల్వుమ యీ మదం బిటన్‌ 
రస మగు నిన్ను గొట్ట సమరమ్మున వీరుల కర్ల పానమే 
అ బా 
వెస వచియించి యివ్విధము వీర వరేణ్యు(ఃడు వాలి యంతటన్‌ 


తీసి పితృ దత్త కాంచన దివ్య మాల 
శక్ర దత్తము నలిగి భృశముగ వాలి 
నిలిచి దుందుభి గిరి నిభుని( గదిసి వడిం 
గొమ్ములను బట్టి ధరపయి( గొ ట్టి యటదచె 


వాలి గిజగిజ త్రిప్పియవ్వసుధ( గూల్ప 
నటిచి బిగ్గరగ నటుల నంత గాజా 

రక్త మా దుందుభి మహాసుర వరు చెవుల 
నుండి ధారగ నాగక మెండుగాను 


ఘోర మయ్యెను యుద్ధము కోరి జయము 
నండొరు లతి సంరంభము నూని యెదల( 
గలియ దుందుభి వానరేంద్రులకు నంత 
శక్ర తుల్య విక్రము(డు భృశమ్ము సెలగి 


వాలి జాను ముష్టి పాదప ఘన శిలా 
వ్రాతముల నొనర్చె రణము భీక 

రముగ సమరమును బరస్పర మొనరింప 
వాలి పెరిగి నసుర బలము తగ్గె 


బల మిక ధైర్య యత్నములు వ్రాల( బరాక్రమ మెల్ల దుందుభిన్‌ 
ఖలు నసురేంద్రు నెత్తి కపి కాంతు(డు వే పడ ద్రోసె నుగ్రు(డై 
యిల పయి నాజినిన్‌ నలిగి యిద్దర( గూలె మహా శరీరు(డే 
విలఆయము లయ్యెః బ్రాణములు వేగము దుందుభి కంత రాఘవా! 


తన కర యుగమున నతని మరణించిన 
వాని నెత్తి యంత వాలి విసరె 


నొక్క త్రుటిని నక్క యోజన దూరమ్ము 


31. 


32. 


త్రి3ః 


34. 


35. 


36. 


37. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


కం. 


వేగముగను గినిసి వీరవరు(ఃడు 


వేగవంతముగను విసర( బడి చనుచు 
నుండ వాని ముఖము నుండి రక్త 
బిందువు లనిలంపు వేగమున మతంగ 
మౌని వరుని యాశ్రమమునః బడెను 


పడిన రక్త బిందువులను బరమ ముని మ 
తంగు( డారసి చింతించె* దనదు హృదిని 
నెవ్వ( డత డిట్టు లొనరించె నేల యంచు 
గోప మడర మహాత్ము(డు తాపసుండు 


ఎవ్వనిచే నే ముట్టితి 
నివ్వన మందు రుధిరమ్ము నే దుష్ట డహో 
యెవ్వెట్టీ యే దురాత్ముం 

డివ్విధ మొనరించె నంచు నెన్నుచు నంతన్‌ 


పలుకుచు నివ్విధము మునివె 

డలి బయటకు మహిషమును బుడమి పయి బ్రాణ 
మ్ములు వోవం బడ శైలము 

వలె భీమాకారము నట బరమర్షి కనెన్‌ 


కని నిజ తపో మహిమ విస 

రిన వానిని వాలి నంత గృతకార్యుని ని 
చ్చెను శాప మమోఘమ్మును 

ముని వర్యుండు కుపితుండు బోరన నిట్లున్‌ 


ఏరి వలన నాదు వనం 

బీ రీతి దడిసె రుధిర మహీనము కాటం 
జేర దగ డాతఃడు వనము 

చేరిన మరణమ్ము నందు శీఘ్రమ యిచటన్‌ 


ఆసుర భీమ కాయమున నాపతితమ్మున వృక్ష రాసులే 


38. 


39. 


40. 


41. 


42. 


43. 


44. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


భాసుర కాననమ్మునను భగ్నము లైనవి యెల్ల చోటులం 
గోసులు నాల్లు మేర నిటకుం జనుదెంచిన తత్‌క్షణమ్మునన్‌ 
దోసపు(గారణమ్మున సుదుర్మతి ప్రాణము లెల్ల గోల్పడున్‌ 


నా వనము నాశ్రయించి యున్న యతని సచి 
వులు ననర్లు లిచట నుండబో వలయు వి 
ని వచనమ్ము లెల్లరు వారు నిలిచిన జన 
కుండ శపియింతు వారిని నుగ్రముగను 


పెంచితి నీ యరణ్యమును బేర్మిని స్వీయ కుమారు భంగినిం 


ద్రెంచుచు(' బత్ర మూలము లతీతము లింకను గుట్మలమ్ములన్‌ 


మించి ఫలమ్ము లిచ్చట నమేయముగా( జరియించు వారి కే 
నుంచితి మేర నొక్క దిన ముంటకు నిచ్చట బోక యున్నచో 


వారిం గాంచిన నే న 

వ్వారలు బహు వర్షము లిక బాషాణములై 
వారక పడి యుండ గలరు 

ధారుణి నంచు వచియింప( దాపసు( డంతన్‌ 


ముని చంద్రు వాక్యములు విని 

చని రెల్లరు వానరులు వెస వనమ్మును వీ 
డి నగచ రేంద్రుని వాలిని: 

గనిరి తమిని వాలి వారి( గని యిట్టు లనెన్‌ 


వర కపు లో మతంగ వన వాసుల రిచ్చట కేల వచ్చి రె 
ల్లరు కుశలంబె మీ కిట నరణ్యమునం దని వాలి పల్కయగా 
వర ముని శాప వాక్యములు వా రరుదెంచిన కారణమ్ము సె 
ప్పిరి వివరమ్ము లెల్ల గపి వీరున కప్పుడు హేమ మాలికిన్‌ 


ఆలకించి శాఖాచరు లన్న గిరలు 

కదిసి యర్థింప నా ముని(గర యుగము మొ 
గిడి యాదరింపక లోనికి? జనిన ముని 

వాలి శాప భయమ్మున వణకందొడగె 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


ఆ.వె. 


కం. 


తే. గీ. 


కం. 


ఆ.వె. 


శాప భయము మీటి శాఖామృ గేంద్రుఃడు 
బుష్యమూక గిరికి నేంగ వెజిచు 

గాంచ దాని నింక నెంచ( డెన్న(డు వాలి 
మానసమ్ము నందు మాన వేంద్ర! 


అత( డిటకు రామి నెటి(గి గి 

రి తటమునకు భీతి వీడి నృవరేణ్య! యమా 
త్య తతిని( గూడి చరింతును 

విత తారణ్యమున రామ! వీరవరేణ్యా! 


దుందుభుని యస్థి నిచయమ్ము త్రయ బడ(గ 
బల్లిదుని చేత నియ్యది వలు చుండె( 
గాంతితో గిరి కూట నికాశ మగుచు 

ఘన తరం బయినది దీని గాంచు మార్య! 


పెనవేసిన శాఖలతో 

ఘన సాలము లాటు నొకటి ఘన బలు(డా వా 
లి నరేంద్ర! యడరి యొక్కొక 

టిని దళ హీనమ్ము( జేయు రేవం జేవన్‌ 


ఇది యతని యసమ వీర్యం 
బుదితమ నా చేత నెల్ల నుర్వీప సుతా! 
కదనమున నెట్టు వాలిని 


నెదిరింప(గ నగును నీకు నెటి(గింపు మయా 


అట్లు పలుకు నతని నరసి సుగ్రీవుని 
నగుచు లక్ష్మణుండు నర వరేణ్యు 
డడిగె నిట్టు లేమి యడరి చేసిన విశ్వ 
సింతు వాలి వధను సుంత చెపుమ 


ఆ వచనమ్ము లెల్ల విని యంత వచించెను బల్కు లిట్లు సు 
ర్రీవు(డు కాంచి లక్ష్మణుని( గేళి విధమ్ముగ వాలి స్వీయమౌ 


51. 


52. 


53: 


54. 


55. 


56. 


57. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


చేవ సెలంగ+ జీల్సె నిట జెట్లను సాలము లొక్క టొక్కటిన్‌ 
ధీవరు(డేసి బాణములు దిట్టతనమ్మున నట్లు పల్మటున్‌ 


రాఘవుండుః జీల్ప లక్ష్మణ! పాదప 
ము నటుల నొక బాణమున నది తిల 
కించి వాలి నిహతు( డంచు(' దలంతును 
మించు విక్రమమున నంచు నేను 


కను మిది దున్న యెమ్ముకము కాలిని నొక్కట దీని నెత్తి వీ 

క నిట శతద్వయప్రకట కార్ముక దూరము ద్రోయ+ గల్లినన్‌ 
మనుజ వరుండు రాముడు సమంచిత రీతిని విశ్వసింతు నా 
తని బల విక్రమమ్ములను దార్జ్యము నంచు వచించి యింకనున్‌ 
పలికి రక్తాంత లోచను( దలచి యెడ(ద 

రాముని నకింత తడవు నరప్రవరుని 

బల్కె సుగ్రీవుళడా రాఘవకుల తిలకు 

గాంచి సంశయ మడర వాక్యజ్ఞు డెట్లు 


శూరు వరు(డు శూరఘ్ను(డు మూరు పౌరు 
షమున వాలి యజేయు(డు సంగరమున 
వానరుండు బల్లిదు(డు దేవతలు సేయ 

లేని కార్యము లొనరించు( దాను దివిరి 


బుశ్యమూక గిరిని నిచట నే నిలిచితి 
వానిదలచి భీతి వానరేంద్రు 
దుర్భ్ణయుని దురాసదుని( జింత తోడ వీ 
డ నసమర్థుఃడను గిరిని నరేంద్ర! 


ఘన శంక జలిత మానస 

మున ననురక్తులు నమాత్య పుంగవు లుండన్‌ 
హనుమత్సహితము చరియిం 

తును వన మందు నిట భయ మతులమై యున్నన్‌ 


58. 


59. 


60. 


61. 


62. 


63. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


దొటికితివి శ్లాఘనీయ మిత్రుడవు మిత్ర 
వత్సల! పురుష శార్జూల! సత్సఖ! నిను 
శీత శైలాభు నాశ్రయించితిని కంటి 

భ్రాతృ బలమును గన లేదు బలము నీది 


ఎన్న నెంచ నిన్ను నిన్నగౌరవపటి 
పదల నసగదలపను భయమ్ము 
నీకు సుంత పిటిీకి నే నైతి వాని కా 


ర్యముల గాంచి నంత రామ! కరము 


చాలు బ్రమాణములు గిరలు 

మేలి తవాకృతి ధృతు లవి మిత్రమ! తెలుపం 
జాలును నీ తేజమ్మును 

లీలగ భస్మయుత వహ్ని లీలను రామా! 


విని సుగ్రీవు మహాత్ముని 

మినుకుల రఘు రాము డంత మీటి(గ నగవే 
తన వదనమ్మున బదు లి 

చ్చెను హరి గణ నాథుని నరసి నృవరుః డిట్లున్‌ 


పొగడ దగిన యట్లు పుట్టింతు విశ్వాస 
మడరి విక్రమమ్ము నందు హరి వ 
రేణ్య! నమ్మకమ్ము లేనిచో నీకు మా 
విక్రమమున నాజి విశ్వసింపు 


64. 


65. 


66. 


67. 


68. 


అని సుగ్రీవునితో సుసాంత్వ గిర లత్యం తాదరం బేర్పడన్‌ 

ఘను డా లక్షణ పూర్వజుం డసురు శుష్కంబైన యక్కాయముం 
దన పాదాంగుళి నెత్తి త్రోసె( ద్రుటి మాత్రం బంత దూరమ్ముగా( 
దను వేగం బది యోజనమ్ములు మహా దక్షుండు లీలన్‌ వడిన్‌ 


విసర రాము డట్లు వీక్షించి సుగ్రీవుః 
డంత లక్షణుండు నరయు చుండ 
రాముని( గని యా నరప్రవరుని( బల్క్‌ 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


నర్భవంత గిరలు హరివరుండు 


అలసిన వా(డు భ్రాత తను వారము మాంస యుతమ్ము నూత్నముం 
గల(గిన వాడు త్రోసె మును కాంచ(గ మత్తు(డు నాత డత్తటీన్‌ 

సు లఘువు మాంస హీన మిది చూడగ నౌ తృణ సన్నిభమ్ముగా( 
లలితము+ ద్రోసి తీ విపుడు రాఘవ! దీనిని సంతసమ్మునన్‌ 


ఎండి నట్టి దాని కింక దడిసి నట్టి 

దాని కంతరమ్ము తద్ద యుండు 

గాన బలము నందు వానరేంద్రున కింక 
నీకు నంతరమ్ము నేర నేను 


సంశ యంబిది మీ జవ సత్త్వ భేద 
మందు మీ బలాబలముల నరయం+ గలను 
సాల మొక్కటి నీ వొక్క శరము చేత 


జీల్ప( గలిగి తేని పురుష సింహ! నేను 


హస్తి హస్తాభ వితతాస్త మందు నారి 
నిపుడు నించి యాకర్ణాంత మింక లాగి 
రామ! విడువుము బాణము రమ్యముగను 


శరము భేదింప సాలము నరయ నాకు 


సంశయమ్ము తొలగు సంపూర్ణముగ( జాలు 
నింక జింత సేయ నెడ(ద నా ప 

యి బ్రతిన ననరింతు నింక ప్రియము నాకు 
గూర్పు మెలమి రాజ! నేర్పు మీజి 


ఎట్లు ప్రభ లోన దినకరు+ డెక్కు డగును 
గిరుల హిమవంతు( డధికు(డై పరగు నెట్లు 
మృగముల మృగ రా జెవ్విధి మీటు నట్లు 
నరుల విక్రమమున రామ! వరు(డ వీవు 


71. 


72. 


73. 


74. 


75. 


76. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు( 


బదునొకండవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 12. 


రాముడు సుగ్రీవునకు నమ్మకము+ గలిగింప విల్లు గొని బాణమును వేయ నది యేడు మద్ది చెట్లను 
భేదించి తిరిగి రాముని తూణీరమును జేర సుగ్రీవుడు తృప్తి జెంది వాలితో మొదట తలపడి యోడి 
పాటుట, వాలి సుగ్రీవు లొక్క విధముగ నుండ భేద మెజుంగ లేక తాను బాణము వేయ నశక్తు(డ 
నని రాముడు పలికి గుర్తింప వీలుగ సుమములతో నున్న నొక గజపుష్బ్ప లతను సుగ్రీవునిచే 
ధరింప జేసి తిరిగి వాలితో యుద్ధమునకు సన్నద్ధుని* జేయుట. 


కం. ఆ సంశయాత్మక గిరల 
నా సుగ్రీవు' డన రాము డాతని కీయన్‌ 
భాసురముగ నమ్మకమును 
దా సంధించె ధనువు ఘనతర ఘోరమ్మున్‌ 1. 


తే.గీ. అట్లు సంధించి శరముక్క టంత మాన 
దుండు వేయ సాలము పైకి దుస్సహంపు 
నారి రవము నిండ దిశలు నరవరేణ్యు( 
డడరి స్వర్ణ భూషితమును దడయకుండ 2. 


ఉ. వేగము మీటి సాల ఘన వృక్షము లేడిటి( జీల్సి యాగకే 
యా గిరి భూతలమ్ము వెస నంతట+ దా(టుచు జొచ్చి భూమినిం 
చాగి శరమ్ము క్మాతలము సయ్యన వీడి ముహూర్త మందు వే 
వేగ నిజేషుధిం గదిసె వింతగ రాముని విక్రమమ్మునన్‌ 3. 


కని యట నేడు మద్దెలను గ్రన్నన జీల్ప(గ బాణ వేగమే 

యినకుల చంద్రు డేయ( గపి యెింతయు విస్మయ మంది యంత వం 
చినిజ శిరమ్ము భూమి పయి జెన్నుగ వ్రాలి విభూషణాలి వ్రే 

ల నరవరేణ్యు నంజలిని రాముని యంఘ్రుల నంటి యిట్లనెన్‌ 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


రామ! యస్త విదప్రవర! ఘన శూరం! 
ధర్మ సంవిద! యిట్టి ని కర్మ మరయ 

A] 
హర్ష మొదవె మిక్కుటముగ నాత్మ లోన 
నంచు నింకయు నిట్లనె నంచితముగ 


శరమున సేంద్ర నిర్ణరుల( జంప సమర్థుఃడ వీ వనంగ నా 
హరిపతి వాలినిం బలుక నక్కట యేల నరర్షభా! యనిం 
దరులను వీ(క నేడిటిని దట్టపు శైలము నింక భూమినిన్‌ 
శరమునః జీల్ప నొక్కటిని( జాలుదు రెవ్వ రెదిర్స నిన్ననిన్‌ 


నిన్ను బొంది నే(డు నేను మిత్రునిగ న 
తులపు బ్రీతి నంద(గలత యెల్ల 
దొల(గె( బూరముగను దూర్ణము రాఘవ! 
వరుణ వాసవాభ! పారివేంద్ర! 


అంజలింతు నే(డ భంజింపు మాజిని 
భాతృ రూపు( డైన వాలి నార్య! 
ప్రియము గూర్ప నాకు భీకర వైరిని 
రఘు కులాబ్ది చంద్ర! రమ్య తేజ! 


విని కౌగిలించికొని ప్రీ 

తిని సుగ్రీవుని బలికెను ధీనిధి రాముం 
డనుజుం డా లక్ష్కణునకు 

ననుగుణ వచనమ్ము లిట్లు హరి సత్తముతో 


పోవుద మిట నుండి వడి సుగ్రీవ! ముందు 
నీవు చనుమ కిష్కింధకు నీదు భ్రాత 
నా రిపుని పిలువుమ భండనమున కచట 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


సత్వర మరిగి యనిన వచనము లిట్లు 


ఎల్ల రేగి రంత నల్ల కిష్కింధకు 

వాలి నగరమునకు వడి వడిగను 

దరుల వెనుక వారు దాగి యింపుగ నిల్చి 
రా వనమ్ము నందు నాత్రముగను 


అటిచె నంత నా సుగ్రీవు( డంబరమ్ము 
పగులు నట్టులు బిగియించి వస్త్ర మపుడు 
వాలి నాజికి పిలిచెడు లీల ధైర్య 

మూని సంభ్రమించి భృశము వానరుండు 


విని తమ్ముని ఘోరధ్వని 

కినిసి మహాబలుడు వాలి గిజ్ఞున వెడలెన్‌ 
ఘనుడు బయట కస్త తట 

మ్మున నుండి వెడలెడు రవిని బోలి రయమునన్‌ 


జరిగె వాలి సుగ్రీవులకు రణ మంత 
ఘోరముగను బుధునకు నంగారకునకు 
జరిగి నట్టి భంగిని నిరువురకు(? దుముల 
ము వనమం దతి భీకరముగ జెలంగి 


అశని సన్నిభ తలముల నన్నదమ్ము 
లపుడు వజ్ర సదృశ ముష్టు లడర భృశము 
గ నొనరించి రన్యోన్యము కయ్య ముదరి 
క్రోధ మూర్చిత చిత్తులై ఘోరముగను 


కరమున విల్లు నూని కన గయ్యము సేసెడి యన్నదమ్ములం 
బర(గగ వార లశ్వినుల భంగిని నన్నిట నొక్క రూపులై 
నరవరు( డా రఘూధ్వహు:(డు నాశ కరాస్త్రము జంకె వేయ(గన్‌ 
హరివరు లందు దా ననుజు నన్నను జక్క(గ నేర కుండినన్‌ 


అంత దాడితుండునై కపి సుగ్రీవు( 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


డన్నవాలి చేత నచట గాన 
కున్న రాఘవేంద్రు సన్నగిల్ల బలము 
బుశ్యమూకమునకు నే(గెం బాటి 


చేరె వనమునకుః గ్లాంతు(డు 

దా రుధిర నిమగ్న దేహి తాడనములదచే 
ఘోరముగ నలయ( దనువు మ 

హా రోషమున(' దటుమా(బడి యగ్రజు చేతన్‌ 


వని సేరిన సుగ్రీవుని 

గని ఘన తేజస్వి వాలి కపి పుంగవు( డా 
యనుజునితో ముక్తుఃడ వయి 

తని శాప భయమునః( జనె నిజాలయమునకున్‌ 


పావని భ్రాత లక్ష్మణు(డు పన్నుగ వెంట జనంగ వేగ సు 
గ్రీవు(డు నున్న చోటు పరికించి వనమ్మును జేర రాముడే 


భూవరు( గాంచి రాఘవుని భూమిని జూచుచు సిగ్గు తోడ సు 


గ్రీవుఃడు వల్కె దీనముగ ఖేదముతో వచనమ్ము లివ్విధిన్‌ 


పిలువు మంచును నాతోడ( బలికి యపుడు 
చూపి నీ విక్రమమ్మును భూపవర్య! 

వైరి చేతను గొట్టించి ఘోరముగను 

జేయ( బడె నిది యేమి నీ చేత రామ! 


చెప్పి యున్న నీవ యప్పుడు నిక్కము 

గ వధియింప వాలి( గపివరు నని 

నంత నిచట నుండి యరుగు వా(డను గాను 
నేను సుంత యేని మానవేంద్ర! 


జాలి గొలుపు మాట లాలకించి పలుక 

నా మహాత్ము(డట్లు హరి వరుండు 
దీనముగను దిరిగి యా నరేంద్రుడు రాము 
డనియె నిట్లు పలుకు లాదరమున 


20. 


21. 


22. 


23. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


వినుము సుగ్రీవ! యాగ్రహము నెద వీడి 
బాణ మది యే కతన విడువ బడలేదొ 
యపుడు నా చేత నది యెల్ల గపి వరేణ్య! 
పలుకు వా(డ నిక్కముగను వలదు కలత 


మీరలు వేష భూషలను మేనుల మీ గమనమ్ములందునున్‌ 
మూరిరి యన్నదమ్ములు నమోఘముగా నట నొక్క భంగినిన్‌ 
వీర! పరస్పరమ్ము మలటిీ విక్రమ మింక స్వరమ్ము వాక్కులన్‌ 
నేరను భేద మింతయును నిన్నును నన్నను జూచినంతటన్‌ 


కావున నేను మోహితు(డ? గాంచను రూప విభేద రీతులన్‌ 
నేవడివేయ లే దపుడు నిక్కము వైరి వినాశకమ్మునుం 
గావగ నిన్ను బాణమును గాల సమమ్మును మూలఘాత మే 
నే విధిః జేయ శక్యు(డను హీనము నక్కట వానరేశ్వరా! 


ఎటుక లేక చులకదనమే తనర(గ 

నాది నిన్‌ విపన్నుని( జేయ నగచరేంద్ర! 
వీర! నా మూర్భ మింకను వెట్టితనము 
తెల్ల మగును గాదె యెడ(ద తల్లడిల్ల 


ఘనతర పాతకం బగునుగా యభయం బిడి చంప మిత్రునిం 
గన ననుజుండు నేను నిజ కాంత ధరాసుత నీ యధీన మం 
దు నిలిచి యుంటి మెల్లరము తోరపు నీ శరణమ్ము నింపుగా 
వనమున మేము గోరితిమి వానర పుంగవ! వీడి శంకనున్‌ 


ఉద్యమింపుమ యిప్పుడ యొప్పుగాను 
గాంచు వా(డవు సుగ్రీవ! మించి వేయ 
నొక్క బాణము నే నాజి నుర్వి( గూలి 
వాలి దొర్లుచు నుండగ నేల భయము 


నిన్నెటు(గు గుర్తు నొక్కటి నీదు ద్వంద్వ 
యుద్ధ మందు గుర్తింప నే నుచిత రీతి 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


నింక ధరియింపు మని పల్కి యంక మందు 
నున్న లక్ష్మణుతో ననె నన్న యిట్లు 


తే.గీ. లక్ష్మణ! శుభ లక్షణము లలరుచు నున్న 
యట్టి గజ పుష్పమును గుసు మావృతమ్ము 
నొకటి సుగ్రీవు కంఠమం దుంచుమ కొని 
యిమ్మహాత్ముని కడ కేగి యెలమి నిపుడు 31. 


కం. నావినిగిరి తట జాతము 
నా వర గజపుష్పలత సుమాకలితమ్మున్‌ 
వే వెకలిచి యాతడు సు 
గ్రీవుని కంఠమున వేసె బ్రీతి సెలంగన్‌ 32. 


ఆ.వె. ఆ లత తన కంఠ మందుండ సుగ్రీవు( 
డలరె సంధ్య యందు నలరు తోయ 
దంపు( బంక్తి వోలె నింపుగ( గొంగలు 
మాల వోలె నమర లీలగ నట 33. 


కం. చన గిష్కింధకు నావా 
లి నగరి కా రాముగూడి ప్రియతమ సఖునిం 
దను కాంతుల సుగ్రీవుడు 
విని రామ వచనముల నతి వేగముగ( దమిన్‌ 34. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు+ బండ్రెండవ 


సర్లము. 
౧ 


కిష్కింధా కాండము 
సర్గము 13. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


రామ లక్ష్మణులు సుగ్రీవునితో గిష్కింధకు నేగుచు మార్గమున బ్రకృతి సౌందర్యము గాంచుచు చని 
సప్త మునుల యాశ్రమమును గాంచి యర్చించి కిష్కింధా పురి చేరుకొనుట. 


చనె బుష్యమూక పర్వత 
ము నుండి కిష్కింధకు హరి భుజపాలిత మై 
న నగరికి రాఘవుడు ధ 
ర్మనిరతి సుగ్రీవుళ గూడి రయమున నంతన్‌ 


చాపము గ్రహించి తప్త కాంచన విభూషి 
తమ్ము నాదిత్య రుచి సన్నిభమ్ము లమ్ము 
లం గొని రణ జయమ్ముల రాము డరుగు 
చుండ నమ్మ హాత్ముని ముం దఖండ బలులు 


సంహతంపు గళుఃడు చారు సుగ్రీవుడు 
మటియు లక్షణుండు మనుజ వరు(డు 
నే(గు చుండ వెనుక నెలమి మారుతి నల 


నీల తారలుం జనిరి హరిపులు 


వెడలిరి పుష్ప భార నత వృక్ష సమూహము నిర్మ లాంబువుల్‌ 
వడివడి పాజి సాగరము బన్నుగం జేరు నదీ నికాయముం 
గడు దమి( గాంచు చుండి ఘన కందర నిర్జర శైల రాజముల్‌ 
కడు ప్రియ దర్శనమ్ము లగు గ్రావ దరీ సగుహా శిఖావళిన్‌ 


పరమ వైడూర్య సన్నిభ పర్ణ విలసి 

శ (%) 
తముల నా నాళ సంభరిత వర కుట్మ 
లముల( బద్మ చయముల జలప్రపూర్ణ 
వర సరస్సు లరయుచు నధ్వమ్ము నందు 


హంస కారండగణ సార సాంబు కుక్కు 
ట చయ వంజుల చక్రవాక చయ పర వి 


హంగ సంచయ సంత తాభంగ నాది 


కం. 


కం. 


కం. 


చం. 


తే.గీ. 


త జని తారవముల వించు(' దరలు చుండి 


లేత కసవు( దిను హరిణ 

వ్రాతము నిర్భయ చయమును వన గోచర సం 
ఘాతము నెల్లెడ( దిరుగుచు( 

బ్రీతిని నిలిచెడు మృగముల విరివిగ గనుచున్‌ 


సమద తటాక వైరులను జారు తరార్జున దంత భూషి తా 

లి ముదిత కూల ఘాతకుల లీల జరించు ద్విపావలిన్‌ వరాం 
గములను బర్వ తాభముల గ్రావ తటమ్ములు గూల్చు వాని వా 
రిము గసమాన దేహులను రేణు కణమ్ములు లేప గాంచుచున్‌ 


వన చరము లనేకముల గ 

గన చర విహగమ్ముల నటంగాంచుచు సురగ్రీ 
వుని వశ మందు నిరంతర 

ము నడచు వా రేగిరి రయమున ముద మారన్‌ 


వెడలడు వారిం గాంచుచు 

నడరుచు రఘు రాము డడిగె నారసి యచటం 
గడు చోద్యపు( దరు తతి యగ 

పడ సుగ్రీవుని వనమున( బరమప్రీతిన్‌ 


వెలు(గుచు వృక్ష షండ మిట వింతగ వారిద రాశి సన్నిభం 
బిల గదలీ వృతమ్ముగ నహీన ముదావహమై విరాజిలెం 
దెలియ+గ దీని నెంచెదను దెల్లముగా నిది యేమియో కుతూ 
హల మెద గల్గె దోరముగ నర్జుఃడ వీ వది తీర్ప మిత్రమా! 


అంత మహాత్ము వాక్యముల నా రఘు రాము( డనంగః బ్రీతితో 
నంతయు నేశగుచుం దొడగా నర్యమ సూను(డు చెప్ప నివ్విధిన్‌ 
సంతత శుద్ధ మూల ఫల సంచయ సంయుత మీ వ నాశ్రమం 
బంతయు విస్తృతం బయిన యర్ర్య వనోప వ నావృతంబునై 


మటణియు శ్రమ నాశనం బిది మసలిరి యిట 


10. 


11. 


12. 


13. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


సప్తజన నామ మును లతి సంశ్రితవ్ర 
తులు తలల నుంచి క్రిందున దోీయ శయను 
లై పరగుచు నియమముల నంచితముగ 


వాయు వాహారముగ గొని వారు సప్త 
దినముల కొకపరి కదలకను దపమున 

నిలిచి యేడు వందల యేండ్లు నిజ శరీర 

ముల నరిగిరి స్వర్గమునకు మునులు ఘనులు 


తరు గణమ్ము కా(గ గురుతర ప్రాకార 
మాశ్రమమ్ము( జేర నలవి కాదు 
సేంద్ర నిర్జ రాసురేంద్రుల కైనను 

వారి మహిమ వలన( బార్జివేంద్ర! 


పక్షు లింక నన్య వన మృగమ్ములు ప్రవే 
శింప వీ వనమును దెంపు మీటి 
తెలియక నరిగిన నతిక్రమించి తిరిగి 

రా నశక్య మగును వాని కింక 


విన నగు సక లాభరణము 

ల నినాదము లక్షరమ్ములను గీతములన్‌ 
ఘన తూర్య నాదముల నిం 

కను రామ! యడరును దివ్య గంధము లచటన్‌ 


వెలుగు? ద్రేతాగ్ను లచ్చట విరివిగాను 
ధూమ మనవరతం బట దోరముగను 
బాద పాగ్రము లందు సువ్యాప్త మగును 
బావురముల రంగు నెజుపు వర్ణములను 


వెలుగు చున్న విచట వృక్షములు పొగతోః 
గూడి కొనగ వాని కొనలు భృశము 
మబ్బు లలము కొనిన మంచి వైడూర్య ప 
ర్వతముల పగిది గన బడుచు నుండి 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


చం. 


కం. 


ఆ.వె. 


కం. 


మునులకు నంజలించి తగ మ్రైక్కుమ లక్షణు( గూడి రాఘవా! 
ఘనతర ధర్మ మానసు:డ! కానము సుంతయు+ గీడు వారిలో 
ఘనులగు భావితాత్ములకు( ర్రన్నన మ్రైక్కుదు రెవ్వ రింపుగా 
మనమున నుంచి భక్తిని సమంచిత రీతిని మానవేశ్వరా! 


అనుజుని లక్ష్మణు తోడుత 


మునులకు మోడ్చి కరములను బురుషోత్తము+ డా 


యినకుల తిలకు(డు రాముం 
డు నతు లొసంగెను నరేంద్రుడు వినమ్రుండై 


వందనము లొసంగి యందటు రాము(డు 
లక్ష్మణుండు వానరప్రభుండు 
వానరులును ముదిత మానసు లెల్లరు 
నేగందొడ(గి రంత వేగముగను 


చని చాల దూర మాశ్రమ 

ము నుండి కని రంత వారు పో జాలని యా 
ఘన వాలి పాలిత పుర 

మ్మును గిష్కింధను బుర వరముల శ్రేష్టమ్మున్‌ 


రామానుజ రాములు శా 

ఖామృగ వీరులు గ్రహించి ఘన శస్త్రాలిన్‌ 

వే మడియ( జేయగ రిపుని 

దా మేగిరి తిరిగి యింద్ర తనయు నగరికిన్‌ 


20. 


21. 


22. 


23. 


24. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు( 


బదుమూడవ సర్గము. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కిష్కింధా కాండము 
సర్గము 14. 


రాముడు సుగ్రీవునకు వాలిని వధింతు నని మణియొక మారు వక్కాణించి యుద్ధమునకు బిలువ 
మని యాతనితో నన సుగ్రీవుడు బిగ్గరగా యుద్దార్థ మటబచుట. 


వేగంబ వాలి పాలిత 

మా గురు కిష్కింధకు( జని యందటు నంతన్‌ 
దా(గిరి తరుల వెనుకను మ 

హా గహన వనంబు నందు నాత్రము తోడన్‌ 


ఆ వని నెల్లెడ విపుల 

గ్రీవు(డు సుర్రీవు( డరసి ప్రీతుండు భృశం 
బా వనము లన్న నిత్యము 

వే వూనెను గోప మంత విస్తారముగన్‌ 


పరివారం బట( దన్ను జుట్టికొని నిల్వం బ్రీతి సుగ్రీవు డం 
బరముం జీల్పు విధమ్ము నాదమును బీభత్సంబుగా నా ప్రభా 
కర సూనుండు మరుజ్ఞ వాభిముఖ మేఘవ్రాత శబ్దాభముం 
ద్వర దా జేసెను గర్భనం బనికి నాహ్వానించు భంగిం దమిన్‌ 


గర్విత మృగ రాజ సదృశ గమను+ డిద్ద 
థి 
బాల సూర్య సన్నిభ గాత్ర బాసితుండు 
పలికె సుగ్రీవు( డంత నిప్పలుకు లిట్లు 
కార్య దక్షు రాముని గాంచి వీర్య వంతు 


హరులం బట్టంగ వలల 

మరిన పసిడి తోరణము లమర నందముగం 
బర(గ ధ్వజ యంత్రములు భా 

సుర కిష్కింధా పురమ్ము( జొచ్చితి మార్యా! 


ఏ ప్రతిజ్ఞ బూర్వ మీవు సేసితొ వాలి 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


వధ నిమిత్త మిపుడు వచ్చిన అత 
వంటి నాకు దాని ఫలియించు నట్టు లొ 
నర్పుమ కరుణించి నరవరేణ్య! 


ఇట్టు లన(గ ధర్మాత్ము( డప్పట్టున( గపి 
వరుఃడు సుగ్రీవు గని రఘువరుఃడు శత్రు 
సూదను(డనె సౌమిత్రి నీ సుగళ మందు 
నుంచ గజపుష్పము కపీంద్ర! యంచితముగ 


ఆర్తి యేల నిన్ను గుర్తింప వీ లయ్యె 
లతయి కంఠమం దలరుచు నుండ 
దార కాలి తోడ దనరెడు విపరీత 
సూర్యుని వలె నీవు శోభితుఃడవు 


కూల్లు నింక నొక్క ఘోర బాణమ్మున 
వాలి వలని భయము వైర మెల్ల 
గూడ వానరేంద్ర! వీడుమ సంశయ 


మొల్ల డెంద మందు నుల్ల మలర 


వాలి జూపు మింక భ్రాతృ రూప రిపుని 
నాకు( జాలు వాని వీ(క( జంప 

సమర మందు దొర్లు శత్రువు భూమిపై 
దుమ్ము మేని కంట దోరముగను 


నాదు దృష్టి పథము నందు నా దురాత్ము( 
డు వడి మరల? గలిగిన విడువక ప్రాణ 
ములను దోష మెంచ( దగుదు మూరి నింద 
సేయ నర్హ్జుఃడ వగుదువు సెలగి నన్ను 


కనఃగ సాల సప్తకమును గూల్ప(గ నొక్క 
యమ్ము చేత నప్పు డార్య! చూతు 
విపుడు కూల వాలి పృధథ్విని నాదు వీ 
ర్యమ్ము చేత సంతసమ్ము మీటి 


10. 


11. 


12. 


కం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


అనృతము పూర్వము నాచే 

తను వచియింప( బడ లేదు తనరిన వెతలుం 
దనర(గ నాశయి ధర్మ 

మ్మున నెన్న( డయిన నసత్యము పలుక నేరన్‌! 


ప్రతిన నొనరు సఫలము త్వ 

రితముగ వీడు భయము బలరిపు వొసగుచు నా 
తత వర్షము క్షేత్రమ్మును 

వితతము ఫలియింప( జేయు విధమున మిత్రా! 


ఇంక గర్జింపుమ పిలువ నంకమునకు 
వాలి నా కపివరు హేమ మాలిని విని 
దేని వానరుం డరుదెంచు( గాన నిన్ను 
సంగరమున సుగ్రీవ! చెలంగి భృశము 


వచ్చు బయటకు బుర వరము వీడి బల ద 
ర్పుండును జితకాశి పూర్వ మీ వె 

దిర్ప లేక యుండ ధీరత వాలి యు 
ద్దప్రియుండు వేగ తలపడంగ 


ఎటి(గి స్వీయ వీర్య మింపుగను బరుల 
ధర్షణమ్ము యుద తలము నందు 

ఎ ® 
సైప నోప రెల్ల శౌర్య వంతులు విశే 
షించి స్త్రీల యెదుట మించి వీర! 


విని రాముని మాటలు దా 

నినదించె( గపీశ్వరుండు నింగిని భేదిం 
చు ననగ ఘన నాదమ్మును 
ఘనుడా సుర్రీవు( డంత గంభీరముగన్‌ 


ఆలకించి యా శబ్దమ్ము నావు లెల్ల 
బీతి బర్వు లిడె( బ్రభలు వీడ వేగ 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


రాజవరు పరాజయమున రాజ కాంత 


లాకులమున( బాటు పగిది నగపడంగ 


తే.గీ. పాట్‌ మృగములు వెబిచి సంభ్రమము మీటి 
సమరమున గాయ పడిన గుటజ్జముల వోలె 
గూలెబక్షు లభ్రము నుండి నేల పైన 
హీన పుణ్య గ్రహము లన దీనముగను 20. 


తే.గీ. నీరద శ్రేణి సన్నిభ నిస్వనుండు 
సుప్రసిద్ద దినక రాత్మజుండు శౌర్య 
థి 
గుణ వివృద్ద తేజు డొసంగె ఘోష మనిల 
చంచ లోర్మి వార్థి నిభము మించి యట్లు 21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు 


బదునాలుగవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 15. 


సుగ్రీవుని యబపును విని యోర్వక వాలి వెడల నుద్యమింప నతని సతి తార శంకించి రాముని 
తోడున్న తమ్మునితో యుద్దము తగదని యాతనిని యువరాజుని( జేసి సుఖముగ నుండుట 
మేలని చెప్పి వారింప వాలి వినకుండుట. 


కం. వినె సుగ్రీవుని సుమహా 
త్ముని నినదము నంత నోరుపు నెబుంగని వా 
లి నిలిచి యంతనురమున( 
దన యనుజుండె యజివంగ దచ్చబ్దమ్మున్‌ 1. 


తే.గీ. 


కం. 


విని యా నాదము సర్వభూత సుమహా విత్రస్త మా వాలి యం 
తన నిశ్చేష్టత నిల్చి వేగ మది గ్రోధం బంది యుగ్రుండు గా( 
గన కాంగప్రభ లంత నిష్ప్రభలు కా గ్రస్తార్తియౌ సూర్యు రీ 

తిని గన్పట్టైను వానరేంద్రుఃడు మహోద్రేకమ్ములో మున్గ(గన్‌ 


ఉగ్ర దంష్ట్రలతో వాలి యుగ్ర కోప 

మూన దీప్తాగ్ని వలె నుండె హీన వారి 

జ సమృణాల పద్మాకర సదృశు(డై క 

నం బడెను ఘోరముగను వానర వరుండు 


పదముల భూమిని నెల్లను 

నుదరుచు+ జీల్సెడు విధముగ నుటీకెను హరి తా 
నెద సైప( జాలని రవం 

బు దనర నట నాలకించి బోరన నంతన్‌ 


తార యనంగ వాలి సతి తద్దయు: ప్రతిని గౌగిలించి వే 

గారవ మొప్ప( బల్కులను గాంచి నిజేశ్వరు( ద్రస్తు భ్రాంతునిన్‌ 
వారక పల్కె నివ్విధము పన్నుగ వీడుమ క్రోధ మెల్లయున్‌ 
మూర నదీ రయాభముగ బ్రొద్దున మాలల వీడు భంగినిన్‌ 


చని తగు గాల మందు నని జల్పెదు చక్కగ వానరేశ్వరా! 
కన మధికమ్ముగా రిపుల( గాంచము నీ యబలమ్ము సుంత యొ 
ప్పను ద్వరితమ్ము నీవు చన భండన భూమికి మీటి పల్కెదన్‌ 
వినుము కతమ్ము నెందులకు వీరవరా! వల దంటి నే నిటన్‌ 


వచ్చెను మున్నితం డని కపారపు( గిన వహించి కొట్టగా 
వచ్చిన వాని నీ వడరి పాణెను దిక్కుల కెల్ల భీతితో 
జెచ్చెటి( గల్గె సంశయము చెన్నుగ నేలనః బీడితుండునై 
వచ్చిన దిర్గి వానింగన( బన్నుగ నా కెద మిక్కుటమ్ముగా 


మించిన యత్న దర్పములు మీటిన యాతని సంభ్రమమ్మునుం 
గాంచ(గ నా నినాదమును గారణ మల్పమె యించి చూడ(గన్‌ 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


సంచిత మైన సాయమున సత్తువ మూర వచ్చి యుండు దా 
నంచు దలంతు బల్లిదు(డు వైన శరణ్యుని యండ యుండ(గన్‌ 


సహజముగ నిపుణుడు చక్కని బుద్ధిమం 
తుడు గణింప కుండ వడి బలమును 
జొరఃడు సఖ్య మందు సుర్రీవు( డెన్నండు 
వానరప్రవరు( డవశ్య మెంచ 


మున్ను వింటి వృత్తాంతము పుత్రు( డంగ 
దుని వలన హితం బగు నది తోరముగను 
నుడివెదను బ్రీతి జారులు నుడువి రంగ 
దునకు వనమునకు( జన నాప్తులు సుతునకు 


అయ్యయోధ్యాధి నాథుని యనుశగు సుతులు 
రామలక్కణులు రణ దుర్భయులు సుప్ర 
సిద్దు లిక్వాకు కుల మందు శ్రేష్టు లొసగ 
ప్రియము సుగ్రీవునకు వచ్చిరి తమి నిటకు 


రాముడు పరబల దమను(డు 

భీమ యుగాంతాగ్ని నిభము వెడలును సమరో 
గ్రామేయ కర్కసుండా( 

దా మిత్రుడు వీర! నీదు తమ్మున కెంచన్‌ 


సాధువులకు నివాస వృక్ష సదృశుండు 
పరమ గతి యౌను మించి యాపన్నులకును 
రక్షకుం డగు( దా నార్తులకు( గరమ్ము 
యశమునం దేక యోగ్యుండు భృశ మతండు 


జ్ఞాన విజ్ఞాన సంపన్న మానితుండు 

ఇ bsg 

స్వీయ పిత్రాజ్ఞ నిత్య సుస్థిరుఃడు నాక 
రుండు గుణముల కింపుగ( గొండ ధాతు 
సంచయమ్మున కైనట్టి సరణి నతడు 


10. 


11. 


12. 


13. 


14. 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


సమర కర్మము లందు దుర్జ్భయు:డు నప్ర 
మేయు(డు మహాత్ముడు ఘును(డు మేటి బలు(డు 
నట్టి రామునితో' గయ్య మక్షమమ్ము 

సుమ్ము నీకు( గపీశ నిక్కమ్ము నుడువ 


నుడివెద నక్క మాటను నినుం జిన సేయగ నిచ్చగింప న 
గడు(దమి నాలకించి యి(క గార్యము( బూనుమ చేయం+ బ్రీతితో 
నడరు హితమ్ము నీకు విని యంతయు నవ్విధి నాచరింపగాః 
దడయక వానరేంద్ర! యెద దాపము వీడుమ వీరపుంగవా! 


యౌవరాజ్య మందు ననుజుని సుగ్రీవు 
ని నభిషిక్తు జేయుము నియమముగ 
శీఘ్ర్రముగను నీకు( జేయ+( దగదు వాని 
తోడ విగ్రహమ్ము వీడి దయను 


దూరమున నుంచి వైరము 

గారవమున గాంచి మిన్నగను సుగ్రీవున్‌ 
వీరుని రాముని తోడుత 

మూరి వహింపః జెలిమి భృశముగ నీ కొప్పున్‌ 


లాలనీయు( డాౌను భ్రాత సుగ్రీవుడు 
చిన్నవాడు నిక్క డున్నను నత 

డక్క డున్న నీకు నగును బంధువు సంత 
తమ్ము వానరుండు నెమ్మి చూడు 


అతనిని మించి బంధువు నిహమ్మున( గాంచను నేను నీకు నా 
తతముగ దాన మానముల దద్దయుః బ్రీతిని సత్కరింపుమా 
పతిత మొనర్ప వైరమును బన్నుగ నిల్బును నీదు సన్నిధిన్‌ 
సతత మొసంగి సేవలను జక్క(గ భక్తిని వానరేశ్వరా! 


ప్రీతి సుగ్రీవు(డు విపులగ్రీవు( డౌను 
నీకు నుత్తమ బంధువు వీ(క నతని 
సోదరప్రేమ( గాంచుమ యొండు మార్గ 


20. 


21. 


మెద్ది లేదు నీ కి(క వానరేంద్ర! నిజము 


తే.గీ. నాకు(బ్రియము సేయ( దలచిన మణి నన్ను 
నీ హితము కోరు దానిగ నీ వరసిన( 
దివిరి యాచింప నిన్ను నాదు వచనముల 
నింపుగ నొనరింప వలయు నెలమి నీవు 22, 


కం. కరుణింపుము నను విను మీ 
గిరలను వీడుమ కినుకను క్షేమము కాదీ 
గురు తర వైరము శక్ర స 
మ రఘువరుని తోడ నిట్టి మనుజేంద్రునితో 23. 


కం. పలికెను బథ్య వచనములు 
లలితమ్ముల(దారయ ట్లరసి పతి వాలిన్‌ 
విలయపు( దటిీనిం గాల గ 
త లయుడు వాలికి రుచింప(' దగ వట నకటా 24. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు( బదునేనవ 


సర్లము. 
౧ 


కిష్కింధా కాండము 
సర్గము 16. 


తార పల్కులను విని సుగ్రీవుని దప్పక నెదిరించి వాని గర్వమును మాత్ర మడఃతును గాని వాని 
ప్రాణములను దీయ నని మరలు మని తా వెడలి వాలి తమ్మునితో యుద్ధము సేయు చుండ 
రాముడు వాలిపై నుగ్ర బాణమును వేయ నా శర ఘాతమునకు వాలి నేల గూలుట. 


కం. తారనునిజ దార శర 
త్రారాధిప సన్నిభ ముఖి ధర్షించుచు( దా 1. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఘోరముగా బల్కొ నా హరి 


వీరుడు వచనములు వాలి వింతగ నిట్లున్‌ 


ఉత్సహించుచు గర్జించు చుండ నట్లు 
భ్రాత మీదు మిక్కిలి వైరి పద్మనేత్ర! 
సైపుటకు( గారణం బెద్ది సత్త్వవంతు 

నకు(' దలంప నుండు చెపుమ నాకు నింక 


సమర తలమ్మునన్‌ మరల( జాలని ధిక్కియ సైప నట్టి స 
ద్విమల చరిత్ర శూరులకు బెట్టిద మైన తిరస్కృతిన్‌ సహిం 

ప మరణ తుల్య మై భృశము బాధ సెలంగు మనమ్ము నందుని 
త్యము నధికమ్ము నై తనరు నంబుజ లోచన భీత మానసా! 


కాను సమర్ధుఃడం దలప( గయ్యము కోరెడు వాని యుద్దమున్‌ 
నే నొనరింప కుండ(గను నిల్వ(గ హీనపు గ్రీవు' దమ్మునిన్‌ 
దీనుని( జేయ నాకు( దగు దిట్ట తనమ్మున మించి గర్జితున్‌ 
మానిని! వీర ధర్మ మిది మాన్య వరేణ్యుల కెన్న+ డేనియున్‌ 


వలదు నీకు విచారము తలచి నాకు 

రాఘవుని వలని విపత్తు రమణి! ధర్మ 
వేత్తయు+ గృతజ్ఞుః డా రఘు వీరు( డేల 
పాపమున కొడంబడును నృవర్షభుండు 


నీవు వరాంగనా యుతము నెమ్మి తొలంగుమ రాగ నేలనో 

వే విదితంబు నయ్యె నిట బేరిమి సూపగ నిట్లు నీవు సు 
గ్రీవుని నేను మార్కొనెద( గృత్స్నము గర్వ మడంతు వాని దౌ 
చేవను దీయ+ బ్రాణములు శీఘ్రుమ వీడుమ సంభ్రమమ్మునున్‌ 


ఆతని సమరంపు టాశను దీర్తును 
నేను నిలిచి యనిని మానితముగ 
వృక్ష ముష్టి తతుల( బీడింప( బడి వేగ 
మరలి వెడలు నత(డు కరము భీతి 


చం. 


తే.గీ. 


తే.గీ. 


కరము దురాత్ము( డాజి మమ గర్విత ఘాతములన్‌ సహింప( డౌ 
ర రమణి! చూపి తిట్టు లనురాగము నా పయి+ జేసి సాయమున్‌ 
మరలుమ యొట్టు ప్రాణముల మామకి సిద్ధ జయమ్ము పైననున్‌ 


దురమున గెల్చి శీఘ్రముగ దుష్ట సహోదరు+ దోలి వచ్చెదన్‌ 


అంతట గౌ(గిలించుకొని యార్తిని( దార నిజేశు వాలినిన్‌ 
సాంతము తా బ్రదక్షిణము నా కడు దక్షిణ సేసె వాలికిన్‌ 
వంత సెలంగ మంత్రముల స్వస్త్యయనమ్ము లొసంగి గెల్వ(దా 
నంతిపురమ్ము సేరె నిక నంగన లెల్లరం గూడి దీనతన్‌ 


చేర నంతపురము తార నారుల సహి 
తమ్ము వాలి వహించి కోపమ్ము నంత 
సర్పము పగిది నిట్టూర్చి సత్వరమ్ము 
వెడలె నగరమ్ము వీడి కపి ప్రవరుడు 


చూచెను నిశ్వసించి కపి శూరు(డు శత్రువు( గాంచ నల్టెసల్‌ 
చాచుచు వాలి చూపులను సత్త్వ సమృద్ధుఃడు నుగ్ర తేజు(డై 
వేచుచు నుండ సిద్ధముగ వీరుని జూచెను హేమ పింగళుం 

డౌ చిన భ్రాతనున్‌ వెలు(గ నగ్ని నిభమ్ముగ మంచి గ్రీవునిన్‌ 


చూచి సుగ్రీవుని బలుని వేచు చుండ 

గట్టి వసనమ్ము గట్టిగ బెట్టిదంపు( 

గిన్క నూని వాలి యెదురేగి వడి ముష్టి 

ని బిగియించి దెట్టమ్ముగ నిల్చొ ననికి 
A] 


కనె సుగ్రీవుడు నంత దా బిడికిలిన్‌ గాడమ్ముగా వే బిగిం 
చి నిరీక్షించెడు హేమమాలిని నిజశ్రేష్టాగ్రజున్‌ వాలినిం 
గని సుగ్రీవుని వాలి యాగతుని( బల్కం జాగె( గోపమ్మునన్‌ 


ఘన సంగ్రామ కళాగ్ర 


ర్య పండితునితో( గారిన్య వాక్యమ్ములన్‌ 


కనుమీ ముష్టి బిగింప నంగుళములన్‌ గాఢమ్ముగా వేగ తీ 


యును నీ ప్రాణము లెల్ల దా(క నిను నత్యుగ్రమ్ముగా నిచ్చటన్‌ 


విని సుగ్రీవు(డు వాలి పల్కులను నిర్బీతిన్‌ వచించెన్‌ ఘనుం 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


డనినీ మూర్ధము విచ్చు ముష్టి దగ వ్రేయన్‌ నేను ఘోరమ్ముగన్‌ 


అంత వాలి చే రయమ్మున( దాడితుం 
డయి కినుక సెలంగ నంగ మెల్ల 

దడియ రుధిరమున వితతముగ సుగ్రీవు( 
డస్ర యుత గిరి నిభ మగపడె నట 


అంత సుగ్రీవు(ః డేకతమైన సాల 

మొక్కటి పెకలించి బలిమి మొక్కపోక 

తేజ మడర వాలి నడిచె నోజ(బర్వ 

తమ్ము నడుచు వజ్రము భంగి దారుణముగ 


సాల తాడనమ్ము తగిలి చాల కంప 
మందె వాలి మహాబలి యర్గవమ్ము 
నందు గురుతరమౌ భార మడర సార 
మైన నావ పగిది కాన నయ్యె నతడు 


భీమ స వీర్య విక్రములు భీమ ఖగేంద్ర సమాన వేగు లు 

ద్దామ శరీర గర్వితులు తద్ద పరస్పర రంధ్ర దర్శనుల్‌ 

ది ద JF re rr 

భీమ రిపుఘ్ను లిర్వురు నభీత మనస్సులు చంద్ర సూర్య తే 
జోమయ సన్ని భాంగులు విశుద్ధ యశస్సులు వృద్ధి నందుచున్‌ 


యుద్ధ మందు నుండగ వాలి యుక్కు పెరుగు 
చుండె మిక్కుటముగ నంత సూర్య సుతుని 
వీర వరుని సుగ్రీవుని వీర్య మకట 
సన్నగిల్లుచు నుండెను మిన్నగాను 


వాలి వలన దర్ప మడ(గ బలము మంద 
గింప రోష మడర(గ జూపింప జాగె 

తన లఘుత్వము వాలికి ధైర్య శాలి 
కించుక సమర మందు దా మించి ధృతిని 


కొమ్మల తోడ వృక్షముల ఘోర శిఖావలి వజ్ర కోటి సా 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


కం. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


మ్యమ్ములు నౌ నఖమ్ములను నంచిత ముష్టుల జాను పాదయు 
గ్మమ్ముల బాహు దండముల మాటికి మాటికి( బోరు సల్పశా 
నిమ్ముగ వృత్ర వాసవుల యేపున ఘోరపు టాజి సాగగా 


వానరులు రక్త సిక్తులు 

కానన వాసు లోకరిని నొక రదల్చుచు రో 
షాననులై గర్జించిరి 

యా నినదము లంబుదస్వ నాభము లయ్యిన్‌ 


చూచె రాముడు పల్మటు చూచు చుండ 
దిక్కులను నేల సిగ్గుతో దిట్టతనము 
కోల్పడంగ నిజ బలమ్ము కూలు చుండ 
నున్న సుగ్రీవుని నపుడు యుద్ద మందు 


కని యార్తు వానరేశ్వరు 

ఘును(డు మహాతేజు' డంత గాకుత్నుఃడు వా 
లిని వధియింప(గ' దన శర 

మును వీక్షించెను స్వతూణమున నిశితమ్మున్‌ 


అంత వింటిని గొని యాశివిషోపము 
శర వరము తగిల్చి చక్క( గాలు 

కాల చక్ర నిభము కార్ముక మడరి పూ 
రించె వేగ రాము డంచితముగ 


ఆలకించి యంత నా నారి శబ్దమ్ము 

భీతి యుద్భవింప నాతతముగ 

బ్రళయ మంచు నెంచి పాటె మృగమ్ములు 
విహగ రాజములు వివిధ దిశలకు 


వజ్ర నిర్జోష సదృశమ్ము జ్వలిత చంచ 
లాభము విడువ బాణము నంబుజాక్షు( 
డమిత తేజమున దశరథాత్మ జుండు 
పతిత మయ్యె నయ్యది వాలి వక్ష మందు 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


తే.గీ. అంత నా మహా తేజుఃడు హరి విభుండు 
వీర్య దర్పితుండు తగుల వేగముగ శ 
రము రఘువర విముక్తము వ్రాలె నంత 
వాలి నేల పైన ద్రుటిని సోలి భృశము 


తే.గీ. ఆశ్వయుజ పూర్ణిమా దిన మందు నింద్రు 
ధ్వజము వసుధ పైన బడిన పగిది విగత 
చేతనుండు తేజం బెల్లం జెడ(గ వాలి 
నేల పైన గూల బడియె గాల మహిమ 


కం. విడిచెను నరోత్తముం డా 
బెడిదంపు శరము సువర్ణ విలసితమును గా 
లుడనంబడెడు నరి దమనము 
నడర హరు నయన మహాగ్ని యన( బొగ తోడన్‌ 


తే.గీ. మారు తోద్దత సుమజాల భార నమ్రు 
పాద పాశోకము పగిది పడె విచేత 
నుండు నై వాలి యింద్ర సుతుండు ధ్వంసి 
తేంద్ర సుధ్వజము సరణి నిలను దూలి 


28. 


29. 


30. 


31. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు( 


బదునాఅవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 17. 


రామ శర ఘాతుఃడై రణ కర్కసుండు వాలి నేల గూలి యార్తితో రాముని ధర్మ హీను(డ వైతి వని 
పరిపరి విధముల నిందింఛుట. 


కం. 


కం. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


రణ కర్కసుండు వాలిసు 

గుణు(డౌ రాముని శరమున( గొ ట్టబడంగన్‌ 
వ్రణ గాత్రుడు గూల నిల ద్రు 

ఘణ తాడిత పాదపమ్ము కరణి రయమునన్‌ 


బంగరు నగలు వెలుగ స 

ర్వాంగమ్ములు నేల(దాక నమరాధిపు నా 
సంగర దివ్య పతాకము 

భంగ ద్యుతి భంగి వాలి పడె వడి నేలన్‌ 


వానర గణ విభుడు వాలి గూలగ నేల 
నష్ట పూర్ణ చంద్ర నభము భంగి 

భూ తలమ్ము వెలుగ దా తటి వింతగ 
సుంత యేని కాంచి కాంతు నట్లు 


పడినను వాలి నేల పయి వానర పుంగవు( డట్టు లా మహా 
త్ము(డు నిజ తేజ మేని కళ తోడ పరాక్రమ మింక బ్రాణముల్‌ 
విడువడ నేర వింతయును బేర్మి నొసంగ(గ వజ్ర మాల నిం 
ద్రుఃడు మును దానిచే దనరె+ దోీరము సర్వము వాలి కింపుగన్‌ 


వీరుడా హరి యూధప విశ్రుతుండు 

హేమ మాలా మహిమ మీట నింపు గొలిపె 
నరయ సంధ్యా సమయ మందు నరుణ రుచుల 
వెల్లు ఘన వారిదము భంగి విస్మయముగ 


అతని మాల మటియు నంగము మర్మ ఘూ 
తి యగు శరము దా బతితు' డయినను 
మువ్విధమ్ములుగను బొడచూపె( గాంతుల 
నా సమయము నందు నంచితముగ 


రామ కార్ముక ముక్తము బీమ బాణ 


ము హరి వీరు స్వర్గద్వారము+ గనిపింప( 


ర 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


జేయు నదియై పరమ గతి నీయ+ బిలుచు 
నట్టు లుండె నప్పడు గాంచ నస్త్ర వరము 


పుణ్యాంతమున స్వర్గమును వీడి పుడమిని గూలి నట్టి యయాతి వోలె యుగపు 

టంత్య కాలము నందు నవనిపై( గూలు నాదిత్యుని సదృశమ్ము నత్యధికము 

దుర్ధర్హు( డైన యింద్రు వల దుస్ఫహు( డుపింద్రుని భంగి నమ్మ హేంద్రు తనయుండు 

హేమ మాలియు వాలి యిద్ధానను(డు సింహ వక్షు(డు నతి దీర్ణ బాహు యుగుఃడు 

హరి విలోచనుండు వడ(గ నంక మందు 

మంట లేని యగ్నిని( బోలి మానితముగ 

నతని జూచుచు లక్ష్మణు( డనుగ మింప 

రాముడు గని సమీపించె భీమ కపిని 8. 


వారి రాముని లక్ష్మణు బల్లిదు నట 
వాలి కాంచి ధర్మ సహిత పరుష వాక్య 
ములను బలికె నింక వినయముగను నీర 


వరు(డు వానర నాధు( డిప్పగిది నంత 9. 


నృవర సుత ప్రతీతు(డవు ప్రీతిగ గన్పడు చుందు వీవు మా 

నవ వర వంశ జాతు(డ వనంత బలాఢ్యుఃడవే మహా యశ 

స్వివి సుచరిత్ర తేజుఃడవు వేరొకనిం గవియంగ నన్య ది 

క్కు వటిలు వాని బాణమున( గొ ట్టగ నెట్టి గుణమ్ము నందితే 10. 


రాముడు సద్దయాన్నితు(డు రంజిలి కోరు( బ్రజా హితమ్మునుం 

బ్రేమ మనస్ము( డోజను వివృద్ధు(డు కాల విదుండు సువ్రతుం 

డై మసలున్‌ నిరంతరము నంచును నీదు యశమ్ము నింపుగా 

భూమిని జెప్పు చుండుదురు భూజను లెల్లరు సంతతమ్మునున్‌ 11. 


దమము శమము క్షమయు ధర్మము ధృతి పరా 

క్రమము సత్య ము లన క్షత్రియులకు 

గుణము లాను రామ! క్రూ రాపరాధుల 

దండనమ్ము తోడ ధరణి నెంచ 12. 


ఆ గుణముల నెన్ని యాభిజాత్య మెటి(గి 13. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నీది నెడద భృశము నేను వచ్చి 
నట్టి వాడ ననికి ననుజు సుగ్రీవుని 
తోడ దారయు వలదు వలదన్న 


నన్ను నన్యుని తోడ రణమ్ము సేయు 
వానిని బ్రమత్తు సంరబ్దు వాలిని నెది 
రింప(గ ననర్హు(డవు విచారింప నంచు 
దోచె నాదు బుద్ధి నిటు లగోచరముగ 


ఎటుగ వినిహితాత్ము(డ వని యిట్లు నిన్ను 
ధర్మపుం జాటు నందు నధార్మికుండ 

వంచు( బాప కర్ము(డ వని మించి గడ్డి 

చేత నావృత మైనట్టి నూతి వంచు 


ఊనితి సాధు వేషము ననుత్తమ ముందువు కల్మషమ్ములం 
గాన(గ రాని పావక నికాశివి ధర్మ చరిత్ర మిథధ్యయే 

నే నెటు(గంగ నిన్నిటుల నేరనె దేశ పురమ్ము లందునున్‌ 
నే నఘ మేని చేసితినె నీ కవమాన మొసంగ లేదుగా 


నిన్నెదిరింప లే దనిని నే నెదిరించుచు నుంటి నన్యునిం 


జెన్నుగ( బండ్లు వేరులు భుజించి చరింతుము కాననమ్మునన్‌ 


మన్నన తోడ సంతతము మ్రాన్మనికిన్‌ నను మానవేశ్వరా! 
యెన్నక ధర్మ మింత యిట నేల నదోషు వధింప నెంచితే 


నృవర సుత ప్రతీతు(డవు ప్రీతిగ గన్పడు చుందు వెప్పుడున్‌ 


సువిదిత సంజ్ఞ లింపుగను జొ ప్పుడు చున్నవి ధర్మయుక్తముల్‌ 


భువి వర రాజ వంశమున బుట్టి ప్రసిద్ధుడు క్రూర కర్మ రా 
శి వెఐవ కుండ ధర్మ మని చిత్రముగా నొనరింప( బూనునే 


రామ పుట్టితి రాజకులమ్ము నందు 

ధర్మ మాచరింతు వని నిద్ధర సువిశ్రు 
తుండవు తగని విధముగ దోరము తగు 
నంచు నెంచి పర్విడ నేల మించి యిట్లు 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


సామ దాన ధర్మ సత్య క్షమలు ధృతి 
విక్రమములతోడ బృధ్విని నప 

రాధ దండనమ్ము రాజ! గుణం బగు 
బార్జివేంద్రులకు నవశ్య మెంచ 


వన చరులము మృగముల మను 

దినమ్ము ఫల మూలములను దిందు మిదియ మా 
కు నిజ గుణం బగు రామ! య 

వనీ పతివి నీవు మానవ వరేణ్యు(డవున్‌ 


కారణమ్ము లగును గయ్యములకు( బుడ 
మియు పసిడియు వెండి యయిన నెంచ 
నీకు నివ్వనమున నాకున్న వేని పై 


నాస ఫలముల కెద నాస పడితె 


నయ వినయములును మటీయు నిగ్ర హానుగ్ర 
హములు కలుప కుంట యవని పతుల 
వృత్తి యగును గామ వృత్తులు కాకూడ 
దెంచ భూమి పతులు మించి యెపుడు 


నీ దగు కోర్కి తీరుటయె నీకు బ్రధానమ యస్థిరుండవై 
మేదిని నిల్లు వెంచగను మిక్కిలి కోపివి రాజ వృత్తినిం 
గా దన వెట్టి సంకరము కార్ముక నిత్య పరాయణుండవే 
లే దెద రక్తి ధర్మమున లేదు వివేకము విత్త సృష్టినిన్‌ 


కామ వృత్తుడ వయి యో మనుజేశ్వర! 
యింద్రియముల వలన నిద్ధరా త 

లమ్ము నందు సంతతమ్ము లాగ బడుదు 
వత్యధికముగ నిది సత్య మెంచ 


ఒక్క బాణమున వధించి యుదరి యనప 
రాధిని నను నీ వేమని రామ! సాదు 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


పుంగవులతో వచింతువు పుడమిః జేసి 
యతి జుగుప్పితంపు( బనిని నక్కజముగ 


రాజ గో ధరామరఘ్నులు చోరులు 
ప్రాణుల వధియించు వారు నాస్తి 

క జనులు పరివేత్తలు( జనుదు రెల్లరు 
ఘోారపు నరకమునకు రఘురామ! 


కొండియుండు పిసినిగొ ట్టు మిత్రఘ్నుండు 
గురువు భార్య నెడ(దః గోరు వాడు 
పాపు లేగు గతిని బడయుదు రెల్లరు 
సందియమ్ము సుంత యిందు లేదు 


నాదు చర్మ మనర్హము నరులకు ధరి 

యింప నెముకలు వెండ్రుక లింపు గావు 
విబుధులకు నాదు మాంసము వినుము నిన్ను 
బోలు ధర్మచారు లెవరు ముట్ట రెందు 


పంచ నఖములు కల్గిన పంచ మృగము 
లేదుపంది యాళువయు మేలి యుడు మింక 
నవని(గుందేలు తా(బేళు లంచితంపు 
భక్ష్యములు క్షత్రియులకు విప్ర వరులకును 


నాదు మాంసమును దినరు విబుధ జనులు 
తా(క రస్థి చర్మ తతుల మనుజు 

లేను గోళ్ల మృగము నేను జంప బడితి( 
రాజ! కారణము నరయ నెడంద 


ఇందుముఖి తార సత్యము 
లందు సకల వేత్త పలికె నాత్మగృహమునన్‌ 
డెందమున( గొనక మోహం 
బంది యకట కాల వశు(డ నయితి నరేంద్రా! 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


కం. 


నాథునిగ నిన్ను గొన్న సనాథ కాదె 
యీ వసుంధర కాకుత్ళ! యిడం(ద నెంచ 
శీల సంపన్న ధూర్తుని స్వీయ పతిగ+ 
గొన్న రక్షిత కాంత కాకున్న పగిది 


కుత్సితుండు నీచ కుజనుండు మిధ్యా వి 
నయ మనస్కు( డఘ గణ సహితుండ 
వైన నీ వకట మహాత్ము( డా దశరథు 
నకు జనించి తెట్లు నర వరునకు 


నడవడి యను గొలుసు ద్రెంచి యడరి సాధు 
జనుల మార్గ మతిక్రమించి నయ వర్త 

న మను నంకుశము గణింపక మది రాము 
డనెడు నేను(గు గూల్ప నే నంత మయితి 


తగని కరమ్ము చెడ్డ పని తద్ద విశంక నొనర్చి యివ్విధిన్‌ 

cడ wm 
సుగతిః జరించు సాధువులు చూచి సహింపని యట్టి దానినిం 
బగ నొన రించి వే కదిసి వారిని నేమని పల్కు వా(డవో 
యగపడె నీదు విక్రమ మనర్హులపై నరు లందు గాంచమే 


కనబడి నన్ను మార్కొనిన( గయ్యము నందు నరేంద్ర పుంగవా! 
కనబడు నీకు నా యము:డు గ్రన్నన నే వధియింప నిన్ననిన్‌ 
ఘను(డను నే దురాసదు(డ( గన్పడ కీ విట నన్ను జంపితే 
తనరగ నిద్రలో* బడగదారి నరున్‌ వలె( బాన మత్తునిన్‌ 


నన్ను రామ! కోరిన నీవు మున్ను సీత 
నొక్క దినమున నే( దెచ్చి యొసగు వాడ 
యెంచి సుగ్రీవు ప్రియము వధించి తిడనె 
చీల్చి రావణు మెడ దగిల్సి వటి నీకు 


వనధి జలములో నైన న 
వనిజను బాతాళ మందు( బావనినిం దా 
చిన దెత్తును నే నీ యా 


33. 


34. 


35. 


36. 


37. 


38. 


39. 


జ్జ నూని ధవ భాశ్వతరిని సరణి నరేంద్రా! 


తే.గీ. యుక్తమై చెల్లు సుగ్రీవు( డంద రాజ్య 
మెల్ల నేను స్వర్గమునకు నే(గ రామ! 
యుద్ద మందు నీచే నిట్లయుక్త మౌను 
జంప( బడ నధర్మ విధము కంప మంది 40. 


తే.గీ. లోక మివ్విధి( గాలపు రాక నుండు 
దగునె నీ చేత నిట్లు పొందంగ నిహతి 
తగిన యట్టి యుత్తరమును దలధు వలయు 
నా కొసంగ నింపుగ రామ! నరవరేణ్య! 41. 


కం. అని యివ్విధి నో రెండగ 
ఘనశర ఘాతవ్యథితు(డు కపి పుంగవు(డా 
యినకుల తిలకుం గని యం 


త నాపెబలుకు లమరేంద్ర తనయుం డలయన్‌ 42. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు( బదునేడవ 


సర్లము. 
౧ 


కిష్కింధా కాండము 
సర్గము 18. 


వాలి మాటలను విని రాముడు వానికి నుత్తర మొసంగుచు నతనిని శిక్షించుటకు( గల 
కారణములను వివరింపగ వాలి తృప్పు(డై మన్నింప మని వేడి తన కుమారు డైన యంగదుని 
రక్షింప మని వే(డికొన రాము డూజఅడించుట. 


చం. పలుక నర్ధ ధర్మ యుత వాక్యములన్‌ వినయమ్ము తోడుతన్‌ 
వెలయం+గ( బౌరుషమ్ము కపి వీరుడు వాలి విచేతనుండు కాం 1. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


తు లణగి నట్టి సూర్యు వల దోచెడు నిర్ణల మేఘ తుల్యు(డుం 
జెల(గని యగ్ని సన్నిభము జీర్ణ నిజప్రభ వానరేంద్రుఃడే 


కాంచి వాన రేశ్వరు నధికముగః దన్ను 
నవ్విధం బధికోపింప నంత రాము 
డెట్లు పలుకందొడగె గిర లింపుగ( గడు 
నర్ధ్భ వంతములు మహాత్ము( డతని తోడ 


కామ ధర్మార్ధ లాకక కాలములను 
నేర కుండ బాల్యమ్మున మూరి నన్ను 
నింద సేయు చుంటివి పెద్ద లందట( దగ 


సంప్రదింపక వానర చపలత నిట 


సవనాద్రికాననం బై 

న వసుథ యిక్ష్వాకు వంశ నాధుల దగు మా 
నవులం గూడి మృగ విహం 

గ వితతి దండింప నింక గావ(గ నర్హుల్‌ 


భరతుడు ధర్మ మానసు(డు పాలన మింపుగ జేయు దానినిన్‌ 
విరివి నెటుంగు ధర్మమును విత్తము గామము వాని తత్త్వముల్‌ 
కరుణను నిగ్రహమ్మున సుఖమ్ముగ వర్తిలు నీతి శిక్షలం 


బర(గును నిల్చు సత్యమున( బన్నుగ నేరును దేశ కాలముల్‌ 


విక్రము( డతని యాజ్ఞతో( బృధ్వి నున్న 
Gp 
యన్య రాజులు మేమును నవని యందు 
నిల్ప ధర్మమును మది సంకల్ప మూని 
సతము చరియించు చుందు మిచ్చను వహించి 


భరతుడు నరర్షభు(డు ధర్మ వత్సలుండు 
పాలనమ్ము సేయుచు నుండ వసుథ నెల్ల 
ధర్మ నిగ్రహమ్మును జేయ( దలు వార 
లెవ్వ రుందురు ధర లోన నెంచి చూడ 


ఆరసి ధర్మ నాశకుల నందటి నిల్చి స్వ ధర్మమందు మే 

మే రతి నుంచి యా భరతు+ డిచ్చిన యానతిపై యథావిధిన్‌ 
వారిని నిగ్రహించుచు నవారిత రీతిని నుందు మెన్న(డున్‌ 
మూరిన కామ భావమున+ బూనితి వీ విట ధర్మ హానికిన్‌ 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


గర్లితంపు( బనిని గపిముఖ్య సేసితే 
నిలువ కుంటి వీవు లలిత రాజ 

మార్గ మందు నుత్తమంపు మార్గమ్మును 
గౌరవింప కుంటి వౌర సుంత 


ధర్మ వర్తనులకు( దండ్రియు నన్నయు 
విద్య నసుగి నట్టి విబుధ వరుడు 
జగము నందు నెంచ జనకు లన బడుదు 


రుధర లోన ముగ్గురు హరిముఖ్య! 


అవరజుని( గుమారు( నంచిత గుణ శిష్యు 
మువ్వుర నెద స్వీయ పుత్రుల వల 
గాంచ వలయు ధర్మ మెంచ నిక్కముగను 
జగతి నెల్ల వారి కగును నీతి 


ధర్మ సూక్ష్మ మరయు దద్ద కష్ట మగును 
సుజన చరిత మవని( జొచ్చి జనుల 
యెదల నున్న యాత్మ యింపుగ నేరుశు 
భాశుభముల వాన రాధిపుండ! 


చపలు(డ వకృతాత్ము లయిన 
కపులను గూడి చరియింతు కపిగణ నాథా! 
విపు లాంధు(డు జాత్యంధుని 
విపరీతమ విశ్వసించు విధముగ బనులన్‌ 


ఆ వచనమ్ముల కుత్తర 
మే వివరింతు విపులముగ నిట్టులః గోపం 
బే వల నన్ను దూజం 


10. 


11. 


12. 


13. 


14. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


గావల దుచితమ్ము కాదు కపి గణ నాథా! 


కనుమ హరీ! కతం బిదియు( గయ్యము నందు వధింప నిన్ను నే 
మనమున నిశ్చయించుటకు మాన్య పురాతన ధర్మ మెంచకే 
యనుజుని భార్య యా రుమను నక్కట కోడలి గోరి తీవు ధా 

త్రిని ననుజుండు ప్రాణము ధరించి వసింప నఘం బొనర్చితే 


ధర్మము నతిక్రమించి నీ తమ్ముని సతి 
నీవు కామవృత్తిని నపనింద పాలు 
సేసితివి కాన దండ మిచ్చితిని నీకు 
నివ్విధమ్ముగ న్యాయమ యించి చూడ 


వితతమ్ముగ నిల ధర్మ 
వ్యతిరేకికి లోక వృత్త వర్ణితునకు నే 
నితరము దండనమున కే 


గతి నెంచిన( గాంచ నెద్ది కపిగణ నాధా! 


రాజకు లోద్భవుండను భరం బగు నీ యఘ మే సహింప నే 
యోజను స్వీయ పుత్రి మజియుం దన చెల్లెలి దమ్ము దారనున్‌ 
నైజ విరుద్ద దృష్టిః గనినం ద్రుటి నిద్దర మృత్యు దండనం 

_ wm లబ wm 

బే జరపంగ(గాముకున కెన్న(డు నప్పు నటంచు విత్తమే 


భరతు డివ్వసుథకు నెల్ల బాలకుండు 
వాని పంపు( బాటించెడి వార మేము 
ధర్మమును తప్పితివి యివ్విధమ్ము నీవు 
నిన్ను నెట్లుపేక్షింతుము కన్నపిదప 


భరతు(డు ఘనుండు ప్రాజ్ఞుడు 
పరిపాలించుచును ధర్మ బద్ధత సతముం 
బరికించి కామ వృత్తుల 

గురుతరముగ నిగ్రహింప( గొలువున నుండున్‌ 


భర తాదేశమున నిలిచి 


20. 


21. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


హరినాధుఃడ! నిన్ను బోలు నట్టి ఘ నాధ 
ర్మ రతులా జ్యూత మర్యాదుల 
ఖరముగ శిక్షింప మూరి కడ(గుదు మెపుడున్‌ 


చను సుగ్రీవుని తోడి స్నేహము వనిన్‌ సౌమిత్రి సఖ్యాభమై 


వనితా రాజ్యము లింక క్షేమమునకై భద్రప్రతిజ్ఞం దమిన్‌ 
ఘన శాఖామృగ కోటి సన్నిధిని జక్కం జేసి నే నెట్లు దా 
ని నుపిక్షించి చరించు వా(డ నిచటన్‌ నిశ్శంక నిర్బీతినిన్‌ 


ధర్మయుక్తము లయి తద్ద చెల(గు కార 
ణముల నెంచి నొసగిన తవ దండ 
నమ్ము యుక్త మంచు నెమ్మది దలపోసి 
గౌరవింప దగుదు కపి గణేశ! 


ధర్మ మని నిగ్రహమ్మును దలప వలయు 
దీని నన్ని భంగుల నీవు, పూని సఖిని 
ధర్మ రతునకు( గావ కర్తవ్య మంచు 
నెటు(గ వలయు దృడమ్ముగ నెవ్వ రేని 


కనిన ధర్మము నీకు శక్యం బగు నది 
మనువు నుడివె నప్పుడు రెండు మంచి శ్లోక 
గీతములు నయములు కొంటి నీ తటి దగ 
వాని రెంటిని నే నిట వానరేంద్ర! 


చేయ మానవులు విశేష పాపములను 
నిర్మలు లయి రాజు నెగడి యొసగ 
దండనమ్ము బుధులు తరలు స్వర్గమునకు 
నే(గు వార లగుదు రెల్ల నిజము 


రాజ దండనమ్మున నైన బ్రకృతి మోక్ష 
మబ్బిన నయిన దొంగకు నఘము తొలగు 
రాజు దండింప కున్న నరసి యఘమ్ము( 
దాని( బొందును భూపతి తథ్యముగను 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


కం. 


కం. 


కం. 


ఆ.వె. 


శ్రమణు( డొనరింప( బాపము 


ను మున్ను నిను బోలి వసుధను వినుము మా వం 


శము వాండగు మాంధాత పు 
డమి పతి ఫొందె వ్యసనం బడర ఘోరముగన్‌ 


ఇతరుల యఘములకు( బ్రమ 

త్తత నున్న ధరాపతు లిల( దగిన విధముగన్‌ 
రత బ్రాయశ్చిత్తము సే 

సి తొలయగుదురు ధూళి నుండి శ్రేష్ట తరముగన్‌ 


చాలు నిక వగవ హరి శా 

ర్టూల! వధము ధర్మ బుద్ధితో జరప(బడెం 
జాలము స్వవశమున( దనర 

నే లీలను మేము నిక్క మెంచ( గపీశా! 


కారణంబు నొండు కలదు హరిశ్రేష్ట! 
వినగ దేని నింక మనము నందు 

రోష మూనః దగవు రుచిరంపు టక్కార 
ణమ్ము ధర్మ సమ్మతమ్ము భృశము 


వలలను బాశ రాజముల వంచన నైనను దాగి యుండియున్‌ 


28. 


29. 


30. 


31. 


మల(గక తాము కన్పడుచు మానవు లన్యము లనవా విధ 
మ్ములను గ్రహింపరే మృగ సమూహము నింపుగ నక్కతమ్మునం 
గల(త వహింప( గోపమున( గందను నే హరి వీరపుంగవా! 


పరుగిడు చున్న వాని భయపడ మృగమ్ముల నమ్మకమ్మునం 
CC 

బరగెడు వాని నిల్చి గను వానిని మత్తము లప్రమత్తముల్‌ 

తిరుగగ' గాంచు చుండి పర దిక్కులు మాంసము నారగింపయగా 

నరులు వధింతు రచ్చట గనంగ ననర్హము దోష మెద్దియున్‌ 


ధర్మ కోవిదు లైనట్టి ధరణి ధవులు 


రాజ బుషులు వేటాడు వార లిలంగాన 


నాదు శర నిహతు(డవు రణమున మృగము 
వీ వెదిర్చిన లేకున్న నెంచ నెడద 


భూపతు లిచ్చువారు శుభముల్‌ ధర ధర్మము దుర్గభమ్ములం 
బ్రాపును జీవితమ్ములను వానర పుంగవ! సంశయమ్ము లే 
దీ పుడమిన్‌ నృపాలి( గని యెన్న( డగౌరవ మప్రియమ్ము లా 


ఆ.వె. 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


యే పలుకుల్‌ వచింప( దగ దెద్దర వారు నరాకృతుల్‌ సురల్‌ 


నీవు రోష మూని కేవలము పితృ పి 
తామహ క్రమమున దనరు ధర్మ 
మందు నిలువ నన్ను నరయక ధర్మము 
దూటు చుంటి విట్లు తోరముగను 


పలుక రాముం డివ్విధి( 

గల(గి భృశము వాలి యెడ(ద( గపి పుంగవు(డ 
టు లటుంగ ధర్మ సూక్ష్మము 

దట 

తల(ప(డు రాఘవుని యందు' దప్పు నకింతన్‌ 


బదులిడె నంజలి నిడి స 

మ్మదమున రఘువీరు తోడ మాటల నిట్లున్‌ 
సదయ రఘూత్తమ నీ వ 

న్నది యిల్ల నిజంబ యగు( గనను సంశయమున్‌ 


రామ! శ్రేష్ణున కిడ నుత్తరమ్ము తరము 
కాదు ప్రొకృతునకు మున్ను నే( దెలియక 
యన్న వచనమ్ములకు దోష మెన్న( దగదు 
నీకు గాకుత్సు! మదిలోన నీరజాక్ష! 


నీవు దృష్టార్ణ నిక్షిప్త భావ వేత్త 

వఖిల జనులకు నొనరింతు వంచిత ప్రి 
యమ్ము కార్య కారణముల నరయం+ గలవు 
సుప్రసన్ను(డ వింకః బ్రాజ్ఞుండ వీవు 


35. 


36. 


37. 


38. 


39. 


40. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


వీత ధర్ము నన్ను విగత మర్యాదుని( 
బాలనమ్ము సేయ వలయు నీవు 

ధర్మ సంహితమ్ము తగు వాక్యముల నింక 
ధర్మ వేత్త! కరుణ దనుపు మయ్య 


సద్గుణ శ్రేష్టు నంగదు స్వర్ణ మయ వ 
రాంగద విభూషితుని సుతు నరయు నట్టు 
చూడను సతిని నన్నును జుట్టముల న 


యిన రఘూద్వహుండ! యిెడ(ద నెవరి నైన 


చిన్నతనము నుండి యతడు 

మిన్నగ లాలింప(బడ నిమిష మైనను దా 
నన్నరయ కున్న శోషిం 

చున్నీరము లేని సరసి చొప్పు నరేంద్రా! 


బాలు( డకృత బుద్ధి చాల ప్రియుడు నాకు 
నేక సుతుడు బలుడు వీ(క నీవు 

రక్ష సేయ వలయు రమణి తార సుతుని 
రామ కరుణ తోడ రాగ మూని 


చూపు రమ్య దృష్టి సుగ్రీవుని పయి నం 
గదుని పైన మించి గతులు మంచి 
చెడుల నరసి రామ! శిక్షకు(డవు రక్ష 
కుండ వీవ యింక మెండుగాను 


రాజ! యివ్విధము భరత లక్ష్మణులను 
చూతు నీ వవ్విధము గానె చూడ దగుదు 
వయ్య సుగ్రీవు నంగదు నంచితముగ 


నెల్ల వేళల వారిని జల్లగాను 


41. 


42. 


43. 


44. 


45. 


46. 


నా దోషంబు( దలంచి డెందమున( దా నా తార దప్తాత్మనున్‌ 
భేదింపన్‌ మది నెంచ కుండ గనుమా వీరుండ! సుగ్రీవునిన్‌ 
నీదౌ ప్రేమ సెలంగ+ బొంద దరమౌ నిశ్శంక రాజ్యమ్ము నీ 


కం. 


తే.గీ 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


యాదేశమ్ము వహింప స్వర్గమును వే యందంగ శక్యంబునౌ 


నీ కర పద్మ మృత్యువును నే వరియించి నివారణమ్ము తా 

వీ(క నొనర్పః దార నను వీరుని తమ్ముని తోడ నివ్విధిన్‌ 

భీకర యుద్ధ కాంక్షి నయి వేగమ వచ్చితి నంచు వాలియే 

యీ కరుణా యుతమ్ము లని హీన రవమ్మున మిన్నకుండినన్‌ 


విని రాము డాశ్వసించెను 

ఘన ధర్మయు తోక్తుల ఘను(గపి పుంగవు సా 
నునయముగ వాలి నివ్విధ 

మున గాకుత్నుండు సత్యము+ గనిన వానిన్‌ 


ధర్మ పరము నీ కార్యము దలచి నిశ్చ 
యించి యుంటిమి మమ్ముల నెంచి యింక 
నిన్నును వగవ( దగ విప్పనికి నెడంద( 
బ్ద్లవగ సత్తమ! చింతా వివశు(డ వగుచు 


దండితు( డగును దప్పక దండు డరయ 
దండన మొసంగు దండింప( దగిన వాడు 
కార్య కారణ ఫలితమ్ముగ నగు నట్టు 
లయము నంద రుభయులు ధరణి గనంగ 


వీత కల్మషు(డవు వేగ మైతివి దండ 
నమున ధర్మ యుతము సముచితంపు 
నీదు ప్రకృతి గతియు నీకు ధర్మ్యము ప్రాప్త 
మయ్యె నివ్విధముగ హరివరేణ్య! 


మన మందు నిలిచిన భయ 

మ్మును మోహము నేని శోకమును విడువుము యె 
ల్లను దూర్గముగను దాటటం 

గ నీకు విధిం గాదు తరము కపిగణ నాథా! 


అంగదుండు వానరాగ్ర్య! నీయందునె 


48. 


49. 


50. 


51. 


52. 


53. 


54. 


కం. 


వ్విధము నడచు చుండు వినుమ యవ్వి 
ధంబ సంతతం బతండు నా యందు సు 
గ్రీవు నందు నడచు లేదు శంక 


విని ధర్మగతు మహాత్ముని 

ఘన రిపు దమను వచనముల గమ్మరగ దాంబ 
ల్కిన రాముడు వాలి బదులు 

గ నసంగెను మాట లిట్లు కపివరు( డంతన్‌ 


కరుణించి క్షమింపుమ న 

న్ను రఘువర! విచేతను(డ నిను దెలియ కకటా 
శర ఘాతుఃడ నింద్రోపమ 

గురువిక్రమ! దూజితి నిట గోదండకరా! 


55. 


56. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు 


కం. 


బదునెనిమిదవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 19. 


కతగాత్రు(డు వాలి నేలపై(ం బడి యుండుట నెటి(గి భార్య తార యంగదుని( గూడి గుహ వెడలి రాగ 
వానరు లంగదుని నభిషికింపు మని లేక కిష్కింధను వీడుట యుత్తమ మని పలుక తార వినక 
యచటకు వచ్చి రామలక్ష్మణులను, సుగ్రీవుని గని దా(టి భర్తను గాంచి దూఃఖమ్మున మూర్చిల్లి 
లేచి విలపింప సుగ్రీవుడు మిక్కిలి దుఃఖితు( డగుట. 


ఓజ సెడ వానర మహా 

రాజు శిత శర క్షతుండు రాముని హితు 

భ్రాజిత వచనమ్ములు విని 

తా జడత నస(గ(డు బదులు తదుపరి నెగులన్‌ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


అశ్మ భిన్న శరీరుండు హరివరుండు 

వాలి పాదప తాడి తావయవ సంచ 
యుండు రామ బాణ హత గాత్రుండు జీవి 
తాంత వేళ బుడమి మూర్భ నంది పడియె 


ప్లవగ శార్జూలు(డు తనదు భర్త యుద్ద 
భూమి లోపల రఘురామ మోచిత శిత 

బాణ మహిమ రాఘవ దత్త పరమ మోక్ష 
మందె నంచు వినెను దార డెంద మవియ 


విని యతి దారుణమ్ము హరి వీరుని వాలి వధమ్ము చింతతో 
దనయుని( గూడి యంగదుని( దార గుహాంతర మంత వీడి వ 
చ్చెను వడి భర్త శోకమున శీఘ్ర్రమ యంగదు సేన వింటితోః 
గనబడ రాము డచ్చటను గాంచి భయమ్మునః బాటా నయ్యెడన్‌ 


వారిని? గాంచి తార యట వచ్చెడు వానర వీర బృందమున్‌ 
బోరన నే(గు నేణులను బోలుచు మందను వీడి చావగా 
ఘోర విధమ్ము యూధపము కుందెడు కోతులః జేరి తా ననెం 
దార కలంత రామ శర తర్జిత రీతిని బాటు వారితో 


రాజ సింహునకు( బురస్ఫరమ్ముగా న 
రిగెడు వార! వానరు లార! ప్రియ తర విభు 
వీడి దుఃఖితులై కడు భీతి తోడ 

నెక్కడికి( బాటు చుంటిరి యక్కజముగ 


బభ్రాతయె రాజ్య లబ్ది కయి రౌద్రము నూని భృశమ్ము వాలినిన్‌ 
భ్రాతను జంప లేదు గద వానర పుంగవు లార౮! దూర సం 

పాత సమర్ధ రౌద్రతర బాణము రామ విముక్త మైన యే 

నాతత మా కపీంద్రుఃడు రయమ్మున నందెనె స్వీయ మృత్యువున్‌ 


వాలి దార తార ప్రశ్నింప నవ్విధి 
గామ రూపు లైన కపులు స్పష్ట 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


వచనముల బలికిరి వనితా మణికి నిట్లు 
ప్రాప్త కాలమును వివరము గాను 


ఉండ బ్రతికి యంగదుండు వే వెనుకకు 
దిరిగి కావు మమ్మ దీను సుతుని 
రామ రూప మూని భీమాంతకుండు చం 
పి కొనిపోవు చుండె వీరు వాలి 


విసర బడ్డ తరుల విపుల శిలల నెల్ల 
వజ్ర నిభ శరముల( బగుల( గొ ట్టి 

నట్టి రాముచే నిహతు( డయ్యె వాలి యా 
వానరేశ్వరుండు భండనమున 


ఎదిరిచి నట్టి సర్వ బల మిప్పుడు విద్రుతమై భృశమ్ముగా 
జెదరెను జూచి కూల( గపి శేఖరు( డింద్ర సముండు వాలియే 
పదమున నిల్పుమా సుతుని వారక యా యభిషిక్తు( డైన నం 
గదుని భజింత్రు వానరులు కావుమ యీ నగరంపు ద్వారమున్‌ 


రుచిరానన! లేకున్న న 

నుచిత మునికి నీ కిచట వినుము తివురుచు వా 
రచిర మరుదెంచి యన్య వ 

నచరులు చొచ్చెదరు చయ్యన స్వదుర్గములన్‌ 


భార్య హీనులును సభార్యులు దార లు 
బ్దులు నితరులు నిజ సతులకు దూర 
మైన వారు నెగడ వానరుల వలన 
భయము మెండు మనకు( బర(గు నెంచ 


అల్ప బుద్దుల వాక్కుల నాలకించి 
wm 
చారుహాసిని మణీ యాత్మ సదృశము లగు 
భాషణమ్ములు వల్కెను భామ తార 
యంత వారి యెల్లర తోడ నంచితముగ 


10. 


11. 


12. 


13. 


14. 


ఆ.వె. 


చం. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఏమి ఫలము నాకు నీ పుత్రుని వలన 
నింక రాజ్య మైన నేల నాకు 
వానరర్షభుండు వాలి నశింప నా 
జీవితమ్ము నేల చింత మీటి 


హరివరు పాద మూలముల నంటెద నే జని యాశ్రయింతు నె 

వ్వరు రఘు రామ బాణమున( బాతితు( డయ్యెన యా మహాత్మునిన్‌ 
శిరము నురమ్ము( దార తన చేతుల గట్టిగ బాందుకొంచు? దా6 
బరువిడె( బల్కి యివ్విధి నపార విచారము తోడ నేడ్చుచున్‌ 


అట( జని కాంచె భర్తను మహావని( గూలిన వానరేంద్రునిం 
బటుతర దాన వేంద్రగణ భండన హంతకు యుద్ధ భూమిలో 
గటువుగ నుండి పాటని సగర్వ బలాన్వితు మారు తాభ వి 
స్సుటు ఘన నిస్వ నాభ రవ కోభితు నింద్ర నిభాద్రి భేదినిన్‌ 


పర గణ మాక్రమించుటను వాసవుః బోలిన వాని వర్షమే 
కురిసిన యంత మేఘమునకున్‌ సరి పోలిన యట్టి వాని భీ 
కరముగ నార్చు వాని( బెను గండని శూరవ రార్తి నిత్య మాం 
సరత మహోగ్ర పంచనఖ సత్త్వ విఖండిత సింహ తుల్యునిన్‌ 
సర్వ లోకార్చితము సధ్వజము సవేది 

క విలసిల్లుచు సర్పపు( గారణము సు 

పర్ణుచే గూల్ప( బడి నట్టి పావనంపు( 

జైత్యమును బోలు వానిని శక్రసూను 


ఉత్తమంపు వింటి నూని యున్నట్టి రా 
ముని నతని యనుజుని ముద్దియ గనె 
భర్త సోదరుని శుభవదన తార య 
చ్చోట నిలిచి యుండ శోకమునను 


రాఘవులను దాటి రణ మందు హతు(డైన 
పతిని జేరి కాంచి వ్యథ సెలంగ 
మిక్కుటముగ మదిని మేదినిగూలె సం 


20. 


21. 


భబ్రాంత యయి రయమున( బడతి తార 


కం. నిదుర ననగ లేచి తిరిగి 
వదరుచు( దా నార్య పుత్ర! పలుకవె యంచున్‌ 
వదలక యేడ్చెను యా మృ 
త్యు దామ భాసిత పతి( గని దుఃఖం బడరన్‌ 22. 


కం. కురరీ నిభమ్ము రోదిం 
చు రమణి తారాసతి( గని సుగ్రీవు( డెదన్‌ 
హరి సుతు( డంగదు( డేతెం 
చ రయమున నచటకు( గాంచి సంతాపించెన్‌ 23. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు 


బందొ మ్మిదవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 20. 


రామ బాణ హతు(డై భూమిపై( బడియున్న భర్తను వాలిని( గౌగిలించికొని తార పరిపరి విధముల 
విలపించుచు+ బ్రాయోపవేశమున కుద్యుక్త యగుట. 


కం. కని యంతకర రఘూత్తమ 
ఘన కర ముక్త శర నిహతు( గదిసి యవని వా 
లిని దారాధిప సదృశా 


నన తార పరిష్విజించె నాథుని నంతన్‌ 1. 


చం. ఘనశర విద్ధు వాలి నిజ కాంతుని గుంజర నాథ సన్నిభున్‌ 
వనచర కోటి నాథు సుర వల్లభ సన్నిభు( గాంచి యవ్విధిన్‌ 
వనరెను శోక తప్త యయి స్వాంతము నందు భృశమ్ము తార కూ 2. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం 


ఆ.వె. 


లిన తరు సన్నిభమ్ముగను రేగిన సంభ్రమ విస్మయమ్ములన్‌ 


సమర విక్రాంత! వానర సంచ యార్ర్య! 
వీర పుంగవ! నీ వేల దార తార 
తోడ దీనురాలి నగు నా తోడ నిపుడు 


పలుక కుంటివి నీ వెన్క వగచు చుండ 


లెమ్మి(క హరి శార్దూల! పరిగ్రహింపు 
ముత్తమంపు శయ్య నడరి యుర్వి నిట్లు 
నిన్ను బోలు రాజవరేణ్యు లెన్నం+ డేని 
నిదుర వోదురె కపినాథ! నిక్క మెంచ 


మిక్కిలి ప్రేమ నీకు దవ మేదిని పైనను మేదినీశ్వరా! 
యక్కట మృత్యు వందిన( బ్రియమ్ముగ నంగము లెల్ల దాకశగా 
జక్క(గం గౌ(గిలించితివె సత్సతి తారను నన్ను వీడి నీ 

వక్కజ మిట్టు లివ్వసుధ నౌర హరీశ్వర! యేమిచెప్పుదున్‌ 


వ్యక్త మన్య మొండు పరగ గిష్కింధను 
బోలి స్వర్గ మార్గమున దలంప 
౧ ౧ 
ధర్మ మెల్ల నిర్మితం బయ్యె నంచు 2 
వలన రమ్య మన పట్టణమ్ము 
— అ 


మన వన విహారములు చ 

క్కని వాసనలం దనరెడు కానలయం దిం 

క నరయ మెన్న(డు నీ చే 

తను విరమింప బడ నాథ! దారుణ మయ్యిన్‌ 


హరి యూధప యూధప! నీ 

వరయం బంచత్వము పడ వగ సంద్రమునం 
గరము నిరానందను నే 

నిరాశ నయితిని చెల(గెను నిస్పృహ యెడందన్‌ 


పతిని హతుని(గాంచి పగులదు నా గుండె 


శోక తప్త నయిన జోద్యముగను 
వేయి వ్రక్కలుగను బాయి యగును దప్ప 
కుండ( గరిన మగును మెండుగాను 


తమ్ముని ద్రోసి పుచ్చితివి తల్పక న్యాయము సుంత యేనియుం 
దమ్ముని భార్య నందితివి ధర్మము నెన్నక వానరేశ్వరా! 
యిమ్మహి నీవు తత్ఫలిత మివ్విధి నందితి వెంచి చూడగా 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


కం. 


నెమ్మెయి స్వీయ పాపము వహింపక తప్పునె యేరి కైననున్‌ 


నీదు మేలు నందు నిరతి మిజ హితైషి 
ణి నయి నేను పలుక నీకు హితము 
మోహము సెలగ( భృశ మో హరీశ్వర! విన 


నేర వా పలుకుల నౌర సుంత 


రూపమున యౌవనమ్మున 
నైపుణమున గర్వమున్న నాక వనితలం 
దేపుగ మానద! నాథా! 

చూపుదు చాతుర్య మీవు సుందర రీతిన్‌ 


దురతిక్రమమ్ము కాలం 

బరయంగం బ్రాణాంతకంబ యవశు(డవే సో 
దరు సుగ్రీవుని వశమున 

గర మాశ్చర్యముగ బడితి కపివర ముఖ్యా! 


శోక మెటు(గ నట్టి సుదతి నే డక్కట 
జాలి గొలుపు కరము సైప లేని 

నాథ హీన భంగి నడచు వైధవ్యము 
నిట్లు తార వడసె హీనముగను 


పినతండ్రి కోపము వహిం 
పనా తనయు('డంగదుండు వర లాలితు( డా 
చినవాఃడు నీరుఃడు సుఖము 


ల నెటీంగిన వాడు మన గలం డెబ్బంగిన్‌ 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


చక్క(గం గను మయ్య జనకుని ధర్మవ 
త్సలుని శీఘ్ర మింక దనయ! వేని 
దర్శ్భనమ్ము మనకు దద్ద దుర్లభ మగు 
ధరణి యందు నెందు దథ్యముగను 


అంగదు( బుత్రునిం బయన మై చనుచుండ( గపీంద్ర! వాని మూ 
ర్థాంగము ప్రీతి మూర్కొనుచు నంచిత రీతిని నూబిడింపు మ 
ర్థాంగి కొసంగు మానతి మహాత్మ! వచింపక యెద్ది యేని యి 
బృంగిని మిన్నకుండు టది పాడియె చెప్పుము వానరోత్తమా! 


నిన్ను వధించి రఘువరుఃడు 

క్రన్నన( గొప్ప పని( జేసె రాముడు తీర్చెం 
జెన్నుగ సుగ్రీవు బుణము 

నన్నర వరుడు నెబివేర్చి యాడిన మాటన్‌ 


కపి వరేణ్య సుగ్రీవ! సకాము(డ వయి 
తనరుమ రుమా సతిని నీదు దయిత( బొంద 
గల వనుభ వింపు మింక నకంటకమ్ము 
హతు:డు కా భ్రాత రాజ్యము నలరి మిగుల 


పలుక'దలంప చేల కడు బాధను నే విలపించు చుండగా 
లలితను గాంచి మీటి ననురాగము వీరిని నీదు పెక్కు భా 
ర్యల నిట గాంచుమా హరివరా! యన దారయె వాలి యంగనల్‌ 
పలువురు చేరి యంగదుని బట్టి వగన్‌ విలపించి రెల్లరున్‌ 


వీర! యంగదు సాంగద వీరబాహు! 
విడిచి ప్రియపుత్రు( జేసెదు తడయ కిట్టు 
లం జిరప్రవాసము వానరప్రవీర 


యుక్త మౌనె నీ కియ్యది రక్తి లేక 


చారు వేష! నీ కుమారు( డేనియు నేను 
గాని చేసి నట్టి కాంత! దోష 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


మెద్ది సాంగద నను నిట్లు విడిచి దూర 


పుం బ్రవాస మందు మూరి తేల 


తే.గీ. _ అప్రియము నేను చేసిన యట్టి దున్న 
దెలియ కేని యాయత భుజ! తలను వంచి 
తాశకినీ చరణమ్ములు తద్ద వేడు 


దాన క్షమియింపు హరివీర దాని నెలమి 23. 


కం. విలపించుచు దీనతర గ 
తుల(దార యనింద్య వర్ణ దుఃఖము మీజిం 
గలియంగ నితర వానర 
లలనలు మరణింప నెంచె రమణుని చెంతన్‌ 24. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నిరువదవ 


సర్లము. 
౧ 


కిష్కింధా కాండము 
సర్గము 21. 


విలపించి నేల గూలిన తారను గాంచి హనుమ మెల్లగ నూజడించి కిష్కింధకు నంగదుని రాజుగ 
నభిషిక్తుని? జేయ మనిన తార సమ్మతింపక పతితో సహగమనమును గోరుట. 


కం. దివి నుండి చూచు చుండగ 
భువి గూలిన తార వోలె బుడమిం బడణగా 
నువిద నరసి తారను మం 


ద వచనముల నూజడించె* దగ హనుమ యిటుల్‌ 1. 


తే.గీ. జీవు లొనరించి నట్టి మంచి చెడు పనుల 2. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ననుసరించియ మరణము నంది నంత 
గర్మ ఫలము లనుభవింత్రు గాంత్రు శుభము 
ల నశుభమ్ముల+ దప్పక రమణి! వినుము 


శోచ్య యే శోచ్యుని( దలంచి శోక మూను 
దీన యే దీనునిదలంచి పూను జాలి 
శోచ్యు( డెవ్వడు శోకించు చుండు నెవడు 
తనులు బుద్భుద సమములు తలచి చూడ 


సంతు కలిగిన నీవు గాంచ'దగు దంగ 
దుని(గుమారు నీ వింపుగ దూరముగ న 
తండు మీ దొనరింప(గః దగిన యట్టి 
కార్యముల నరయ వలయు నార్య! యింక 


జీవుల రాకలు పోకలు 

నీ వెటు(గు దనిత్యము లని నెటి వేర్ప వలెన్‌ 
వావిరి లౌకికముల( దగ 

నీ విబుధులు సేయు వాని నింక దలపుమా 


ఎవ్వని పయి వంద లింక వేలు పది కో 
టుల ప్లవగ వరులు పటుతర ముంచి 

రెల్ల నమ్మకమ్ము నుల్లము లందు నా 
వీరు డందె* దనదు వీర మృతిని 


ఈతడు చూచె న్యాయము హరీంద్రుడు సామము దాన మింక నా 
యాతత మైన యట్టి క్షమ నారసె రాజ్యము నందు నింపుగా 

నీ తటి నందె ధర్మ జిత మివ్విధి భూమిని దాని కిక్కపి 

వ్రాత సమక్ష మందు వగవంగ ననర్హవు వానరీ సతీ! 


హరి వరు లెల్ల రింక సుతు( డంగదు( డీ కపి బుక్ష రాజ్యముం 
బరశగును నీ యధీనమున( బన్నుగ శోక సుతప్తులన్‌ సతీ 

స్థిరులను జేయః+ బ్రేరణము శీఘ్ర మొసంగి గ్రహింప రాజ్యమున్‌ 
హరి వర భూమి నెల్ల నిక నంగదు+ డేలును విక్రమమ్మునన్‌ 


తనయుడు సేయశగా వలయు ధర్మపు గార్యము నిప్పు డెంచియె 
ప్పని నిట వాన రేంద్రునకు వాలికి నొప్పును దాని జేయగా 

గను మది కాల యుక్త మగు( గాంతునిశగా నభిషిక్తు నంగదుం 
దనరుప నిల్వ గద్దె పయి+ దద్ద ప్రశాంతిని: బొందు దాత్మలో 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


విని వాని వాక్యములను మ 

గని వ్యస నార్హ్తయగు తార గని హనుమంతున్‌ 
ఘును( డెదురుగ నిల్వ(గం బ 

ల్కె నిట్లు వచనమ్ములను హరి వరేణ్యునితో 


అంగదప్రతి రూపులౌ యంగజులను 

వంద మందిని కౌగిల( బొందు ముదము 
కన్న హతుః+ డైననుం బ్రియ కాంతు వీర 
వరుని సంశ్లేషణమ్ము గొ ప్పయగు నెన్న 


వాన రేంద్రునకును నే నంగదునకును 
సమము గాదు సుమ్ము సకల కార్య 
ముల ననంతరమ్ము మూరి సుగ్రీవుడు 
పిన్నతండ్రి యుండు విశ్రుతుండు 


తల(పకు మీ బుద్ధి హనుమ! 

లలి నంగదుని ప్రతి నీ వరయ తండ్రి యగున్‌ 
నిలుపగ'దనయు సమర్ధుం 

డిల మాతకు నెంచ నోప దెవ్విధి నైనన్‌ 


హరిరాజుని( జేరుటకు ని 

తర మిహ పరముల( బరమ్ము తలపాగ జాలం 
గర మొప్పు నాకు నిహతుని 

హరి వీరు శయన మిదియ మమాశయ మింకన్‌ 


10. 


11. 


12. 


13. 


14. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నిరువది 


యొకటవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 22. 


వాలి కొన యూపిరితో మెల్లగ నిశ్వసించి దిక్కులు పరికించి సుగ్రీవుని గని శాంతముగా? గిష్కింధకు 
రాజు కమ్మని యంగదుని రక్షించు మని చెప్పి తన కాంచన మాల యొస(గి యంగదునకుః బిన 
తండ్రిని? గొలువు మని కొన్ని నీతులు నుడివి తుది శ్వాస విడువ భార్య తార కౌగిలి మూర్చిల్లుట. 


కం. కొన యూపిరి నిట్టూర్చుచు 
ఘను డింద్ర సుతుండు మెల్లగ గపీంద్రుం డం 
త నరయుచు దిక్కులు మొదట 
గనె నంగదు నెదుట ననుజు ఘను సుగ్రీవున్‌ 1. 


కం. పఫ్లవగేశ్వరుండు గని ప్రా 
ప్త విజయు సుగ్రీవు వాలి వ్యక్తము లైన 
ట్టి వచనములు ప్రేమగ ని 
ట్లు వల్కె వెస నాదరం బొలుకః దమ్మునిపై 2. 


ఉ. నీ వరయంగ( దల్పకుమ నింద్యునిగా నను డెంద మందు సు 
గ్రీవ! భవిష్య చోదితుఃడ రేగఃగ బుద్ధి విమోహ మాత్మ నే 
నా విధింబాప కర్మమున నక్కట వింతగ బాశ బద్దు(డన్‌ 
వావిరి వశ్యతం బడితి భ్రాతరొ! దోషము నెంచ కుండుమీ 3. 


ఉ. ఒక్క తటీం దలంప మన కొప్పఃగ నేరదు సౌఖ్య మిద్ధరన్‌ 
దక్కెను భాతృ భావ మది తద్దయు నిర్వుర కన్య రీతినిన్‌ 
మక్కువతో గ్రహింపుమ సమంచిత బుద్ధి వహించి నెమ్మి నీ 4. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


విక్కపి రాజ్య మెల్ల నిపు డే(గెద నే నిక గాలు వీటికిన్‌ 


భ్రాత! జీవితమ్ము రాజ్యమ్ము విపులంపు 
శ్రియము నింక నాదు శ్రేష్ట తర మ 
గర్హితంపు యశము గ్రన్నన వీడి నే 
నేగుచున్న వా(డ నిద్ధ చరిత! 


ఇట్టి దురవస్థ నా పల్కు నట్టి వాక్కు 
లెవ్వి గల వవి యెల్ల నీ కిపు డిక నొన 
రింప నర్హంబ యగును దలంప గష్ట 
మైన వీరవరేణ్య! సమ్మానముగను 


కనుమీ బాలుని యంగదు 

ఘన సుఖ సంవృద్దు(డై సుఖములకు నర్హుం 
డు నయిన కన్నీటం దడి 

సిన ముఖు ధర గూలి నట్టి చినవాని నిటన్‌ 


ఈతడు నాకు బ్రాణముల కెక్కుడు వీడగ నేను వీనినిం 
బ్రీతిని స్వీయ పుత్రు వలె( బెంచుమ తక్కువ గాక యెందులన్‌ 
దాతవు త్రాత వింక భయదఘ్ను(డ వౌదువు వానరేశ్వరా! 
యే తటీ నైన నీవ యి(క నిమ్ముగ వీనికి నెంచ నావలెన్‌ 


తార కుమారు( డంగదు(డు త్వత్సమ విక్రము+ డాజి నిల్చు నీ 
వీరుడు నీకు ముం దసుర వీరుల నెల్లర జంపు వేళలో 

వారక యౌవనుండు బలవంతుడు సేయును భవ్య కర్మముల్‌ 
మూరు రయమ్ము నందు సతమున్‌ రణ భూమిని నర్కనందనా! 


అర్థ సూక్ష్మము లరయుట యందు నిపుణ 
నేరు నుత్పాతముల నెల్ల దార హరి వ 
రుడు సుషేణుని తనయ పలుక నీమె 
సాధు వని చేయ వలయు నిశ్శంక దాని 


తారకు( గలిగిన మతమ్ము సుగ్రీవ! య 


10. 


11. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


న్న(డు తదితర విధమున జరియింప 
నేర దించు కేని నిస్పంశయమ్ముగ 
వాన రర్‌క్ష నాథ! మాననీయ! 


రామ కార్యము నిశ్శంక బ్రాత నీకు( 
జేయ నొప్పును సంప్రతి శీఘ్రముగను 
జేయ కున్న నధర్మమై చెలఃగు భృశము 
నిన్ను హింసించు మానిన మిన్నగాను 


కొనుము దివ్య మాల( గనక మయమ్ము సు 
గ్రీవ! దీని నూను ప్రీతి తోడ 

నత్యుదారమైన యట్టి యీ మాల కాం 

తి నశియించు నా మృతి గన నెల్ల 


పలుకగ భాతృస్నే హం 

బొలుక( గరము వాలి విని సహోదరు(డు ముద 
మ్ము లయము కా సుగ్రీవుం 

డల రాహుగ్రస్త చంద్రుః డన గన్ఫ్సట్టెన్‌ 


వాలి పల్కులు విని మేలుగ శాంతి సు 
గ్రీవుడొంది యెడ(ద నా వనేచ 

రుండు యుక్త రీతి నుండి యన్న యనుజ్ఞ( 
గాంచనంపు మాల గైకొనె ధృతి 


స్వర్ణ మాల నసుగి మృత్యు భావ గతు(డు 
వాలి సుతు( డంగదు(డు నిలువంగ( జెంత( 
గాంచి యంత స్నేహమ్మున నంచితముగ 
బలికె నిట్లు కాలోచిత భాషణములు 


దేశ కాలముల నరసి దిటవుగ సహి 
యించి నీ ప్రియాప్రియముల నెంచి సుఖము 
దుఃఖమును నంగద! మన మందు సమ రీతి 


మసలు సుగ్రీవు వశమందు మానితముగ 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


ఏ విధి లాలితుండ వయి తీ విట నా వలనం గడింది ము 
న్నా విధి నీవు వర్తిలిన యంగద! నీ పినతండ్రి గాంచి తా 
నే విధి గౌరవింప(డు సహింప* డమిత్రుల? జేరు వారినిన్‌ 
నీ వరులన్‌ వరింపకుమ నిత్యము వాని వశమ్ము నెన్నుమా 


అర్థ పరు డగు సురగ్రీవు( డతఃడు భర్త 

దాంతు( డాతని వశమందు సంతతమ్ము 
నిలువు మధికంపు( బ్రణయమ్ము నీకు నప్ర 
ణయము రెండు దోషములు కాన జను మరసి 


పలికి కపీంద్రు( డీ గిరలు వాలి శరప్రవ రాభిపీడితుం 

డలసి భృశమ్ము నంత వివృ తాక్షు(డునై నిజ భీమ దంతముల్‌ 
వెలువడ భీకరమ్ముగను బృధ్విని( గూలెను వీత జీవు(డై 
కలకల మెల్ల జెల్లగను గాంతి విహీనత శక్ర సూనుఃడే 


విలపించుచు నబచిరి స 

ర్వులు హరియూధప వృత కపి పుంగవులు ప్లవ 
మ్ములు గత జీవుని వాలిని 

గలఃతన్‌ వీక్షించి యంత గరుణ చెలంగన్‌ 


స్వర్గతు(డు కాగ నే డెట్లు వానరాధి 

పుండు కిష్కింధ పర్వతము లుపవనము 

ల సహితమ్ము శూన్యం బయ్యె బ్రభలు దల 
వానరుల కెల్ల వానర వ్యాఘ్రము చన 


ఎవ్వని భుజ వేగమ్మున నివ్వ నాట 

వీ పథము లందు గురియును విరుల వాన 
యవ్వర కపి నాధథుం డెవ( డివ్వర పుర 
మందు గిష్కింధ నింక నా చంద మరయ 


దుర మొనరించె గోలభుని తోడ మహా భుజు తోడ దివ్యు(డా 
సుర కుల గాతతో నడరి చోద్యముగా+ బదునైదు వర్షముల్‌ 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


హరిగణ రాజ వర్యుఃడు మహాత్ము(డు వారక రేపవళ్లులన్‌ 
వర రిపు( జంపె పోడశపు వత్సర మందు ఘనుండు వాలియే 


ఉగ్ర దంష్ట్ర డభయ మొసెను దద్దుర్వి 
నీతు జంపి మాకు నాత( డట్టి 

వీరు డకట యెట్లు ఘోరముగ వధింప( 

బడియె నేడు వాలి భండనమున 25. 


హతుడు కా( గపినాథు(డు హరులు వొంద 

కుండిరి సుఖమ్ము నొక యింతయు నెద లందు 

సింహమయ వన మందు నశింప వృషభ 

రాజు వనచర గోవుల రమణ దోప 26. 


మునిగి వ్యస నార్జవమ్మున( 

గని హత భర్త వదనమ్ము కౌగిలి పతింగూ 

లను నేలను దారా సతి 

వినిహత వృక్షమ్మును లత వెనిన భంగిన్‌ 27. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నిరువది 


కం. 


రెండవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 23. 


తార మృతు( డైన భర్త వాలి వదన మాఘ్రాణించి శోకార్త పరిపరి విధముల విలపించుట. 


భువి వీడిన భర్తను గాం 
చి వానర గణేంద్రు( దార చింతా పరయై 
యువిద శిరము మూర్కొని ప 1 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ల్కై వచనముల నివ్విధము చలించి మృతినితో 


నాదు విశుద్ధ వాక్యము లొనర్పక దుఃఖముగం బరుండితే 

మేదిని బాళ్లు నిండ(గ నమేయము నొవ్వునొసంగ మిక్కిలిన్‌ 
సాదర మయ్యె: ప్రీతితర మారయ నిమ్మహి కాగిలించితే 
యేదియు( బల్కకుంటి నను నివ్విధిః గాంచియు నేమి చెప్పుదున్‌ 


పడితి వీ వహో సుగ్రీవు వశము నందు 
విధి తలంప( జెలంగు నివ్విధమ యెపుడు 
వీర! సుగ్రీవుడే యయ్యె విక్రముండు 
సాహసప్రియు( డయ్యెనే యీ హరి పతి 


నిలిచిరి బుక్ష వానరులు నెవ్వగ( గాంచుమ నీదు చెంతనున్‌ 
విలపితు( డంగదుండు కడు వేదన నుండి యతండు నిల్చెనే 
కల(తను బల్కు చుండ(గను గాంతను నన్నిట( గాంచి యక్కటా 
నిలువవు లేచి యేల కడు నిష్థుర చిత్తత వానరేశ్వరా! 


శూర శయన మిద్ది నీ రిపుల వధించి 
యెచ్చట శయనింప నిలను జేసి 

తీవు మున్ను నచట నీవు హతు(ఃడ వయి 
యక్కటా పరుండ నరయు చుంటి 


విమల వంశోద్భవ! సమరప్రియ మమప్రి 
యా! హరీశ్వర! మానద! యాత్మ భార్య 
నన్ను నిట్టు లొకర్తె ననాథ నదయ 
వెడలి యున్నాడ వక్కట వీడి యిచట 


ప్రాజ్ఞు లీయః దగరు స్వతనూజలను శూర 
వరుల కెన్న( డేని వాన రేంద్ర! 

శూర భార్య నన్ను చూడుమ విధవగ 
జేయ( బడగ నిపుడు శీఘ్రు గతిని 


భగ్న మయ్యెను నా గౌరవమ్ము నేడు 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కం. 


ఆ.వె. 


దగ్గ మయ్యెను నా శాశ్వతంపు గతియు 
మునిశగితి నగాఢ మయిన విపులపు కోక 
సాగరము నందు నివ్విధి సత్వరముగ 


నాదు హృదయము కఠినంబ యగును జుమ్ము 


రాతి( బోలి యుండు నాతతముగ 
నిహత పతిని గాంచి నేరదు పగులంగ 
వేయి ముక్కలుగను వింతగాను 


ప్రకృతిం బ్రియుండు స్నేహితు(డు భర్తయు నన్నియు( దానె యౌ నిలం 
బ్రకటిత శూర పుంగవు(డు స్వర్గము నందెను యుద్ధ భూమిలో 
సకల ధనాది ధాన్యములు చాల సెలంగిన( బుత్రు లున్న నే 

మకట సతిన్‌ ధరన్‌ విధవ యంచునేె పిల్లురు భర్హహీననున్‌ 


స్వీయ గాత్రపు రక్తము విరివి పాటు 
చుండ వీర! యుంటి విట బరుండి యెట్లు 
రక్త వర్ణపు దుప్పటి రమ్యరీతి( 

బబచి నట్టి నీ కిష్టంపు(* బటుపు యనగ 


దుమ్ము తనువుపై రక్తము 
పమ్మంగ నెల్లెడల నాథ! పరిరంభణమే 
నిమ్ముగ( జేయం జాలక 

నెమ్మిని బాహువుల నుంటిని హరివరేణ్యా! 


కృతకృత్యు(డు సుర్రీవుం 

డతి దారుణముగ వధింప నాజిని రిపు నం 
చిత రామ ముక్త మొకటిని 

శిత బాణము ఘోర తరము చేతన్‌ బలిమిన్‌ 


బాణ ముండ హృదిని? బంచత్వము వడయ 
నీవు గాత్ర మంటి నేను గౌ(గి 

లింప లేక నిన్ను రిత్త నిరీక్షిణ 

మేను జేయు చుంటి నిచట నాథ! 


10. 


11. 


12. 


13. 


14. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


అంత నీలు డనెడు హరివరేణ్యు(ఃడు వేగ 
గాత్ర సక్త శరము గాంచి లాగ 
గొండ గుహ వెలుంగు ఘోర సర్పమ్మును 


బటు పటి లాగి నట్లు లడరి 
అ అ అ 


పెకలింపం బడ నబ్బా 

ణ కాంతి యస్తాశ నున్న నగ రాజం బ 
డ్డుకొనంగను గన్పట్టు ది 

wm బట 

నకరుని రశ్మి పగిదిని? గనం బడె నరయన్‌ 


వాలి వ్రణముల నుండి యపారముగను 
గాణె రక్తధార లపుడు మీటి నేల 
తాలుపున నుండి కాజిడు తామ్ర ధాతు 
జాల సంయుక్త ధారల సరణి దోపు 


సమర రేణు సంపూరిత స్వ పతి గాత్ర 

మును వగచు చుండి సతి తుడిచెను ని జాశ్రు 
జలమున శరాహత వ్రణములను గడిగె( 
గాంత చింతాకలిత యయి ఘనముగ నెద 


హత పతి రక్త సిక్తముల నంగములం గని పింగనేత్రు నా 
సుతుని పల్కె నంగదుని శూరుని నివ్విధి తార చింత తో 

డ తనయ! పశ్చిమస్థితి బడంగ ధరం గడు ఘోర వైరపుం 
గతమున( బాపకర్మమున( గాంచుమ తండ్రి కృతమ్ము ఘోరమున్‌ 


ఉద యార్క నిభ తనుని యమ 
సదనమునకు నే(గు వాని సమ్మానదునిన్‌ 
సదమల చిత్త! తనయ! యం 


గద! రాజుని( దండ్రిని( గని కైమోడ్సవయా! 


అనిన నిట్లు లేచి యంగదు(డు జనకు( 
జేరి పలికి తనదు పేరు నంత 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


స్వీయ పీన వృత్త భీమ బాహుద్వయ 
మున జనకుని పాదములను బట్టె 


అంగదు( డిట నమస్కరింపంగ నాథ! 
పూర్వ రీతిని* బ్రేమతో' బుత్రు నరసి 
వసుధ నుండి 'దీర్ణాయుర్భవ సుతి యంచు 
నేల దీవింప కుంటివి బాలు నిపుడు 


చేరితిని నిను గత చేతసుని? దనయు 
సాయ మంది నేను వ్రేయ( బడగ 
వృషభ రాజు వనిని మృగరాజుదే జూడ 
వచ్చు గోవు వోలె వత్స ముండ 


చలిపి యివ్విధ మిట సంగ్రామ యజ్ఞము 
మేటి రామ శరపు నీటి లోన 
నవభృథంపు స్నాన మకట చేసితె ధర్మ 
పత్ని లేక యిట్లు వానరేంద్ర! 


కాంచన మాలను రణ గుణ 

సంచయమునకు నిను మెచ్చి శక్రు డొస( నీ 
కంచితముగ నీ గళమున( 

గాంచ నిపుడు దాని నేల కపి శార్జూలా! 


చన దార్య! గతాసు వయినా 

గన రాజ్యశ్రి తనువున గపివర నీ కె 

ట్లనిన నివర్తిలిన నినుం 

డు నగశ్రేష్టంపు( బ్రభ యుడుగని విధముగన్‌ 


నా వచనములను గ్రహింప వీ వెడంద 

నిన్ను వారింప లేకుంటి నేను సుంత 

హత నయితి నే సుతుని(గూడి హతుడు కాగ 
నీవు వీడె సిరియె నన్ను నిన్ను గూడి 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నిరువది 


మూడవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 24. 


శోక సముద్రములో ముని(గిన తారను బల్లిదు' డగ్రజు మరణమును గాంచి సుగ్రీవుడు తాను చేసిన 
పనికి మిగుల దుఃఖించుచు నన్న చితిలో? బడుటకు రాముని యనువతి వేడుట, తారయు 
రామునితో దనను జంపిన వాలిని జేరెద నని పల్క రాము డాశ్వసించుట. 


కం. భరియింప లేని కోకపు 
శరధిం గన్నీటి తోడ సంతప్తం దా 
నరయంగ దారను బల్లిదు 


మరణము సుగ్రీవు( డార్తి మగ్నుం డయ్యెన్‌ 1. 


చం. కనుల దోరంగ నస్తువులు గాంచి యొకింత విషణ్ణ చిత్తతన్‌ 
మన మెరియంగ రాఘవుని మాన్యుని భృత్య సమేతు( డై వడిం 
గని రవి సూనుడడే కదిసి కార్ముక హస్తుని లక్ష ణాంగునిన్‌ 
ఘన ఫణి సన్ని బాస్త్రుని నఖండ యశో నిధి బల్కె నివ్విధిన్‌ 2. 


ఉ. చేసిన నీ ప్రతిజ్ఞ నవిశేష మొనర్చితి దక్కె( దత్ఫలం 
బీ సమయమ్ము నందు నృవరేంద్ర తనూభవ! నాకు నే( డెదన్‌ 
వీసము లేదు భోగముల: బ్రీతి మటింకయు జీవితమ్మునం 
దా సమయంగ నగ్రజుఃడు తారయు నంగదు(డుం దపింప(గా రః 


తే.గీ. భృశము శోకింప రాణి యా మృగ నిభాక్తి 
పురము దుఃఖింప యగ్రజుం డరయ మృతిని 
నంగదుం డుండ సంశయ మందు గాంచి 
రామ! హర్షింపదు మనమ్ము రాజ్య మందు 4. 


ఘన రో షాక్షమ ధర్ష వాక్యములు వల్కన్‌ డెంద మం దోర్వ లే 
కనుమానింపక సమ్మతించితిని నే ఖండింపశగా నగ్రజున్‌ 

మును శాఖా మృగ నాథు( డస్తమయముం బొందంగ నిక్ష్వాకు నం 
దన! వీక్షింప(గ నాకు తీక్ట్రముగ సంతాపమ్ము కల్లెన్‌ మదిన్‌ 


శైల రాజముపై నివాసమ్ము సేయ 
రమ్య బుశ్యమూకమ్మున రామ పూర్వ 
రీతి మే లని యెంతు స్వవృత్తి నూని 
లాభ ముండదు నాకు స్వర్గమ్ము నంద 


చంప దలంప నిన్నెడ(ద సత్వర మేగుమ యంచు బల్కు నా 
యింపగు వాక్కులే దెలిపె నిట్లన( జెల్లును వాని కంచు వీ 
క&్షింప(గ నాక యీ పనిని( జేయగ గ్రూరము+ జెల్‌ నిట్లు ఘో 
రంపు దలంపు గల్ల నెద రాఘవ! యిద్దణీ భేద మెంచుమా 


ఎమ్మహాగుణు సోదరు నిట్లు రాజ్య 

దుఃఖ సారమ్ము దలపోసి తూటీన నెద 
గామ మే భ్రాత వధియింప( గదలు వీర! 
రాఘ వాన్వయ వార్థి చంద్ర! నను బోలి 


నన్ను జంపు టతని కెన్న మతము కాద 
తిక్రమింప లేదు స్థిర మగు తన 

ప్రకృతి నన్న కలిగె( బ్రాణ హరపు దుష్ట 
బుద్ధి నే వ్యతిక్రముండ నయితి 


తరు శాఖా తాడితు( గా 

నురు బాధ నటివగ నన్ను నూరార్చి తగం 
దిరిగి యిటుల( జేయ వలదు 

హరివీర! యని పలికెను మహాత్ముం డంతన్‌ 


చూపం బడగ భ్రాతృత్వము శుద ధర్మ 
wm 
మార్య బావ మతని చేత నంచితముగ 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


గామమును గ్రోధమును నిజ కపి గుణమ్ము 
చూపితిని నేను రాఘవ! చోద్యముగను 


వృత్రు( జంపిన యింద్రుని విధము భ్రాత 
జంపి యీ యచింత్యమ్మును సతము వర్ణ 
నీయము నవాంఛితం బతి నింద్య కార్య 
మేను జేసితి పాపమ్ము నో నరేంద్ర! 


అవనీ జల తరు వనితలు 

భువి*బంచుకొని రల పాపమును వృత్రుని శ 
త్రు వరు+డడుగ నా పాపము 

నెవ రక్కట కొందు రెంచ నీ కో(తి దిలన్‌ 


జన సమ్మా నార్హుడ( గా 
ననరింప నధర్మ యుక్త ముర్విం గుల నా 
శన కార్యమ్మును రాజ్యం 
బన నేలను యౌవరాజ్య మంద(గ( దగనే 


పాపమునకు జెడ్డకు లో 
కాపకృతమ్మునకు నింక నధమమ్మున g 
నేపారితి( గర్హ్తగ వ 


ర్షాపము గుంట గను నట్టు లార్తి చెలంగెన్‌ 


అన్న కిడి నటి దెబ్బ వా లాప రావ 

(] 
యవము కా(గ దాపమ్ము హస్తాక్షి కర శి 
రములు కా నఘ మదహస్తి ప్రహరము లిడు 


3 


చుండెను నదీతటమును గూల్చు విధి నాకు 


నాదు సత్త్రవర్తనమ్మును దుస్సహ 
మైన నా యఘమ్ము పూని త్రోసె 

మది వెనుకకు( బసిడి మండు చుండగ నగ్ని 
దుమ్ము నృవర! రంగు ద్రోయు నట్లు 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


హరి యూధపుల మహా బల 

విరాజితుల కులము నింక బృధ్వీప సుతా! 
గురు శోక తాప తప్తుం 

డర ప్రాణమ్మున మెలంగు నంగదుః డింకన్‌ 


ఎక్క డుండు సులభ్యుండు నింక సుజను 
డు సువశుం డంగదుం బోలెడు తనయుండు 
వీర! కాంచ మా దేశంబు మూర వాలి 

బోలు సోదరుం డెందేని పుడమి లోన 


బ్రతుక డంగదు(డిల నేడు వాలి యడ(గ 
బ్రతుకు( బరిపాల నార్థమ్ము పడతి తార 

హీన సుత యైన దారయు నింక దాప 
మడర బ్రతుక కుండుట నిశ్చయంబ యగును 


అన్న దీప్తంపు టగ్నిని నన్న తోటి 
సుతుని తోటి సఖ్యం బెంచి చొత్తు నేను 
వీరు హరి వీరు లవనిజ వెతకి తెత్తు 
రెల్ల నీ యానతి వహించి నెలమి రామ! 


నీదు కార్య మెల్ల నెబివేరు రాఘవ! 

యే గతించిన మనుజేంద్ర పుత్ర! 

కుల వినాశుని(గృత కలుషు నజీవ నా 
ర్లు ననలమ్ము నందు నుటుక నిమ్ము 


విని యార్తుని వాల్యనుజుని 

మినుకులు రఘువీరు( డొక నిమిషమునకై తా 
గనులం దస్తులు నిండ వి 

మనస్కు( డయ్యి రిపు గణ దమను+ డవ్వేళన్‌ 


మాటి మాటికి వీక్షించు మానవర్ష 
భు(డు జగద్రక్షకుండు నోర్పునః బుడమి స 
ముండు తారను విలపించు చుండ వ్యసన 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


hd 


మగ్న నచ్చట వీక్షించె మగువ నంత 


చారు విలోచన గపిరా 
డ్వీరుని పట్టమహిషిం గపివ్రజ సింహుం 
బేరిమింగాశిలి వీడని 
తారను లౌేపిరి సతీ మతల్లిని మంత్రుల్‌ 


పతిని బెనంగుచుండ నిజ భర్త సమీపము నుండి తార నా 
సతిగొని పోవు చుండ శర చాప విరాజిత హస్తు తేజ మం 
దతులిత సూర్య సన్నిభుని నారసి రామునిగా' దలంచె( దా 
ర తనర క్షాత్ర లక్షణ విలాసము ముం గన నట్టి పూరుషున్‌ 


తార మృగశాబనేత్ర సుచారు నేత్రు( 
బురుష వర్యు నినకులాబ్దీ పూర్ణ చంద్రు 
నింద్ర కల్పు దురాసదు నెరియుచు వడి 
నార్త సేరె సమీపము వ్యసన మగ్న 


శుద్ధ సత్త్వ సమీపించి శోక తప్త 


ద -: 
ద్ది నెత్తి 
సంభ్రాంత తను మనస్విని రఘుపతి 


(: 


నా రణోత్కర్ష లబ్ద లక్ష్య ఘన వీరు 
oa థి 
బలికి నంచితముగ( దార వాక్కు లిట్లు 


అప్రమేయు(డ వరయ దురాసదు:డవు జితేంద్రియుండవు ధర్మ మెన్ను దెపుడు 


25. 


26. 


27. 


28. 


నక్షయం బగు కీర్తి యతి విచక్షణు(డవు క్షమ యందు భూమివి క్షతజ సదృశ 
నయనుండ వాత్త బాణ శరాసనుండవు బలివి సంహన నోపపన్ను(డవును 
మానవ దేహమ్ము మానుగ విడిచి దివ్యంపు దేహమున నీ వడరు చుందు 


ఆ.వె. 


తే.గీ. 


వొక్క శరము నెట్టి దూని నా ప్రియు( జంపి 
తటి యొక్క శరము పటి నన్ను 

A] (A 
జంపు రామ! చనుదు నింపుగ( బతి చెంత 
కత(డు నేరండుండ నరయక నను 


వాలి దివికి? బద్మామల పత్ర నేత్రు( 
డరిగి వీక్షింప కున్న నన్నచట వెదకి 


29. 


30. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


యతః(డు నానా వి ధారుణ యుత శిఖల వి 
చిత్ర వేష లచ్చరలను జేర కుండు 


స్వర్గ మందు నైన వాలి వివర్గత 
యింక శోక మందు నింతి నేను 
లేక నీవు సీత లేక రమ్య గిరి త 
టమ్ములం బడయు విధమ్ము రామ! 


భార్య లేకున్న+( జెంత యౌవన పురుషుడు 
వొందు బాధ నీ వెబు(గుదు వందు వలన 
నన్ను జంపుమ రాఘవ! నన్ను గనమి( 
గలుగు దుఃఖమ్ము వాలికి గలుగ కుండ 


రామ! మహాత్మ! తల్పకుమ రామను జంపితి నంచు నాత్మలో 
భామ నిజాత్మయే యగును వాలికి గావున నాత్మ( జంపణగా 
యో మనుజేంద్ర పుత్ర! కన యుక్తమ స్త్రీ వధ కాదు సుమ్ము నీ 
వచేమియు నింక నెంచకయె యిత్తజీ నన్ను వధింపు మింపుగా 


వివిధము లైన శాస్త్రముల వేదము లందును విందు మివ్విధిన్‌ 
భువి సతియో ననన్య విధి బూరుష వర్యున కాత్మ నిత్యమై 
యవనిని దార దానమున కారయ యుత్తమ మన్య మెద్ది యే 
ని వినమె లే దనంగ నవనీప కుమార! బుధాగ్ర గణ్యులే 


ధర్మ మెంచి నీవును రామ దాన మిమ్ము 
నన్ను నా ప్రియునకు దాన నిన్ను వీర 

వర యధర్మ యోగము నాదు వధ కతమున 
నంట దెన్న(డు సుంతయు వెంట వచ్చి 


ఆర్త నపనీత నివ్విధి నలమటించి 
యున్న దానను జంప(గ నప్పు రామ! 
ప్లవగ వరు గజ గమను ధీ వరుని హమ 
మాల ధరు విడిచి బ్రతుక జాల జిరము 


31. 


32. 


33: 


34. 


35. 


36. 


కం. పలుకగ విని తార వచన 
ములను మహాత్ము(డు రఘుపతి పురుషోత్తము+ డి 
ట్టులు హిత భాషణము లపుడు 
వలికెం దగ నూబడించి భామామణితో 37. 


చం. వికల మనస విట్లగుట వీర వరాంగన! నీకు భావ్యమే 
సకలము ధాతృ శాసనము చాలరు దా(టగ నెవ్వ రేనియి 
ట్లు కలుగు దుఃఖముల్‌ సుఖములున్‌ ధరలోన దలంచి జూచినం 
బ్రకటముగా విధాతృని దలంపున నంచు వచింత్రు లోకులే 38. 


చం. తనరును మూడు లోకములు ధాతృ వశమ్మున దా(ట నేరినిం 
గన మది కాదు సంభవము కాంతరొ! ప్రీతిని గాంతు వింపుగా 
దనయు(డు యౌవ రాజ్యమును దప్పక పొందును బ్రహ్మ పంపునన్‌ 
వనరరు వీర పత్ను లిల భామిని! యివ్విధి ధైర్య మూనుమా 39. 


కం. రాము(డు ప్రభావ యుక్తు(డు 
సామమున( బరంతపుండు చారుత రాస్యన్‌ 
భామ ననునయింప నిలిచె 
నా మర్కట వీర పత్ని యాపి రవమ్మున్‌ 40. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నిరువది 


నాలుగవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 25. 


రాముడు విధిని నెవ్వరు దాట లేరని తారను నంగదుని సుగ్రీవుని? దగు మాటల నోదార్చి వాలికి 
దహన సంస్కారముల ననరింపుం డన సుగ్రీవు( డా కార్యక్రమము పూర్తి చేయుట, తారయు 


వానరులు వాలికై విలపించుట. 


సహ లకణు(డు సమాన వి 
రహి తానందుండు గాంచి రాముడు తారన్‌ 
సహి తాంగదను విచా రా 


సహు సుగ్రీవుని( బలికెను సాంత్వన గిరలన్‌ 


కలుగదు శ్రేయ మింతయును గందిన శోక మపహాద్ది మున్గి యి 
ట్టుల మృతునిం దలంచుచు( గరోరముగా ని(క భావి కార్యమున్‌ 
వలసిన దాని శాస్త్ర విధి వారక చేయగ నుద్యమింపగా 

వలౌ నిట వానరేంద్రునకు( బన్నుగ నెంచుఃడు దాని జేయ(గన్‌ 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


చా లిక రాల్పఃగ నశ్రుల 
నీ లోకపు వృత్తము నొనరింప వలె వెసం 
గాలము మీటిన జేయం 
జాలము కర్మము నీకింత సంభావింపన్‌ 


నియతియె యగు గారణ మను నిత్య మవని 
నియతి వలన గర్మముల( బడయంగ నగును 
జనుల నెల్ల నియోగింప( దనరు నియతి 
కారణమ్ముగ నెడ(ద నిక్కమ్ము నెంచ 


ఎవ్వ రెవ్వరి శాశింప నివ్వసుథను 

గారు కర్త లీశ్వరులును గారు వారి 

వారి వగు స్వభావమ్ములు వర్తిలుట ని 
జమ్ము కాల మన్ని టికి? గతమ్ము సుమ్ము 


కాల మయిన నేరదు దాట గాలము నిక 
లొంగ దెన్నండు కాలమ్ము లోకులకు న 
తిక్రమింప లే రెవ్వరు తివిరి మలి స్వ 
భావము లగు చేష్టల నొనర్పకయు నుండి 


కాలము కనదు బంధు వర్గ్షమ్ము( గార 
ణమ్మును బరాక్రమము నేని పమ్ము నాత్మ 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కం. 


వశము నంద మిత్ర జ్ఞాతి వర్గ మేని 
కాలమున కుండు నను మాట కల్ల సుమ్ము 


కాలపు బరిమాణ గతుల సమ్యద్దష్టు 
లరయ వలయు జగము నందు ధర్మ 
మర మింక( గామ మైన గాలక్రమ 

మనుస రించి యుండు ననవరతము 


ఉదరి ధర్మార్థ కామ సంయోగ పావ 

న ఫలము బ్లవగేంద్రుండు తన ప్రకృతి కణు 
గుణపు( గర్మము ననరించి కూర్మి( బొందె 
వాలి మరణించి యివ్విధి భండనమున 


నిజ ధర్మము వాటింప(గ 

ని జాసువుల నించుకయు గణింపక తా స్వ 
ర్గ జితుం డయ్యెను గపి సా 

మజు(డు గ్రహించెను దివమ్ము మానిత రీతిన్‌ 


హరియూధపుః డే(గిన గతి 

పరికింప(గ శ్రేష్ట తరము భాగ్యం బిట్లుం 
డరయగ( జాలు విచార మొ 

నరుప వలయు జేయ వలసిన పనుల నింకన్‌ 


ఆ వచనమ్ము లాడిన యనంతర మార్యు(డు లక్ష్మణుండు సు 
గ్రీవుని వీత చేతనునిః బ్రీతినిం గాంచి వినీతు( డిగ్గిరల్‌ 

వే వలికెం బరంతపు(డు వేగ మొనర్పుమ ప్రేత కార్యముల్‌ 

నీ విక దార యంగదులు నీ దరి నుండగ వాలి కన్నకున్‌ 


తెమ్మను కట్టె లెండినవి దివ్యము లౌెక్కువ చంద నాదులే 
యిమ్ముగ సంస్కరింప(గ గపీంద్రుని వాలిని నూబిడింపుమా 
నెమ్మిని+ బుత్రు నంగదుని నీ విట బాలిశు భంగి గాకుమీ 
లెమ్ము హరీంద్ర! యీపురము లీలః జెలంగును నీ యధీనమై 


10. 


11. 


12. 


13. 


ఆ.వె. 


తే.గీ. 


ర 


అంగదుని బనుపుమ హరివర! మాలల 
వివిధ వస్త్రములను విరివి ఘృతము 
తైల మన్యములను ద్వరితముగ నిచట 
కుంగొనితేర( బుత్రకుని బలాఢ్యు 


శిబికను దార! కీశ వర! శీఘ్రమ తే వలె రజ్ఞు యుక్తముం 
బ్రబల(గగాల యుక్తముగ వాహన రాజము వాలికై వరా 

గ్ర బలులు వాన రోత్తములు క్రన్నన సిద్ధముగన్‌ వహింప(గా 
సబలుని వాలి నిల్వ వలా సత్త్వ సమర్థులు సత్వరమ్ముగన్‌ 


పలికి మణీ సుమిత్రానంద వర్ణనుండు 
భాషణములు సుగ్రీవుతో' బర దమనుఃడు 
లక్ష్మణుం డివ్విధమ్ముగ భ్రాత రాము 
ని వెనుక కరిగి చెంతను నిల్సె నంత 


వచనము లాలకించి కపి వర్యు(డు తార వచింప లక్ష్మణుం 
డచిరము చేరి కందరము నా శిబి కానయ సక్త చిత్తు(డై 
ప్రచురపు సంభ్రమం బడర వానర వీరులు మోయుచుండణగా 
నుచితము వాన రేంద్రునకు నుండుట కట్టిది తెచ్చి నిల్వ(గా 


14. 


15. 


16. 


17. 


ఒప్పిదము మహాద్భు తోన్నత భద్రాస నోపీత సుస్యంద నోపమమ్ము 
పక్షిద్రుమ విచిత్ర పద్గ కర్మ విభూషితము సమంతత సుకృతమ్ము సిద్ధ 
జన సంచయ విమాన సన్నిభ జాల వాతాయన సంయు తామేయ శోభి 
తము సునియుక్తము తద్ద విశాలము విశ్వకర్మ కృతము విలసితమ్ము 


తే.గీ. 


తే.గీ. 


దారు గిరి చయ శోభిత చారు కర్మ 
సంస్కృతము వరాభరణ సంచయ విచిత్ర 
మాల్య సువిరాజిత గుహా సమప్ర భోప 
రితల రక్త చందన విభూషితము నింక 


ఉదయ రవి వర్ణ నిభ కుసుమోత్కరమ్ము 
భ్రాజమాన మాలా సువిరాజితమ్ము 
శిబికమును గాంచి రాముడు సేర నటకు 


లక్ష్మణుని తోడ బల్కె నరవరు+ డిట్లు 


18. 


19. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కిప్రముం గొని చనవలె నప్రమత్ర్త 

త జరుప వలెను వాలి కంత్యక్రియ లన 
నాలకించి యంగదు' గూడి యలమటించి 
వాలి నుంచె సుగ్రీవు(డు పల్లకి? దగ 


పల్లకి పైన నా మృతుని వాలిని వానర నాథు నుంచి వా 
రెల్లరు వస్త్ర రాజముల నింకను మాలల భూషణమ్ములం 
బెల్లుగం జేయ భూషితుని బెక్కుల రాజు దినేశజుం డి(కన్‌ 
సల్లలి తాంత్య కర్మములు సల్పు( డటంచు నొసంగె నాజ్ఞనున్‌ 


చన వలె ముందు వానరులు చల్లుచు రత్నము లింపుగా వెసన్‌ 
వెనుకన యే(గు నా శిబిక పృధ్విపు లెవ్విధి విత్త వంతులై 
కనబడ నేర్తు రవ్విధము కాంతుని సత్రియ లెల్ల జాగ నొ 

ప్పును గపు లార యెల్లరును బూను( డొనర్ప(గ మించి తద్విధిన్‌ 


వాలి కంత్యక్రియలు జరుపంగ నట్టు 

తార మున్నగు కాంత లంత సుతు నంగ 
దుని(బరిగ్రహించి హత బంధులు వగచుచు 
వెడల జాగిరి యెల్లరు వేగముగను 


వానరీ మణు లప్పుడు వాలి వశలు 
వీర నీర యనుచును విచార మెదల 
నిండ రోదించు చుండిరి మెండుగాను 


స్తీలు కూడి యెల్లరు నంత దిరిగి తిరిగి 


తారయు వానరీ సతులు తద్దయు జాలి జనింప నేడ్చుచున్‌ 
మూర(గ దుఃఖ మాత్మలను ముఖ్యులు వానర యూధ నాధథులున్‌ 
వీరుడు వాలి వెంట నతి వేగమ యే(గ( దొడంగ నచ్చటన్‌ 

వారి రవమ్ము కన్సడెను బర్వత కానన రోదనం బనన్‌ 


శోక తప్తు లగు కపు లనేకులు గిరు 


ల సెలయేరుల విమల జల సువిలసిత 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


మున బులిన దేశ మారసి ఘనముగం జితి 


నెల్లరు కలసి కూర్చిరి తల్లడిలుచు 


తమ భుజముల నుండి శిబిక 

ను మర్కటులు వాహకులు ఘనులు దింపి విచా 
ర మెడ(దల మీటి నేకాం 

తము+ జేరి నిలిచిరి వారు తాపము తోడన్‌ 


పతింగని తార యా శిబిక పై శయనింపగ జేర్చి తా నొడిం 
బతి శిర మార్తి హా దయిత! వానర! హా పతి! హా కపీశ్వరా! 
నుత ఘన బాహు! హా ప్రియ! గనుంగొనుమా నను హా మహార్థ! యం 
చితముగ నంచు యేడ్చె( గపి శేఖరు పట్టపు రాణి దీనయై 


శోక తప్తు లైన జనుల చూడ వేల 
విగత జీవి యైన ముఖము వెలుగు చుండె 
నస్త సూర్య సన్నిభ వర్ల మడర బ్రతికి 
- (x) 
యున్న రీతి గోచర మగుచున్న దిపుడు 


రామ రూపపు(గాలము లాగె నిన్ను 
వానరేంద్ర! విధవ లైరి భార్య లెల్ల 
నొక్క ఘోర బాణంపు( బ్రయాగముననె 
కాననమ్మునం దక్కట కాంచ నే(డు 


వీరలు హర్యంగనలే 

వీరా! నీ సతులు నీకు ప్రియలు శశిముఖిుల్‌ 
దూరమ్ము నుండి పదముల 

వీ రేతెంచిరి కపీంద్ర! ప్రీతిం గనవే 


కాంచ వేమి సుగ్రీవుని( గపి గణేశు 

నిపుడు తారుఃడు మున్నగు నీ యమాత్య 
వరులు నింక(బుర జనులు హరివరేణ్య! 
నిన్ను జుట్టి యెల్లరు కూర్చొని రిట( గనుమ 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


విడువుము కపుల యథోచిత 
మడర(గ మదనోత్కటమ్ము హరి శార్జూలా! 
యడవిని విహరింతము లె 


మ్మెడ(బా టిట్లు మన కింక నేలం జెపుమా 


విలపించు చుండ దారను 

గలంత తోడ నధికముగం గని వానర కాం 
తలు శోక కర్భితలు వే 

గ లేపిరి సముచిత రీతి గపి సతి నంతన్‌ 


వావిరి దుఃఖ తాపమున వాలి కుమారుడు నంగదుండు సు 
గ్రీవుని గూడి తండ్రిని హరివ్రజ నాథుని నంత నేడ్చుచుం 

దా వడి నుంచియా చితి యథా విధిగా నిడి యగ్ని దీర్ణపుం 
ద్రేవకు( బోవ దిర్గె వెతతో నపసవ్యము తప్త చిత్తు(డై 


సంస్కరించి వాలిని వారు శాస్త్ర రీతి 
బ్లవగ వరు లెల్ల నీయ దర్పణము లంత 
విమల జల పూరితమ్ముగ వెల్లు నట్టి 
నదికి నేతెంచిరి విచార వదను లపుడు 


అంత జేరి సుగ్రీవ తా రాదు లంగ 

దుని నునిచి యగ్రమున వారు తూర్ణముగను 
వాలి కతి భక్తి యుక్తులు వానరేంద్రు 

నకు నొసంగిరి యుదకము వికల హృదులు 


రాము(డు సమాన శోకుండు భీమ బలు(డు 
దీను'డయి తాను సుగ్రీవు దీన ముఖిని 
చేత నంత కాకుత్ను(డు ప్రేత కార్య 

ములను జేయించె విధి యుక్తముగ భృశమ్ము 


వెలిగించి యగ్ని సదృశ 
జ్వలి తాంగుని వాలి రామ బాణ నిహతునిన్‌ 
బలు సుగ్రీవుడు సేరెను 


33. 


34. 


35. 


36. 


37. 


38. 


39. 


స లక్ష్మణుని రాఘవేంద్రు( జక్క(గ నంతన్‌ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నిరువది 


యేనవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 26. 


సుగ్రీవుని కిష్కింధకు రాజుగ నభిషేకించుట, యంగదునకు యౌవ రాజ్యాభిషేక మొనర్చుట, 
రాముడు వర్ష కాల మే(గ(గనె రావణ వధకై యత్నింప మని సుగ్రీవుని వేడుట. 


కం. ఘన దుఃఖతప్తు సుర్రీ 
వుని నార్జాంబర కపీంద్రు( బొడగని యంతం 
జని ప్లవగ మహామాత్రు ల 
తని చుట్టును జేరి రవనత వరాంగులునై 1. 


ఆ.వె. ఎల్ల రంత మానవేంద్రు మహా బాహు 
బనుల నల పెటు(గని వాని( జేరి 
రెలమి రాఘవుని మునీంద్రు లెల్ల బితామ 
హుని సమీప మందు నున్న విధము 2. 


కం. హనుమంతుడు కాంచన శై 
ల నిభు(డు తరు ణార్క సదృశ లసితాస్యుండుం 
గని రాము నంజలించి వ 
చనమ్ము లిట్లు వచియించె శ్వసనాత్మజు(డే 3. 


తే.గీ. నీ దయ దనర సుర్రీవు( డీ దురాప 
మైన వానర రాజ్యము నందె నివ్వి 
ధి(బితృ పైతామహ మెలమి ధీవరేణ్య! 4. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


రామ! యిక్షాకు వంశాబ్దీ రత్నదీప! 


అనుమతి నీయ నీవు మనుజాధిప! వానర పుంగవుండు దా 
జని శుభ పట్టణమ్మునకు స్నానము నోషధి గంధ యుక్త చం 
దనముల నాచరించి యుచితమ్ముగ( గూడి సుహృజ్ఞనాళినిం 
దనరుచు సర్వ కార్యములు తత్తపనాత్మజు( డర్హ రీతినిన్‌ 


తగు విధి మాల్య రత్నముల? దద్దయు గౌరవ మేర్పడంగ ని 

న్ను గపి గణాధినాధు(డు ఘనుం డట రాఘవ! సత్కరించు శై 

ల గుహకు నే(గుదెంచు మి(క లక్ష్మణు( గూడి నరేంద్ర! కూర్చ్పుమా 
సుగతిని స్వామి బంధమును శూర! యొసంగుమ మాకు హర్షమున్‌ 


పలుక(గ మరుత్తనయు( డా 
పలుకులు విని రాఘవుండు పర వీరఘ్నుం 
డు లలిత వాక్యజ్ఞుం డ 
ఇ 
ట్టుల బదు లిడె నంత రాము(డు హరి వరునకున్‌ 


ఇక బదునాలు గేండ్లు తగ నే(గినంగాని పురమ్ము లందు నే 
ని కపి వరేణ్య!యే నగరినిం జరియింపను దండ్రి పంపు వీ 
డక వని లో వసింతును ధృఢంబ సమృద్ధ గుహాంతరమ్మునన్‌ 
సుకరము నిల్వ నేగ( దగు సూర్య కుమారుని తోడ నెల్లరున్‌ 


చేరి యుక్త విధిని శీఘ్రమ సుగ్రీవు 

ని నభిషిక్తు జేయు డనఘు రాజ్య 
మందు హనుమ తోడ నని యిట్లు సుగ్రీవు 
వృత్త విదుని నరసి ప్రీతి బలికె 


వృత్త సంపన్న! వీర్యుఃడ! విక్రముండ! 
యరగ్రజుని జ్యేష్ట సూనుని నంగదు నిను 
బోలు విక్రమమున బలమున ఘనుండు 
యౌవ రాజ్యమం దభిషిక్తు నీ వొనర్పు 


వచ్చెను వర్షకాల మిక బన్నుగ నుండును నాల్లు మాసముల్‌ 


10. 


11. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


హెచ్చుగ నిచ్చు( దోయముల నియ్యది శ్రావణ మగ్ర మాసమే 
యచ్చపు వేళ కా దిది యనర్హమ యెల్లరు నుద్యమింపశగా 
నిచ్చట శైల రాజమున నింపుగ నుందును గూడి లక్ష్మణున్‌ 


ఈ గిరి విశాలమౌ గాలి యింక సలిల 

లము లపారము కమ లోత్సల విలసితము 
మాకు వస నొోచితం బగు నో కపీంద! 

మీర లేగు+డతి శుభంపు మేటి పురికి 


కదిసిన( గార్తికమ్ము దశకంఠు వధింప(గ నుద్యమింపుమీ 

యది యగు యుక్త కాలము ప్లవాలిపతీ! మన కెల్ల వారికిం 
బదపడి చేరుమీ గృహము పన్నుగ నీ వభిషేక మందుమా 
ముదము నొసంగు మెల్లరకు( బొంది స్వ రాజ్యము మిత్ర కోటికిన్‌ 


ఇట్టనుమతి నంది యెలమి సుగ్రీవు(డు 
వానరాధిపుండు వాలి పాలి 

తంపు( బత్తనమ్ము నింపగు కిష్కింధ 
కరిగె శీఘ్ర తరము హరివరుండు 


చేరిన వానరేంద్రు( గని చేసిరి యింపుగ వందనమ్ములన్‌ 
మూరి సహస్ర వానరులు బోరన నిల్సిరి చుట్టి యెల్లెడం 
బౌరులు గాంచి రాడ్వరుని వంచి శిరమ్ము లొసంగి సన్నతుల్‌ 
ధారుణి పైన గూలిరి పదమ్ములు దాకుచు గౌరవమ్మునన్‌ 


వారిని(ంగని సుగ్రీవుడు పల్కి తగిన 

రీతి లేపి యెల్లర నంత భ్రాత యంతి 
పురమునకు నే(గె సుందరంపు( దటి కెలమి 
బల్లిదుండు రాజస మొప్ప నుల్ల మలర 


చేరి తిరిగి వచ్చిన కపి శేఖరు( బరి 
కించి ప్లవగేశ్వరు నభిషికించి రంత 
నమరులు సహస్ర నేత్రుని నభిషవమ్ము 
సేసి నట్టి విధమ్ముగ వాసి కెక్క 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


ర 


తే.గీ. 


తే.గీ. 


ర 


తే.గీ. 


తే.గీ. 


తెచ్చిరి విమలంపుం దెల్లని ఛత్ర మభ్ర విభూషితమ్ము వాలవ్యజినము 
పాండరము ప్లవగ పార్థ వర్యునకై యశస్కర మైనట్టి స్వర్ణ దండ 

మంత బదాటు కన్యామణు లరుదెంచి రింపుగ గైకొని యిద్ద రత్న 

రాసు లౌషధములు రమ్య బీజము లంకురమ్ము లోొలికెడు క్షీరమ్ము తోడ 
బుష్ప చయము ధవళ వస్త్రములు వ రాను 

లేపనములు సుగంధ పరీతములు కు 

సుమ సరములు దివ్యపు( జందనము లనేక 

ములను మెట్ట తామరలు నంబుజము లింక 


అక్షతలు పసిడి ప్రియంగు లాజ్యము మధు 
వును బెరు(గు పులిచర్మము పోత్రి పాదు 
కలును మెయిపహూతలను మనశ్శిలయు నింక 
శుద్ధ గోరోచనమ్మును నిద్ధ్ద తనులు 


కాల విధమ్ము శాస్త్ర విధిం గమ్మని యన్నము వస్త్ర రత్నముల్‌ 
మేలుగ బ్రాహ్మణోత్తములు బ్రీతిని( దృప్తిల నిచ్చి యంత వే 
వ్రేరిచి మంత్ర యుక్తముగ వేద మెటింగిన వారు నేతినిం 
గ్రాలంగం జేసి యగ్ని( గుశలం దగ జుట్టును బేర్చి మిన్నగన్‌ 


సుగ్రీవు నా విపులగ్రీవు హేమ భద్రాసన మందు వరాస్తరణము 


నందు బ్రాసాద రమ్యు శిఖర తల మందు జిత్ర మాల్య సువిరాజితము నందు 


మంత్రోచ్చరణముల మర్కటాధిపుః బ్రాజ్మఖునిగ నాసీనుని గూర్మి( జేసి 


చని నదీ నదములు జలముల గొ నితెచ్చి సాగర సంచయ జల యుతమ్ము 


వానరర్ణభు లభ్ర కుంభముల నింపి 

గజ గవాక్ష సహ శరభ గవయ గంధ 
మాదన ద్వివిద సమైంద మారుతి సహ 
జాంబవంత నల ముఘఖిలు సమ్మదమున 


శుభ వృషభ శృంగములను వసు కలశమ్ము 
లను మహర్షి విహితము శాస్త్ర విధిని నభి 
షిక్తు( జేసి రంత సుగంధ యుక్త వారి 

నా వసువులు వాసవు( జేసి నట్టు తనరి 


18. 


19. 


20. 


21. 


22. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


కం. 


అభిషికించి పురందర 

నిభు సుగ్రీవుని ముదమ్ము నెగడ నెడ(దలం 
దభయమున నబవ( జాగిరి 

విభవమ్మున వేలు వేలు వృక్షచరమ్ముల్‌ 


నిజము సేయగ రాఘవుని వచనమ్ము 
లంత సుగ్రీవు(డు హరీంద్రు( డంగదునింగ 
వుగిలి యభిషిక్తు( జేసె నపుడు తనయుని 
యౌవ రాజ్యము నందు మహాత్ము( డలరి 


బాగు బా గనిరి ప్థవగ పుంగవు లరసి 
యంగ దాభిషేక మట్టు జరుప 

సూర్య నందనుండు సుగ్రీవు(బొగడిరి 
యమ్మ హాత్ముని( గడు సమ్మతించి 


జరుగ(గ నవ్విధి( బ్రీతు ల 

యిరి సర్వులు వానరులు నరేంద్ర తనయులం 
దిరిగి తిరిగి పొగడం జా 

గిరి రాముని లక్ష్మణుని( దగిన రీతి నటన్‌ 


హృష్ట పుష్ట మహా జను లెల్ల దిరుగు 
చుండ ధ్వజము లల్ల వెలుగు చుండ భృశము 
రమ్య గిరి గుహా కిష్కింధ కామ్య సిది 

wm 
సుందరతరమై కన్సట్టి శోభ లడర 


తనదు సుమహాభిషేకము 

నిన కుల నాథునకు( దెలిపి యింతి రుమం గై 
కొని రాజ్యము సుగ్రీవు(డు 

ఘనుడు గ్రహించె బలభేది కరణి ముదమునన్‌ 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నిరువది 


యాబవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 27. 


సుగ్రీ వాభిషే కానంతరము రామ లక్ష్మణులు ప్రస్రవణ మను గిరిని నివాసము చేయుట, పర్వత 
ప్రాంతముల రమ్యత గాంచి రాముడు సీతను దలంచి విదారమున మును(గ లక్ష్మణుడంత 


నాశ్వాసించుట. 


కం. హరివరు( డభిషి కానం 
తర మా సుగ్రీవుడు ముదిత మది( జన గుహాం 
తరమునకుం బ్రస్రవణము 
గిరిం జేరెను రాము డుండ కెడ ననుజుండే 1. 


hd 


శార్టూల మృగ చయ సంఘుష్టమై భీమ రవ సింహగణ సంకులమ్ము బుక్ష 

వానర గో పుచ్చ వన్య మార్జాల నిషేవితం బయి లతా శ్రేష్ట గుల్మ 

నానా మహీరుహ నంద నోపమ శోభితం బయి నిర్మ లోదక జలాశ 

య పరిపూర్ణం బగు నభ్రరాజ నిభ గిరీంద్రము బరికించి యెలమి నందు 

ఆ.వె. శిఖర మందు నున్న శ్రేష్ట మాయత మైన 

నొక్క గుహను గాంచి యుత్తముండు 

రాము డనుజ వరుని లక్ష్మణునిం గూడి 

వాస ముండ నెంచి పలికె నిట్లు 2. 


చం. సమయ మొనర్చి యుంటి మిట సఖ్యత భాస్కర సూను తోడుతన్‌ 
రమణను లక్ష్మి వర్ణనుని లక్ష్మణు తోడ వినీతు తోడ ర 
మ్యముగ వచించె నీ గిరల నంచితముల్‌ సమయోచితమ్ము లుం 
దుమ యిట వర్షకాల మది తూర్ణముగా జను దాక లక్ష్మణా! 3. 


ర 


పార్టివాత్మజ! గిరివర శృంగ మిది రమ్యమున్నతమును శిల లుండె శ్వేత 4. 
డ] 


తామ్ర గృష్ట్ణ విలసితములు నానా ధాతు సంకీర్ణము దరీ నిచయ స నిర్ణ 
రాభి శోభితము మహా వృక్ష షండ చారు లతా విచిత్ర గురుతర సంవృ 
తమ్ము నానా ద్విజ తండ మయూర రవ నినాదితమ్మును భవ్య మాల 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


తీ లతా కుంద వర గుల్మ జాల సింధు 
వార సశిరీషక కదంబ పాద పార్టు 

న వర పుష్పాకలిత సర్జ నగ నికాయ 
మరయు మిచ్చట నుండ సుందరము లెల్ల 
విరిసిన పంకజములతో 

డ రమ్యపు సరోవరం బడరు చుండె నిటన్‌ 
ధరణీశ నందనా! గుహ 


దరి నున్నది మనకు నెంచ( దధ్యము గనుమా 


పల్ల మీశాన్యమున గుహః బర(గు చుండె 
సాధు వౌ నిది తలపోయ సత్యముగను 
బడమట( దనరె యెత్తది వాయు వేగ 


మెల్ల నాపును లక్ష్మణ! యెల్ల వేళ 


కలదు గుహా ద్వారమ్మున 


శిల శుభముగ సమతల విలసిత మాయతమున్‌ 


లలితం బంజన నిచయము 


వలె వెలయుచు మిక్కుటముగ భ్రాతా! కనుమా 


ఉత్తర దిశ గనుమ యుల్జిత పర్వత 
శృంగ మంజన నిభ చిత్ర తమము 
తోయద సదృశమ్ము తోరంపు శుభదంబు 
సుమ్ము లక్ష్మణా నిజమ్ము నెంచ 


మేలుగ దక్షిణ దిక్కున 

గైలాస శిఖర నిభము సకల ధాతు మయం 
బై లలిత ధవళ మపరము 

శైలోన్నతము గను మయ్య సౌమిత్రి యటన్‌ 


నదిని బ్రాచీన వాహిని బదిలమును న 


10. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


కర్టమమ్మును గుహకుండ(గ దగ బూర్వ 
దిక్కు నందు వీక్షింపుమ చక్కగా ద్రి 
కూట మందున్న జాహ్నవి పాటి యనగ 


చందన తిలక స తమాల సాల సరళ 
పద్మ కాతిముక్తక ఘన పాదపములు 
భాసిల నశోకములః+ గూడి పర్వతప్ర 
దేశములు వెలయంగ నదీ తీర మందు 


ప్రబ్బ తిమిశ పొగడ లెల్ల బరగ మొగలి 
యుమ్మెతలును గిబిక తాళ్లు నుండ తినిశ 
నీప వేత్రక కృతమాల నిచయ ముండ 

నది యలంకృత భామ పగిది కనబడు 


వందల పక్షి పంక్తుల రవమ్ము లనేకములం జెలంగ(గా 
సుందర చక్రవాకములు సూడ(గ నొండొరులన్‌ సరక్తి యా 
యంద మొసంగు సైికతము లంచలు బెగ్గురు లుండ వెల్లుచున్‌ 
విందు నొసంగె నవ్వు కొమ వీ(కను భూషల నేటు మిక్కిలిన్‌ 


ఒకచో నల్లని కలువలు 
నొకచో నెట్టని కలువలు నొకచో సితముల్‌ 
వికసింప దివ్య కుముదము 


లొకదో గుట్మలము లుండె నొప్పుగ( గనుమా 


నీటి పక్షు లుండ నెగడి వందలు కొంగ 
ల నెమళుల రవము లలర( గడు రమ 
ణీయముగను మునులు నిత్యము సేవింప 
దనరు నదిని సౌమ్య! కనుమ యిచట 


చందన తరువు లిచ్చట నందముగ న 
మరెను చక్కని పంక్తి సమముగ మనము 
నందల(చిన యట్ల మద్దెలు నగ వరములు 
కూడ భాసిలు చున్నవి తోడ గనుమ 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


కం. 


కం. 


రమణీయ మైన దిది రిపు 

దమనా! హర్షింతు వీవు తప్పక మది వా 
సము చేయుద మిచ్చోట సు 

ఖముగ సుమిత్రా కుమార! కమనీయముగన్‌ 


అతి దూరము కా దిటకు మ 

హతీ పురము చిత్ర కాన నాకలితం బా 
వితతపు( గిష్కింధయు ర 

మ్య తరము సుగ్రీవు నగర మవలోకింపన్‌ 


17. 


18. 


వినఃబడు గీత వాద్యములు పెల్లుగ జిత్వర వర్యు వీటినిన్‌ 

వనచర సంచయమ్ముల యవారిత నరము లా మృదంగముల్‌ 
ఘనముగ మ్రోగ రాజ్యమును గాంతను బొంది సు మిత్ర వర్గముం 
గని సిరి నంది వానరుల కాంతు(డు హర్షము నందు నింపుగన్‌ 


ఆ.వె. 


కం. 


కం. 


తే.గీ. 


పలికి యిట్లు వచనములు లక్ష్మణుని గూడి 
రాము డచట( గందరములు కుంజ 
ము లధికముగ నున్న పుణ్యంపు* దటిలోనః 


బ్రస్రవణ గిరిని నివాస ముండె 


సకల సమృద్దపు గిరి నే 


ని కలుగదు ముదమ్ము సుంత నృవరుని మదిలో 


నకటా వసింప రాఘవు 


నకు నత్యధికము సుఖము దనరు దేశమునన్‌ 


కని యుదయించెడు చంద్రుని 

మనమున నపహృతను దార మైథిలి దయితా 
యని స్మరియించును గలతం 

దన ప్రాణమ్ములకు మిన్న( దరుణిని సతమున్‌ 


ఎగసి నట్టి దూఃఖమ్ముచే నింత యేని 
నిద్రకు వశు(డు గా(డు కన్నీరు నిండి 


20. 


21. 


22. 


23. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


నట్టి ముఖమున జేర శయనము తప్త 
చిత్తుఃడై భృశముగ నర శేఖరుండు 


నిత్య శోక పరాయణు సత్య సంధు 
నంత గాకుత్ము రాముని నరసి తుల్య 
శోక తప్తుండు సౌమిత్రి సోదరుండు 
వలికె ననునయ పూరిత వచనములను 


వగచు టింక( జాలు( బరవీర దారక! 

కోక మంద దగవు శూర నీవు 

కార్యము లవి యెల్ల గలత వలన జెడు 
నెటుగు దీవు దీని నెల్ల భృశము 


నీవు క్రియా పరుండ వి(క నీ విల దేవ పరాయణుండవే 
నీవు నవశ్య మాస్తిక వినీతు(డవున్‌ వ్యవసాయి వౌదువే 
నీ వతి ధర్మ శీలు(డవు నీ రిపు రక్కసు( గ్రూరు రావణున్‌ 
నీ విటు లుద్యమింపమిని నేరుదు వెట్లు వధింప( గల్లరిన్‌ 


త్రుంచు సమూల మింపుగను దుఃఖము రాఘవ! యుద్యమింపుమా 
యంచిత రీతి రాక్షసుల నందటీనిన్‌ సపరిగ్రహమ్ముగా 

మించి వధింపః ద్రిప్పగ స మీర వనాచల భూమి నెల్లనున్‌ 

మించిన శక్తిమంతు(డవు మీటి దశానను జెప్పనేలనో 


వర్షకాల మిపుడు వచ్చినది శర దా 
గమనమునకు( బన్నుగ మన మెదురు 
చూడ వలయు నంత శూర! సరాష్ట్ర స 
గణము చంపుదు దశకంరు నీవు 


నివుటు గప్పి నిల్చిన యట్టి నిప్పు నాహు 
తి సమయమ్మున వెలిగించు తీరు నేను 
నీ నిదుర నున్న వీర్యమ్ము నెమ్మి లేపు 
చుంటి నింతియ ప్రీతిని నుచిత రీతి 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


చం. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


విని వచియింప లక్ష్మణుడు ప్రీతి హితంబు నొసంగు వాక్యముల్‌ 
ఘనముగ గౌరవించి పలుకంగ( దొడంగెను రాము డివ్విధిం 
జనవున యుక్త వాక్యములు సక్కంగ( బల్కితి సత్యవిక్రమా! 
తనర హితమ్ము నాకు నిట దద్దయుః బ్రీతిని స్నేహ యుక్తముల్‌ 


పనుల కాటంకము నొసంగు వగపు నెల్ల 
నేను ద్యజియింతు+( దప్పక నెమ్మి తోడ 
వీరు లందు నెదురు లేని బెట్టిదంపు 
తేజ మేను వహింతును దివిరి యింక 


శరదృతువునకై చేయుదు 

నిరీక్షణము నాలకింతు నీ వచనములన్‌ 

హరి సుగ్రీవు మటి నదీ 

వరమ్ముల ప్రసాదములకు+ బన్నుగ నిలుతున్‌ 


ఉపకారికి వీరుడు ప్ర 

త్యుపకారము+ జేయ? దల్చు నుచిత విధముగా 
నుపకారమ్మును బడసిన 

నుపకార మొనర్ప కున్న నోర్వరు విబుధుల్‌ 


అన విని తలంచి యించుక 

యనుజుడు లక్ష్మణుడు నిల్చి యంజలి దాంబ 
ల్కెను సుందర రూపుని తో 

దనదు మతమ్ము నెటి(గింప( దద్దయు.: బ్రీతిన్‌ 


అచిర మీడేర్చును నరేంద్ర! రుచిర వాంఛి 
తమ్ము వానరేశు(డు శరత్కాల మింక 

వచ్చు దనుక నిరీక్షింఏ వలయు దృఢు(డు 
శత్రు వధము నందు క్షమింపు జల పతనము 


కోపమును వీడి సైచి నాల్లు నెలలను శ 
రత్తునకు వేచి యూ యచలమ్ము నందు 
సింహ మృగ సీవితమున వసింపు నన్ను 


30. 


31. 


శ్రి2ః 


33. 


34. 


35. 


36. 


గూడి తివురుచు రిపు వధకు నధికముగ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నిరువది 


యేడవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 28. 


రామ లక్ష్మణులు వర్షకాలమున మాల్యవంత పర్వతమున (ప్రస్రవణము) నివసించు చుండ 
రాముడు వర్ష కాలమును వర్ణించుచు లక్షణునితో సంభాషించుట. 


తే.గీ. వాలిజంపి సుగ్రీవుని మేలుగ నభి 
షిక్తుంజేసి లక్ష్మణుతో వచించె* బుడమి 
మగడు ప్రస్రవ ణోపీత మాల్యవంత 
గిరిని వసియించి రాముడు గిరల నిట్లు 1: 


ఉ. వచ్చెను గాల మిప్పు డిట వరపు రాకకు( జూడు లక్ష్మణా! 
మెచ్చగ నద్రి తుల్యములు మేఘము లెల్లెడ( గ్రమ్మె రోదసిన్‌ 
హెచ్చుగ బీల్చి వార్థి జల మెల్ల గభస్తి తతిం బ్రియమ్ముగా 
నచ్చము మూడు మూళ్లు నెల లాని నభమ్ము గనున్‌ రసమ్మునున్‌ 2. 


ఆ.వె. మబ్బు మెట్టు లక్కి యబ్బురముగ నింగి( 
జేరి మల్లె మద్ది చెట్ల పూల 
దండల దినకరుని( దగిన రీతి నలంక 
రింప శక్య మగును సొంపు మీజి 3. 


తే.గీ. సంధ్య యందలి యెట్జని ఛాయ తోడ 
జివర లందు దెల్లని రంగు సెల(గ మబ్బు 
లనెడు బట్టలు వ్రణముల యందు+ జుట్టి 4. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


నట్టు లగపడు నంబర మరయ మనకు 


నెమ్మదిగ వీచు పవనమ్ము నిశ్వసనము 
కాగ సంధ్యారుణ రుచి సుగంధ రంజి 
తమ్ము కాగ ధవళ తోయదమ్ము వటబిల( 
గామ తప్తగ( గన్పట్టు గగన మిపుడు 


రగిలి వేడి కవని రమణి భృశమ్ముగం 
గ్రొత్త నిట ముని(గి యిత్తణి కడు 
దుఃఖ తప్త చిత్త తోరంపు( గన్నీరు 
రాల్చు చుండె( గను ధరణిజ భంగి 


మబ్బు కడుపు లందు మసలి వెడలు గారి 
గలువ చల్లదనము కదుర మొగలి 

పూవు వాసనలను మోద మొసగ నంజ 
లి గొన శక్య మగును లీల నిచట 


కనుమీ విరిసిన తరు ల 

రునముల నింపు నొసగు మొగళుల వాసనలం 
దనరెడు శైలము స్నాన 

మ్ము నాడె సుగ్రీవు నిజ రిపు విహీను వలెన్‌ 


మబ్బు లడరంగ జింక చర్మముల పగిది 
నీటి ధారలు పరగ జన్నిదము లనఃగ 
గుహల నిండిన వాయువు కూత లిడ(గ 
బ్రప ణచారుల భంగి బర్వతము లుండె 


మెజఐిపు గుంపు లనెడు మిసిమి పసిడి చబు 
కులను గొట్ట బడుచు ఘోర రీతి 
నుబుములు సెలగంగ నఅపుల వల జద 
లేడు విధము తోచె నేపు తోడ 


నల్ల మబ్బుల మెదలు చున్న మటబఅపులను 


10. 


11. 


కం. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


బోలి కన్పట్టు చున్నది ముదిత పీత 
అ 
దీనముగ( గదలాడుచు? దీవ్ర తాప 
మున నిశాచరు ఘోరాంకమున నడలుచు 


ప్రకటముగం బ్రేయసీ ప్రియు 

లకు మే లొనగూరును బదిలమ్ముగ( దగ న 
డ్లుకొన( బడ దిక్కులు కనఃబ 

డకున్న చంద్రగ్రహము లడర మేఘమ్ముల్‌ 


చూడుమీ మల్లెల నెదురు చూచు చుండి 
నీటి రాకకు నింపుగ నింప బడగ 

గొండ నెత్తములం బూయు చుండి యనుజ! 
రేసు చున్నవి నా కోర్కె లేపు గాను 


అనుజ! రజస్సడంగును హి మాకలితం బగు వాయు వెల్లెడం 
గన మి(క నెండ వే(డిమి నృకాంతులు యాత్రల నాపి నిల్లురే 

యనువుగ నింక నింపుగ( బురాంతర వాసులు మోద చిత్తులై 
కనుదు రి(కన్‌ స్వదేశములు గ్రన్నన( బూరుషు లెల్ల రిత్తణీన్‌ 


అలరి మానస వాస లుబ్దులు వెడలి ర 
చటకు+ బ్రియులం గలిసె నేడు చక్రవాక 
పక్షు లెల్ల వర్దోదక ధ్వంసిత గతు 

లందు+ జన నేర విప్పుడు యాన తతులు 


గగన మగపడు నొక చోటంగాన రా ద 

ది మణీ యొక్కచోట( జెదర దిక్కు లందు 
తోయదము లక్క డక్కడ దుంగ రాజి 
యడ్డుపడః దోచు శాంతపు టబ్ది భంగి 


నెమళుల గముల తియ్యని నిస్వనముల( 
గలసి సర కదంబ తరుల సుమముల 

శైల ధాతు చయముల కెంజాయ+ గూడి 
గిరి నదులు పాటు వేగ మడర భృశమ్ము 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


రసము నిండిన నేరెడు రమ్య ఫలము 
భృంగ సన్నిభమ్మును గోరి ప్రితి( దినగ 
గాలికి? బడును బుడమి( బక్వ మయి మావి 
పం డనేక వర్ణములను బడసి వేగ 


కొంగల గములు మాలల భంగి నుండ 
మెఐపులు పతాకములు కా మేటి కొండ 
కొనల బోలు మబ్బు లిడె గర్భనము లాజి 
మత్త గజముల భంగి సంభ్రమమున నిట 


పదునుగ వాన నీరు గొని పచ్చిక బైలులు తృప్తి నందగా 
రొదల నొసంగు చుండ నెమలుల్‌ దమి నృత్య వినోద కేళులన్‌ 
వదలిన నీటితో గదల వారిద పంక్తులు మేఘ వీథిలో 

నిది రుచి రాపరాహ్న మిట నియ్యటవుల్‌ గడు వెల్ల గాంచుమా 


భార మయిన నీటి బన్నుగ మోయుచు( 
గొంగ లనుగమింప( గొండ కొనల 

పై ధ్వనించు చుండి వారిధర వ్రాత 

మాణి యాశి తిరిగి యడరి వెడలు 


కోరుచు మొగుళులను గొంగలు సంతస 
మంది యెగురు చుండ జింది గాలి 
చేత దామర లౌగసి దివికి వ్రేలాడు 
దండ లన(గ వింత దనరెం గనుమ 


పచ్చ నైన గడ్డిపై నెట్టని పురుగు 
లలరి తిర్లు చుండ నవని భామ 
చిలుక రంగు నడరు చీర నెట్టని చుక్క 


లద గటి నట్లు లగపడె నిట 
wm అ అ 


నీరజాక్షు హరుని( జేరు నిద్ర యిపుడు 
చక్క(గ నదులు సేరును సాగరమ్ము( 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


కం. 


గోరి మబ్బులను గదియు+ గొంగ లిపుడు 
కాంత కోరికతో దన కాంతు+( జేరు 


నాట్య మాడు బర్హిణము లానందముగను 
బూయును గదంబ శాఖలు పూల నిపుడు 
కూర్మి( జేరు వృషభములు గోవుల నిక 
నందగించు సస్యమ్ముల నవని యిపుడు 


పాటు గురియు( జేయు ధ్వనిని వెలుంగును 
దలతురు నటనమున( దనరు( దేటు 
నదులు వారిదములు మదకరులు వనులు 


విరహిణులు నెమళులు హరులు సెల(గి 


మొగలి విరులవాసన లా 

ని గజమ్ములు మత్తిలి వన నిర్ణరములలో+ 
దగ వారి ధ్వనుల నెమళు 

ల(గూడి రహి ఘీంకరింప రావము లడరెన్‌ 


కడిమి కొమ్మల పయి జడియక వ్రేలాడు 
పుష్ప రసము గ్రోలి మురిసి క్షణము 
తేటు లంత నీటి దెబ్బల వీడుచు 

న్నవి మదమును మెల్లన బడ వాన 


రస పూరిత ఫల రాశి వి 
లసిల నేరెడు విటిపముల నరయ నంగా 


గ 


ర సుచూర్ణ సన్నిభమ్ముగ 


& 


సిద్ద భృంగముల భంగి రాజిలె నచటన్‌ 


మబ్బులు కన్సడె మటబఅపుల 


నబ్బురముగ నుజుము లిడు మహా రవములతో 


నిబ్బరముగ బోరాడెడు 
నబ్బల దర్పిత కరి నిచయమ్ముగ నిచటన్‌ 


25. 


26. 


27. 


28. 


29; 


30. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


విని మేఘ గర్భనమ్మును 

జనుచు గిరి వన పథ మందు శంకించి మదిన్‌ 
ఘన శత్రు ప్రతి నాదం 

బని సంగర కాంక్ష తోడ నా కరి మరలెన్‌ 


పెక్కులకు నాశ్రయం బగు నిక్కడి వన 
మందు నొక్కచో' బాడెడు నళులు దనర 
నొక్కచో నాడెడు నెమళ్లు నొక్క చోట 
వెలయు మత్తకుంజరములు విరివి గాను 


క్రొత్త నీట నిండి యుత్తమ కడిమి స 

రారున నవ కందళాఢ్యములను 

జజ 

నెమళు లబఅచి యాడ గమనీయ వనభూమి 
పాన భూమి భంగి వజలు చుండె 


ఈయ నీటి కణము లింద్రుడు వోల ము 
త్యములను నిలువంగ దళము లందు 
నచ్చపు టుదకమ్ము నలరి వివర్ణ చ్చ 
ద విహగములు గనుమ త్రాగుచుండ 


తుమ్మెదల రొద మీటి దంతుల రవ మన( 
దనరు చుండ గప్పల కంఠ తాల మట బ 
యోద రవ మడర మృదంగ నాద సరణి 
వనము నందు సంగీతము దనరు చుండె 


ఒక తటి నాట్య మాడునవి యొక్కట బెద్దగ గూయు నట్టివై 
యొకట మయూర మండలము లుండ(గ శాఖల పైన నింపుగా 
వికసిత రమ్య పింఛములు వెల్ల విభూషణ సన్నిభమ్ములై 
యొకట విలాస రీతి వని నొప్పె మయూర సభా వినోదమై 


చిర కాల నిద్ర వీడి వి 
ని రౌద్ర నీరద రవములు నినదించెను లే 
చిరహి బహు రూప వర్ణరు 


31. 


32. 


త్రి3ః 


34. 


35. 


36. 


37. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


చిరములు కప్పలు నవాప్పు చేత హతములై 


కలుపు కొని రమ్య చక్రవాక విహగముల 
నిజ తటులను నుల్లంఘించి నిండ? గ్రొత్త 
కానుకలు పూర్ణ కాంక్షలు గర్వ మడర( 
గదలె నదులు తమ పతిని గడలి( జేర 


నీలి మేఘ పంక్తుల గ్లొత్త నీటి నీలి 
మేఘములు సేరి వెల్లెను మిక్కుటముగ 
గారు చిచ్చునం గాలిన గ్రావ మూల 
మున దవాగ్ని దగ్ధ గ్రావము వెలుశగు గతి 


మురిసి నెమళులు నిస్వనమ్ము లొనరింప 
శక్రగోపములు సెలంగు శాద్వలముల( 
గదలు చుండె నీ పార్టున గంధ యుక్త 

వన తలమ్ముల నలరుచు వారణములు 


నవ జల ధారా హతముల 

ను విడిచి వెస గేసరములను బిసరుహములన్‌ 
నవ కేసర యుక్త కదం 

బ వర కుసుమములను జేరె భ్రమర గణమ్ముల్‌ 


మత్తిలం గరు లుక్షములు సమ్మదము నందె 
నెలమి సెల విశ్రాంతిని మృగ రిపువులు 
నిలిచిరి నరేంద్రు లద్రులు సలలితములు 
వారిదములతో+ గ్రీడించు వాసవుండు 


మూర జల రాశి సెలగె సముద్ర ఘోష 
దివిని వ్రేలాడు మేఘముల వలనన ని 
ఖిల నదులును నూతులు సరస్సులు కొలకులు 
ధరణి కృత్స్నమ్ము నుండు నుదక మయ మయి 


వర్ష ధార లడరు(' బరమ వేగమ్మున 


38. 


39. 


40. 


41. 


42. 


43. 


44. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


వీచు గాలు లింక వింత ధ్వనుల 
గూల గూలములు సుఘోరముగ నదులు 
పాటు దొడ(గు వివిధ పథము లందు 


ఇంద్రు' ఉీయంగం గొనితేర నెలమి గాలి 
మబ్బు లను నీటి కుండల నబ్బురముగ 
స్నాన మాడి గిరీంద్రుఃడు స్వామి యగును 
నర గణం బభిషేకింప నరపతి వలె 


చూడ నలవి గాదు సూర్యుని దారల 
మూయ మేఘములు నభోతలమ్ము 

దిశ లిట( గన రావు భృశము చీ(కటి నిండ 
నవ జలౌఘము ధరణి వెలఆయంగ 


గిరి ఘన శిఖరమ్ము లురువుగ ధారల 
గడుగ'బడి యట నధికముగ వెలుగు 
చున్నవి సెలయేటు లన్నగమున( బాట 
వ్రీలు ముత్తియముల పెన్సరు లన 


కొండ టాళ్ల పైన మెండుగ బాబు ని 
రరములు కదిసి గుహలను మయూర 
ము లొసగగ నినాదము లడరి చెదరిన 
హారముల విధముగ నగపడు నట 


కొండ కాలువలు స్రవించి ఘోర వేగ 
ముగను గడిగి కొనల నెల్ల ముత్తియముల 
పగిది గుహల యంకమ్ముల( బన్నుగ ధరి 


యింప( బడి నట్లు వెస జేరు నింపు గొలుప 


నీటి ధార లెల్ల నిఖిల దిశల యందు 
బాబు చున్నవి దివి భామ లూను 
ముత్యములు తెగి రతమున నేల గూలిన 
విధము తోచు చుండ వేగముగను 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


చం. 


విహగములు సేర నింపుగ వీడులకును 
ముడిచి కొని యుండ బంకజము లవి యెల్ల 
మాలతులు వికసింప(గ మనకు దెలియు 
సూర్యు డస్తాద్రి కేగె నంచు విశదముగ 


ఆ(గినవి భూపతుల దండ యాత్ర లెల్ల 
శిఘ్రముగ నివర్తిలినవి సేన లెల్ల 
వైరములు మార్గములు నెల్ల వారి రాశి 
చేత జక్క(బడినవి రుచిరపు రీతి 


వేదము+( బరియించు వేళ భాద్రపద మా 
సమ్ము భూతలమున సమ్మ దముగ 
సామ వేద గాన సమయము నేర్వగ 
బ్రాహ్మణులకు నెల్ల రమ్యముగను 


పనుల నెల్ల బూరించి యబ్బ్భరతు( డడరి 
ప్రోగు సేసి సంచితముల(బురము నందు 
భూతలేశ్వరు( డాషాఢ పూర్ణిమ బరి 
కించి తప్పకుండ ననుసరించు నత(డు 


నన్నరసి రా నయోధ్యకు 

మిన్నగ జను లెల్ల ముదము మీటి స్వనములన్‌ 
గ్రన్నన నొనర్చు పగిదిన్‌ 

సన్నది వర్ధిల్లు నిండి సరయూ నదియే 


కన సుగ్రీవు(డు వర్ష కాలమున సౌఖ్యవ్రాతముల్‌ వొందు( దా 
ఘను(డై రాజ్యము నందు దార యుతు(డై ఖండింప స్వీయారులం 
గనుమీ రాజ్య విహీను లక్ష్మణ! ననుం గాంతా విహీనున్‌ వగన్‌ 
వనరం బెల్లుగ భగ్నకూల నది నా భగ్నాత్ము నీ యగ్రజున్‌ 


విపులము నాదు శోక మెద వృష్టియు దుర్గమ మెంచ లక్ష్మణా! 


రిపు వగు రావణుండు విపరీత బలుండు జయింప కష్టు(డే 


51. 


52. 


53: 


54. 


55. 


56. 


57. 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


కపివరు తోడ యాత్ర కయి కాలము దుర్గమ మార్గముల్‌ దలం 
చి పలుక నైతి నెద్దియును స్నేహమునన్‌ వినయుండు నైననున్‌ 


ఇడుమలు వడసె భృశముగ బడసె దార 
దాను జిరకాలమున కని తలంచి స్వీయ 
కార్య గరిమను వానరగణ విభునకు 
నుడువ జాలక యుంటిని యడర శంక 


తబచుగ విశ్రాంతి వడసి 

యెటింగి కాలాగమనము నింపుగ దానే 
వెబివక యుపకారము దా 

నెబు(గును నిశ్శంక మనకు నెల్లను జేయన్‌ 


అరయంగ గాలము చేయుదు 

నిరీక్షణము నంచి తాంక! నే నిట నింకన్‌ 

హరి సుగ్రీవు మటేి నదీ 

వరమ్ముల ప్రసాదములకు+ బన్నుగ నిలుతున్‌ 


ఉపకారికి వీరుడు ప్ర 

త్యుపకారము+ జేయ? దల్చు నుచిత విధముగా 
నుపకారమ్మును బడసిన 

నుపకార మొనర్ప కున్న నోర్వరు విబుధుల్‌ 


అన విని తలంచి యించుక 

యనుజుడు లక్ష్మణుడు నిల్చి యంజలి దాంబ 
ల్కెను సుందర రూపుని తో 

దనదు మతమ్ము నెటి(గింప( దద్దయు.: బ్రీతిన్‌ 


అచిర మీడేర్చును నరేంద్ర! రుచిర వాంఛి 
తమ్ము వానరేశు(డు శరత్కాల మింక 

వచ్చు దనుక నిరీక్షింఏ వలయు దృఢు(డు 
శత్రు వధము నందు క్షమింపు జల పతనము 


58. 


59. 


60. 


61. 


62. 


63. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నిరువది 


యినిమిదవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 29. 


హనుమంతు:డు రాజ్య భారమును మంత్రులపై విడిచి తన భార్యలతోను దారతో నహోరాత్రములు 
వినోదములు దేలుచు భోగ లాలసుఃడై కర్తవ్యమును మటిచిన సుగ్రీవుని( జేరి మృదు మధుర 
వాక్యముల సీతాన్వేషణ ప్రయత్నములు సేయ వలె నని కర్తవ్య బోధ సేయ సుగ్రీవు(డు నలునితో 
సకల వానర సేనను సమకూర్పు మని పల్కి నిజగృహము లోని కేగుట. 


కం. కని హనుమంతుండు నభ 
మ్మును విమల తరమ్మును మెజుములు మేఘమ్ముల్‌ 
సన సారస గణ సంకుల 
మును బబిచిన వెన్నెల కరము వెలుగు చుండన్‌ 1: 


ర 


కదిసి సుగ్రీవుని గపివరు నర్ధ లబ్దుని నిజ ధర్మార్థములను సంగ్ర 

హింపని వానిని హీనుల గతుల+ జరించెడు నేకాంత సంచరిష్ణు 

నిజ కార్య వర్ణితు నిత్యాంగనా రతు లబ్ద మనోరధథు+ బ్రాప్త భార్యు( 

దారా సమీప్పితు మూరి యహోరాత్రులు రమించు వానిని జ్వరవిహీను 

తే.గీ. _ నందనమ్మున నప్సరో నారుల సహి 

తమ్ము క్రీడించు నింద్రు నిభమ్ము క్రీడ 

సల్పు వాని మంత్రుల యందు సకల కార్య 

ముల నునుచు వాని నెన్న(డు గలయ కుండ 2. 


తే.గీ. నష్ట రాజ్య సందేశు ననవర తాత్మ 
కామ వశుని వాక్యజ్ఞుని( గాంచి యర్ల 
స్లో థ్‌ 
విదు(డు నిశ్చితార్థ మతి వివేకు( డనిల 
సుతు(డు మధుర హేతు వచన తతుల నిట్లు 3. 


తే.గీ. 


చం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కాల ధర్మ యుక్తమ్ములు మేలు నొసగు 
నట్టి హిత మొనర్చ( దలంచి యంచితములు 
సామ ధర్మార్థ నీతి వచనము లాద 

రమున వచియించె నివ్విధి( బ్రత్యయమున 


దొరకెను రాజ్యమున్‌ యశము దొడ్డగ నీ కుల మందె వృద్ధినిన్‌ 
దొరకిరి మంచి మిత్రులును దూర్ణము నీ వొనరింప శేషమున్‌ 
హరివర! నొప్పు నింక సమయమ్ము నెటింగి చరింప మిత్రు లం 


దురువుగ+ గీర్తి రాజ్యములు నొప్పుగ బెర్లును నిశ్చయమ్ముగన్‌ 


ఎవ్వని భాండాగారము 

నెవ్వని దండంబు మిత్రు లెల్లరు దానున్‌ 
నివ్వటిలును సమ రీతిని 

నవ్వాని కపీశ! రాజ్య మలరారు ధరన్‌ 


నిలువ నిరత్య యాధ్వమున నీవు సమంచిత వృత్త వర్తనా! 
చెలిమరికై యొనర్చ(గ రుచించెడు కర్ణము జేయ(' బూనుమా 
చెలగిన మిత్ర కార్యముల శీఘ్రుమ వీడి స్వ కార్య కోటినిం 
గలుగవు వాని కడ్డు లిల( గ్రమ్మిన యోజను సంభ్రమమ్ములన్‌ 


తనరి కాల మతిక్రమింప ననరింప 

మిత్ర కార్యములు హిత మమేయ మెంచి 
యవి ఫలింప నేరవు నిశ్చయమ్ము సుమ్ము 
సేయ నొప్పు నరిందమ! శిఘ్రముగను 


సిని కార్య మింక(' జలుప వలయు మన 
కంచితముగ( గడచె నరయ వేళ 

సీత కొటికు వెదక నీ తటి గర్తవ్య 

మగును మించ కుండ నడరి నీకు 


కాల మెటి(గిన రాముడు కపిగణేశ! 
ప్రాజ్ఞుః డున్నను ద్వర యందు రాజ వశము 
వో 


నందు నున్న కారణమున నిందు ముఘి(డు 
దా నివేదింప నేరడు తడ వయినను 


నీకుల ముద్ధరించె( దగ నీ కగు రాముడు దీర్ణ బంధువే 
నీ కెటిగింపగా వలయు నెమ్మిని నాతని ప్రాభవమ్ము దా 
నాకరు(డౌ గుణమ్ములకు నప్రతిమమ్ముగ వాని కార్యమున్‌ 


తే.గే. 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


వీ(క నొనర్ప(గా( దగును విక్రమ! వానర కోటి బంపుమా 


మనల(దొండాడ కున్నంత దనుక రాము 
డలుక( గాదు కాలాతీత మని తలంప 
నగును దొందర పెట్టిన నగును నిశ్చ 
యముగ గాలవ్యతిక్రమ మార్య! వినుము 


చేయని వానికి నైనను 

జేయం గల వా(డవే వచింపగ నేలా 
యీయ(గ రాజ్యము విత్తము 

నా యుత్తమున కి(క( జేయు మని హరినాథా! 


బలవంతుండవు కపులకు 
నెలుంగులకు నీశ్వరు(ఃడ వయి వెలుంగుదు వి 
ట్టుల దాశరథి కొజికు నా 


జ్ఞల నీయ వదేల నీవు సంసిద్దుఃడవై 


నిర్ణ రాసుర ఫణి నిచయము లాతని 
వశము నందు(' దనరు భృశముగాను 
రాఘవుండు నీదు ప్రతిన దలంచి తా 
వేచి యుండును సమయోచితముగ 


ప్రాణమునకును వెటివక నీకు బ్రియ మొన 
రించె రాము డచట నంచితముగ 

నతని సతిని సీత వెతకెద మవని నై 

న గగనమ్మున నయినను హరీంద్ర! 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


దానవులు దేవతలును గంధర్వు లసురు 
లును మరుత్తులు యక్షవరు లొనరింప 
లేరు కీ డన రాక్షస వీరుల నుడు 


వంగ నేల చెప్పుమ యింక వానరేంద్ర! 


అట్టి శక్తిమంతు మును సాయమ్ము సేసి 
నట్టి రాఘవుని హిత కార్యమ్ము హరి వ 
రేణ్య! ప్రియముగ నీ వడరి యొనరింప 
యుక్త మగు నవశ్య మిపుడు రక్తి తోడ 


ఒస(గిన యాజ్ఞ వానర గ ణోత్తమ! మాకిట మేము వూని సా 
హసమును గ్రిందు నైన జల మందును పైనను నింక మీణి యా 
కసమున నైన నెందయినః గ్రన్నన యత్నము సేయ సిద్ధమే 
విసువక కోటి మించి కపి వీరులు నీ కడ నుండ బంపుమా 


మారుతాత్మజు( డన మాటల జక్క(గ 
నాలకించి సత్త్వ మందు ఘనుడు 
శుభములు హితములును సుగ్రీవుడు దలంచి 


యుత్తమముగ నెడ(ద నూని యంత 


నిత్య సన్నిద్ధు నిష్టుని నీలు నంత 
గాంచి యాదేశము నొసంగె మించి వెడలి 
కూర్ప వానర సేన దిక్కుల జెలంగు 
వాని నెల్ల సత్వర మట వాని కపుడు 


ఎల్లెడల నున్న నా సేన యెల్ల యూధ 
పులును సేనాగ్రణులు కపి పుంగవులు వి 
డి విడిగం గదియంగ వడి వడిగ నోనర్పు 
మప్విధిని సత్వరమ్ముగ హరివరుండ! 


అంతపాలురు కడు శీఘ్రు మరుగు ప్లవగ 
వరులు వ్యవసాయు లెల్లరు త్వరితముగను 
జేర నిమ్ము నా యానతి మూరి నీవు 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


గాంచుమ తదుపరి దగెడి( గార్య మెల్ల 


కం. దినములు మూ డేనులు గడ 
చిన వచ్చిన వానరునకు+( జిక్కును బ్రాణ 
మ్మును దీయు దండనము గాం 
చనిందు నే నెట్టి పర విచారణ నెడ(దన్‌ 24. 


తే.గీ. పూని నాయాజ్ఞ నిశ్చయము జను మింక 
నంగదుని( గూడి వృద్ధు లా హరి వరులను 
గదియు మని పల్కి వానర కాంతు+ డరిగె 
నిజ గృహము లోని కంత సూర్యజు(ఃడు వేగ 25. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నిరువది 


తొ మ్మిదవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 30. 


రాముడు శరదృతువు రా(గ విరహమ్మున+ దపించుచుః గాలాతీతమును గాంచి సుగ్రీవుని 
యత్నములు దెలియ రాక లక్ష్మణుని గిష్కింధకు( బోయి సుగ్రీవునితో దన కోప రూపము 
నెటి(గించి పరుషములైన తన పలుకులను జెప్పుమన లక్ష్మణు డా సుగ్రీవునిపై నత్యుర్ర 
భావమును బూనుట. 


మ. గుహ సుగ్రీవు(ఃడు సేర ముక్తములు కా ఘోరాభ్రముల్‌ నింగి ని 
స్పృహతో నుండగ వర్ష రాత్రముల నుద్విగ్నుండునై రాము( డిం 
క హరింపం బడ సీత తప్తు( డగుచుం గామమ్మునన్‌ మోహ మం 
దు హరీశుండు సెలంగ నిర్మలపు( జంద్రుం గాంచి శుద్ధాభ్రమున్‌ 1. 


తే.గీ. వెన్నెలలు విరియం గాంచి మిన్నగ నట 2. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


శారద నిశల( గడవంగ సమయ మింక 
నాతురు(డునై విచారమ్ము నంది మూర్భ 
వడసె రాముూడా క్షణ మందు భారమునను 


తేటీకొని ముహూర్తమ్మున( దెలివి నంది 
దిరిగి మన మందు నున్నట్టి తరుణి సీత 
దల(బచె రాఘవుం డా పర్వతమ్ము నందు 
నిలిచి హేమ ధాతునిచయ నిలయ మందు 


శార దాభ్రము గని సీత జేరె నెడందం 
గాంచి విగత నీరదమును గగన తలము 
సార సారవ సంఘుష్ట చారుతరము 
రాఘవేంద్రు(డు విలపించె రగుల వగపు 


ఆశ్రమము నందు నా సార సారవముల 
హర్ష మందు నబల సార సారవ నిభ 
నాదిని యకట యిప్పు డానంద మందు 


నెట్లు బాల వైదేహి సహించి బాధ 


విమలము లైన యా పసిడి వేగిస పూవుల గాంచి నెమ్మదిన్‌ 
రమణి రమించు నన్ను గన రాకయె యెట్టుల బాల యిప్పు డా 
యమ మును పాలకించి కలహంసల రావము లల్ల లేచు చుం 
డ మగువ లేచు( దా వినబడంగ నహో యట నెట్టి రావముల్‌ 


విని చక్రవాకముల ని 
స్వనమ్ములను బుండరీక చారు విశా లా 
కి నిజ సహచారిణుల ర 


మ్య నాదముల నెట్టు లింక మన నేర్చు నిలన్‌ 


సరసుల నూతుల నేటుల( 

జరియించిన( గానల వన చయముల నైనన్‌ 
ధరణిజ మృగశాబాకిని 

నరయక నే నెట్టి సుఖము నందక యుంటిన్‌ 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


సుకుమారిని భామిని స్వీ 

య కాంత విర హార్తిని శర దఖిల గుణ నికా 
య కలిత దుస్సహ కాము డ 

ధికముగ బాధించి పడయు+ దృష్తి నెడందన్‌ 


సలిలము గోరి చాతకము శక్రుని నుండి తపించు భంగినిం 
గలవర మంది మిక్కిలి నృకాంత కుమారు(డు చింత నందగన్‌ 
ఫలముల కే(గి సానువుల( బన్నుగం( దా నరుదెంచి దిర్గియా 
సలలిత లక్ష్మణుండు గనె సంప దమేయుఃడు సేరి యగ్రజున్‌ 


తెలివి సెడ నొంటరిగ నుండి పలవరించు 
చున్న యన్నను వీక్షించి విన్న( బోయి 
యా మనస్వి లక్ష్మణుడు నయ్యరగ్రజుని వి 
షాదమున దీను(డై యీ వచనము లనియె 


కామ వశు(డ వీవు కా నేల యో యార్యు! 
యాత్మ ధృతిని వీడి తకట యేల 
యీ సమాధి విడువ నేల యిబ్బంగిని 


యోగ మేల యిట్టు లూడె నీకు 


యత్నము నొనరింపు మాత్మ నుంచ దగు( బ్ర 
సన్నముగ సమాధి సమయము లను 
కూల రీతి నింకగూడ నిమ్ము సఖిల 
సాయ మడర బనుల( జేయు మయ్య 


మనుజ కులనాథ! నీ వుండ మగువ సీత 
రక్షిత యగు నసాధ్య పర జనుల కిల 
మండు టగ్ని( గదియ మణి మండ కున్నె 
యేరి కైన నేని వరార్థ! వీరవర్య! 


లక్షణ సమన్నితుని( గాంచి లక్ష్మణుని మ 
హాప్రదృష్యుని రఘురాము+( డనియి నిట్లు 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


హితము లర్థ వంతమ్ములు నింక యుక్త 
లు నయములు సామములు నీ పలుకులు వీర! 


కార్య మింపుగ( బరికింప నర్హ మగును 
సంశయము లేదు పనులను సకలములను 
ననుసరించుచు+ గష్ట సాధ్యముల ఫలము 
లరయ వలయు కుమార! సమంచితముగ 


నలినదళాక్షి సీతను మనమ్మున( దల్చుచు రాము డంతటం 

బలికెను గాంచి లక్ష్మణుని వక్తము శుష్కము గాగ నివ్విధిన్‌ 
అ 

జలముల దృష్తి ధాత్రికి నొసంగి సహస్ర విలోచనుండు పం 


టల విలసిల్ల జేసి ప్రకటమ్ముగ వెల్గెను దా( గృతార్థు(డై 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తరు గణమ్ముల ఘన పర్వతమ్ము లందు 
గర్భనములు గంభీరముగ నొనరించి 
ఘనము లెల్ల శాంతించినవి నృపతనయ! 
కనుమ వర్షించి వర్షించి తనివి తీర 


నల్లని కలువలను బోలు నల్ల మబ్బు 

లల్ల దిక్కుల నొనరించి నల్లగను మ 

ద ముడిగిన కుంజరముల విధము పయోధ 
రములు శాంతించినవి యంబరమ్ము నందు 


కొండ మల్లె లింక మెండుగ తెల్ల గ 
న్నేరు వాసనలను మూరి జలము 
తోడ నిండి నట్టి తీయదములు నీటి 
గాలి కెగిరి నిలిచె గదలి యింక 


ఏనుంగుల మబ్బుల యను 

జా! నెమళుల నిర్ణరముల యా నాదమ్ముల్‌ 
గానంగ నింక నిచ్చట 

మానిన వెల్ల ద్వరితముగ మనుజ వరేణ్యా! 


18. 


19. 


20. 


21. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నిర్మలముగ గడుగ నీరదమ్ము లవి వ 
ర్దించి మిక్కుటముగ+ జిత్ర శైల 
సానువులను గూడి శైలము లలమిన 
భంగి వెలిగె( జిత్ర భాతు లడర 


విమల సప్తచ్చద ద్రుమ విటపములను 
రవి నిశాకర తారల ప్రభల యందు 
మేలి మద కుంజరమ్ముల లీల లందు 
సిరిని విభజించి వచ్చెను శరదృతు వి(క 


ఇల నే డనేకముల నుం 

డు లలిత శోభా కళలు కడు వెలుగు చుండెన్‌ 
నలినాకరమ్ముల శర 

ల్లలిత గుణప్రభల లేచి రవి కిరణములన్‌ 


అరటి పూవుల వాసన లడరి పూని 
తేనెటీగ గముల మ్రో(త( దా నెలమిని 
ననుసరించుచు( బవనమ్ము వనము నందు 
బెంచు మత్త కరుల దర్ప మంచితముగ 


సుందర విశాల పక్ష సుశోభితములు 
పద్మినీ హితములు చక్రవాకము లల 
ముకొన( బద్మ రజమ్ములు పులినములను 


జేర హంస లాడె నలరి చేరి వాని 


మద మహాగర్వ గర్జిత మత్త కరుల 
వితత దర్పిత సంభ్రమ వృషభ తతుల 
సదమ లోదక సంపూర్ణ నదుల యందు 
వివిధ రీతుల విభజించి వెలుగు లక్షి 


మబ్బు లవి కాన రామి నంబరము నందు 
వీడి బర్హాభరణములు విడిచి ప్రియుల 
వనము నందు శోభ లుడుగ వనరు చుండి 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ధ్యాన మగ్నము లయినవి యా నెమళులు 


సుమ భార నతప్రియక 

ద్రుమము లనేకములు స్వర్ణ రుచు లడరగ ర 
మ్యములు నయ నాభిరామము 

లు మంచి వాసనల వని వెలుంగుల నింపెన్‌ 


మంద గాము లయ్యె మత్త గజమ్ములు 
పద్మినీ ప్రియములు వన రతములు 
కుసుమ మత్తములు సుఘోర మద విలాస 


ములు ప్రియలను గూడి వలపు లడర 


ధౌత శస్త్ర వర్ణము నింగి వీత ఘనము 
సన్న గిల్ల బ్రవాహము లన్నదులకు 
గలువల చలితో వీచె జక్క(గను గాలి 
వెలి(గెను దిశలు చీకటి వీడ భృశము 


పంకము సూర్యు వేడిమికి బాసెను భూమిని సాంద్ర రేణువుల్‌ 
సంకలితమ్ము లయ్యెను భృశమ్ముగ( గాలము మీటి మిక్కిలిం 
బొంకము తోడ వైరములు మూర నరేశ్వరు లుత్సహింత్రు వా 
రంక మొనర్ప( జేయుదురు యాత్రల నీ సమయమ్మునన్‌ ధృతిన్‌ 


ఆల మధ్య చరించుచు మేలి యెడ్లు 
దుమ్ము చెలరే(గ నెల్ల యంగమ్ము లందు 
మదము రేగ గరమ్ము శరదృతు వేళ 
సిద్ధ పడును అంకె లిడుచు యుద్దమునకు 


కరిణు లెల్ల మంద గతిని మంచి కులమ్ము 
న జనియించి నటి నాగ రాజ్ఞ 

అ Gp 
లల్ల ననుగ మింతు రెలమి మత్త గజ రా 
జొనకుః జుట్టు నడచి వనము నందు 


వీడి భూషలు తమ పింఛములను నదీ 


29. 


30. 


31. 


త్ర2: 


33. 


34. 


35. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తీరమును గదిసి మయూరము లతి 
దీనముగ నదలిచె వాని బెగ్గురు లన 
గదలు చున్న వవి విగత మదమున 


భయపెట్టి చక్రవాక ని 


చయముల+ గారండవముల సమద గజమ్ముల్‌ 


రయమున మహా రవమ్ముల( 
జెయువుల కోభించి నీరు చెబువుల+ ద్రాగున్‌ 


బురద లేని యిసుక పరగు విమల వారి 
గోవు లడరు చుండ గూడ బెగ్గు 

రుల రవమ్ము హంసలు నదుల హర్షమ్ము 
న దిగుచున్న వడరి పదిలముగను 


నష్ట మైన విపుడు నదుల మబ్బుల సెల 
యూట లందు నీళ్ల మేటి గాలు 

లందుః+ జెల(గు శిఖుల యార్భటులు గతోత్స 
వప్లవగ తతుల రవమ్ము లెల్ల 


రంగు రంగుల పాములు రంధ్రముల వ 

సించి చిర కాలము కృశించి చేర గ్రొత్త 

నీ రలమటించి యా(కట నిబిడ విష ఫ 

ణులు వెడలు చున్నవి బయట కలరి యదల 


తార లుప్పొంగె హర్షమ్ము మూర శశి క 
oa 

రముల తా(కుడు సోకగ రమ్యముగను 

రాగవతి సంధ్య స్వయ మంబరమ్ము వీడె 

నక్కజమ్ముగం దత్‌క్షణ మనుజ! వింటె! 


ఉదిత చంద్ర సన్నిభ సౌమ్య వదన మడర 

విరిసి నట్టి తారల బోలి పరగు కనుల 

వెన్నెల లను బట్టల బరివృతము గాగ 
దట 


రాత్రి తెల్ల బట్టల నారి రమణ దోచె 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


కం. 


కం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మేలుగ(బండిన గింజలు 

వ్రాలి కతికి సార సాళి రయమున నా తా 
రాలయము నాక్రమించెన్‌ 

గాలి కెగిరి నట్టి మాల కరణిని నింగిన్‌ 


ఏకైక హంస కలువ ల 

నేకముల( దటాక వారి యింపుగ వెలిగాన్‌ 
నాక మన రాత్రి శశి తా 

రాకీర్ణ విలాసితము మహాశ్చర్యముగన్‌ 


చెదరిన యంచలు వెలుగగ 

నొడిదారమ్ము లన(గ(దగ నుద జోత్సలముల్‌ 
గదల(గ దండ లన వెలిం 

గె దిగుడు బావుల కళలు సకియ లన నగలన్‌ 


వెదురు గడల ధ్వనులు వీవ నుదయపు గా 
లులు వెరింగి గోవులు వృషభమ్ము 

లు నబివంగః గలసి స్వనము లన్యోన్యము 
సెలశు రీతి నుండె జిత్రముగను 


నదుల యొడ్డు లందు విరిసిన విరులు మృదు 
మారు తమ్మున( గ్రొత్తవి మరులు గొల్ప 
టిల్లుగడ్డి ప్రకాశించెం దెల్లని యుతి 

కిన మెఅయు పట్టు బట్టల క్రియ భృశముగ 


వన విహారము సల్పుచు తనివి తీరః 
దేనె( గ్రోలుచు మత్తిల్లి మేన నెట్ట 

నైన పుప్పొడు లంటగ ననిల గతిని. 

జను భ్రమరములు ప్రియలతో' దనరి ప్రీతి 


విమల నీరము, కలువలు విరిసి యుంట, 


క్రాంచ రవములు, వరి పంట, గాలి వీచు 


42. 


43. 


44. 


45. 


46. 


47. 


48. 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ట మృదువుగ, శీత కిరణుండు విమలు( డగుట 
తెలుపు వర్షావసానము తెల్లముగను 


మదన క్రీడా శ్రమ గత 
సుదతుల భంగి యుదయమున+ జూపట్టె నదుల్‌ 
విదితముగ మంద గతి నా 


యుదర త్రాణమ్ము లన రుపోత్తమ పంక్తుల్‌ 


వదలని కవ పిట్టల నిసు 

క దిబ్బలను దెల్ల జిల్లు కాగ వసనముల్‌ 
నదుల ముఖము లడరు వధూ 
వదనములుగ సతిలకమ్ము పత్రాంకములన్‌ 


విరియ బాణాసన కుసుమ వితతి వనిని 
గూయ షట్పాద నిచయ మమేయముగను 
బూని సంధించి చాపము మూరి చండ 

దండు డటవమి( నేడు దిరుగు చుండు మరు(డు 


విశ్వమును దృప్తిలం జేసి వృషి చేత 

3 టె 
నింపి నదుల సరస్సుల సొంపు గాను 
బంట లింపుగ( బండించి వసుధ యందు 
మాయ మైనవి నింగిని మబ్బు లెల్ల 


సిగ్గు తోడ మొదటి చేరిక శ్రోణులః 

జూపు పద్మ ముఖుల చొప్పు శార 
దాపగలు పులినము లగపడ( జేయు చు 
న్న వి(క మెల్ల మెల్లన జల మందు 


సలిలాశయములు నిర్మల 

జలముల గురరీ రవముల( జక్రాంగ చయ 
మ్ములు విహరించుచు నుండగ 

వెలు(గుచు నున్న విట సౌమ్య! విస్తారముగన్‌ 


49. 


50. 


51. 


52. 


53: 


54. 


తే.గీ. 


ఆ.వె. 


అసనలు సప్తపర్ణములు నంచిత పుప్పిత కోవిదారముల్‌ 
దెసలను బంధుజీవములు దృశ్యము లా గిరి నీలి వృక్షముల్‌ 
మసలును జక్రవాకములు మానుగ హంసలు సారసమ్ము లీ 


యిసుక తలమ్ము లందు గను మింపుగ లక్ష్మణ! యీ స్రవంతులన్‌ 


సమయము బద్ద వైరముల శత్రు జయమ్ము తలంచి యత్నముల్‌ 


సమదము సేయ రాజులకు చక్క(గ నుందురు పార్థు లా క్రియన్‌ 
సమయము యాత్రనుం దొలుత( జల్ప నరేశుల కిప్టు కాని కాం 


చము కపి నాథు నవ్విధము సల్ప(గ యత్నమునున్‌ నృపాత్మజా! 


కడచెను నాల్గు మాసములు కన్సడ నిచ్చట వంద యేండ్లునై 
పడతిని(గాంచ లేమి కడు బాధ వహించితి వర్షకాల మం 
దడవికి చక్రవాకి యన దా నరుదెంచెను సీత భర్తతో 
నడరుచు నాట తోట వలె నంగన దండక కక్కటా ధృతిన్‌ 


ఈ వనితా విహీనుని నహీన విచారుని రాజ్యహీను సు 
గ్రీవు(డు గాంచఃడే కృపను గేళి మునుంగుచు నీ వివాసితున్‌ 
రావణ ధర్షి తార్తుః డని లక్ష్మణ! దూర గృహార్తు+ డంచునుం 
గావ(గ వేడినా' డనుచు( గారణముల్‌ గని పెక్కు లివ్విధిన్‌ 


నన్నిటు లవమానించె వానర విభుండు 
భృశము సుగ్రీవు( డిప్పుడు రిపు గణఘ్ను! 
కడు దురాత్ము(డు తల(పక కాలమును గృ 
తార్గు డయి మాట నొసగి తా నరయ( డబల 


చని కిష్కింధకు నీవు గ్రామ్యసుఖ సంసక్తుండు సుగ్రీవునిం 

గని సౌమిత్రి! వచింపు నా గిరలు మూర్జస్వాంతుతో నిట్టులం 
బనికై రాగ నిజోపకారులను సంభావించి యాశాళి వా 

రి నిరాశావళి( జేయ నౌదు రధముల్‌ పృధథ్విన్‌ నరౌాఘమ్మునన్‌ 


అన్న వాక్య మెవ్వ రనుసరింతురు మంచి 
యైన'బాప మైన ననృత మాడ 
కుండ వారు వీరు లుత్తములు పురుషు 


55. 


56. 


57. 


58. 


59. 


60. 


61. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కం. 


లందు నెంచి చూడ నవని లోన 


తనదు కార్యము సిద్దింప( బనులు పూర్తి 
కాని వారికి మిత్రుల కేని సాయ 


ము నొనరింప నట్టి కృతఘ్ను ముట్టవు మృతు( 


డయిన గ్రవ్యాదు లైన నిశ్చయముగాను 


చాపమును గనక పృష్థపు 


రూపమును తటిన్నిభము నురు రణం బందుం 


గోపమున నెక్కిడఃగ నే 
నేపున( జూడంగ నెంచు నీ హరి విభుఃడే 


ఘోర రవము జ్యా నాదము మూరి చేయ 
నేను యుద్ధ తలమ్మున' బూని కోప 
మెడ(ద వజ్ర నాదము భంగి నెసక మెసగ 


దిరిగి వినదల్బు చున్నా(డు హరి వరుండు 


నా పరాక్రమము మనమ్మునందా నెటీం 
గియు+ గపీశ్వరుండు కెరలి యట్టు 
లుండ నీవు చెంత నుండ నాకు నృప కు 
మార! చింత లేదు మనము నందు 


ఏమి యాశించి యారంభ మియ్య దయ్యి 
నది పరపురంజయ! ప్రతిజ్ఞ నతడు మటబచె( 
బ్లవగ వరుడు సుగ్రీవు(డు వడసి తనదు 
కార్య మెల్లను గడచిన గాల మెల్ల 


ప్రతిన నొనరించి వానలు 

గతించు కాలమును గాంచి కార్యము సేయన్‌ 
గతము లయిన నాలుగు నెల 

లు తలఃపడు నిజాత్మ నకట లోలాత్ముండై 


నిజ మంత్రి మండలిని దా 


62. 


63. 


64. 


65. 


66. 


67. 


68. 


నజస్రముం బాన మాట లందు నలరి సూ 
ర్యజుః డా సుగ్రీవుడు మన 
ల జూచి గరుణింప(డు కపి రాడ్వరు( డకటా 


తే.గీ. వెడలుమ మహాబలా! వత్స! వేగమా హ 
రీశ్వరునకు సుగ్రీవున కీవు నాదు 
కోప రూపము నెటిగించి యూ పలుకుల 
నెల్ల వచియింపు మింపుగ నే(గి యింక 69. 


ఉ. వాలి హతుండు చన్న గతి వానర నాథుఃడ మూసి లేదు సూ 
మేలుగ నీ ప్రతిజ్ఞను సమీక్షణ మీ వొనరించి చల్పుమీ 
వాలి చరించి నట్టి గతి బాజికుమీ శర మొక్క దానిచే 
వాలిని గూల్చి నట్టు నిను బంధుల( గూడి యసతు్యు( గూల్పనే 70. 


ఆ.వె. కార్య మిట్టు లుండ(గాంచి యేది హితంబొ 
దాని నరసి చేయ వానికి జెపు 
మ నరపుంగవ! వడి? జనుచు నున్నది కాల 
మతి త్వరిత గతింగను మా హరివరు 71. 


తే.గీ. శాశ్వతంపు ధర్మ మరసి సత్య వాక్కు 
వగుమ నా కొస(గిన సమయమ్ము పూర్తి 
సేసి చూడకు వాలిని శీఘ్ర మేగి 
కాలు నిలు నాదు శరమున( గూలి నీవు 72. 


కం. కని విలపించెడు దీనుని 
ఘను నగ్రజు( గ్రుద్దు నంత గపి నాథునిపై 
మనుజ కుల నాధు(డుగ్ర మ 
యిన మతి నా లక్ష్మణు(డు వహించెం గినుకన్‌ 73. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు ముప్పదవ 


సరము. 
౧ 


కిష్కింధా కాండము 
సర్గము 31. 


లక్ష్మణు(డు రాముని యాజ్ఞ గొని కోపోద్రిక్తు. డయి కిష్కింధకు( జేరి యంగదునితో' దనదు రాకను 
సుగ్రీవున కెటి(గింపు మన నత డట్లు సేయ మత్తులో నున్న సుగ్రీవుడు తొలుత గ్రహింప కున్న 
నలజడులకు( దెలి వొంద నంగదునితో వచ్చిన యమాత్యు లిద్దజు లక్ష్మణుని రాక నెణి(గించి 


కం. 


తే.గీ. 


తే.గీ. 


యాతని జూడ మనుట. 


నరదేవ పుత్రు దీనుని 

నురు శోక సమావృతు విరహుని బల్లిదు సో 
దరు గని రామానుజు( డా 

నరేంద్ర సూనుఃడు వలికెను నయముగ నిట్లున్‌ 


నడవ నేరఃడు సద్వృత్తి నగచరుండు 

తలు డెదః గర్మ ఫలములు తగుల దన్ను 
ననుభవింపడు ప్థ్లవగ రాజ్యమ్ము నింక 

బుద్ధి నూన డందులకె సముచిత రీతి 


వీర! మతిక్షయమ్మున( గపిప్రవరుం డట గ్రామ్య భోగముల్‌ 
పేరిమి మీటి( దా ననుభవించెడు నీ దయనుం గృతఘ్నుశడై 
నేరం డొనర్స సాయమును నీ కిట గాంచ(గ నిమ్ము నగ్రజుం 
బోరున జంపి రాజ్యమును బొంద ననర్ధుఃడు దుర్గుణుం డి(కన్‌ 


పెల్లుబికెడు కోపమ్మును వీడ నేను 

సత్య దూరు సుగ్రీవుని జంపు వా(డ 
హరుల( గూడి వాలి తనయు( డంగదుండు 
వెదకును నరేంద్ర పత్నిని( గదలి వేగ 


పర వీరఘ్నుఃడు గాంచి లక్ష్మణుని నప్పార్థుండు రాముండు సో 
దరు బాణాసన ధారియై చెలగి క్రుద్దస్వాంతు(డై పల్క(గన్‌ 
గిరలన్‌ సానునయమ్ములై తనరః బల్ళ్కౌన్‌ భండనోద్దాముతో 


బరికింపం బడ జక్క స్వీయ హృదినిన్‌ భావ్యమ్ము లిబ్బంగినిన్‌ 


చం. 


తే.గీ. 


hd 


తే.గీ. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


అవరజ! యిట్టి పాపము నిహమ్మున( జేయరు నిన్ను బోలు మా 
నవ వరు లెవ్వ రేని తగ నాశ మొనర్చిన గిన్క వార లీ 

నృవరుల యందు నుత్తములౌ నిక్కము సూర్యజు పూర్వ వృత్త మీ 
యవసర మందు నెంచి మది నా కపి వీరుని ల్రీతి గాంచుమా 


సాధువృత్త! కొనకు మన్య సరణి దీని 
వీడి కోపము సుర్రీవు( బాడిగం గని 
సానునయ వచనమ్ముల వానికి నెటీ( 
గింపు కాల మరుగు టెల్ల నింపుగాను 


అగ్రజు( డవ్విధి నాదేశ మీయ యుక్తముగ వీరుండు లక్ష్మణు(డు శత్రు 
దమనుండు సేరె* బురము శుభమతి ప్రాజ్ఞ డన్న హితమ్ము నిత్యమ్ము కోరు 
వా(డు సంరబ్దుండు వానరు భవనమ్ము కదిసె నింద్ర ధనుర్నికాశ ధనువు 

గిరి శృంగ నిభ మూని కరమున గాలాంతక నిభు(డు మంద రేద్ద నగ సముడు 


బుద్దిని బృహస్పతి కయి సముండు చెప్పి 
> 

న దొనరించు నవరజు( డన్న విరహమ్ము 

కినుక ప్రిరేప సౌమిత్రి చనె* దలచుచు 

నుత్తరము లౌద+ బెనుగాలియో యనంగ 


బలమున( గూల్చి బాహువుల బాదప రాశిని శైల శృంగ పం 

కుల బగిలించి వేగముగ ఘోర శిలావలి( జేసి చిన్న ము 

క్కలుగ' బదమ్ములన్‌ మదిని గార్యము నెంచి రయమ్ము వెంచి తా 
నలుకను దూర మొక్క పద మానుచు నే(గెను గుంజ రాభు(డై 


ఆ హరీశ్వరు పురవర మంత బల స 
మేతమును గాంచె+ గిష్కింధ మేటి వీరు 
డచట నిక్ష్వాకు శార్టూలు( డద్రి సంక 
టముల సుర్రీవుపై( గినుక మది సెలగ 


పెదవు లదర( గరము భీమ వానరులను 
గాంచె గదలు చుండ గపి వరేణ్యు 
గృహ వరమున కెదురు నృప నందనుండు ల 


10. 


11. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


hd 


ఆ.వె. 


క్షణుని గాంచి రంత గపి వరులును 


చూచి పురుషర్షభుని( గపి శూరు లంత 
గుంజ రాభులు పర్వత పుంజములను 
శైల శృంగములు ధరించి శతము లింక 
భూజముల నూని నిల్చిరి తేజ మడర 


అట్టు లేగి కాంచ రెట్టింపు రోషంబ 

డరెను లక్షణునకు హరి వరులు గ్ర 

హించి యాయుధములు మించి నిలువ నట్టు 
లింధ నాధికంపు టింగల మన 


ప్రళయ కాల మృత్యువు భంగి బరఃగు దేహ 
మడరు గృద్దు లక్ష్మణు( గాంచి హరులు వంద 
లడలి బాటీరి దిశలకు హరి విభునకు( 


దెలిపి రల లక్ష్మణుని రాక నలుక నంత 


తారను గూడి కామమున+ దద్దయు మత్తిలి యుండ నక్కటా 
వీరుని వాన రేశ్వరుని వీనుల జేరవు వారి మాట లిం 
కారవముల్‌ విలోలునకు నంత నమాత్యు లొసంగ నాజ్ఞలన్‌ 
వారలు కుంజ రాద్రి ఘన వారిద తుల్యులు వీడి రప్పురిన్‌ 


నఖ దంష్ట్ర నిచయ విన్యస్తాయుధులు ఘోరు లెల్లరు గాంచుట కేహ్య మైన 
వారు శార్టూల దర్ప బలాన్వితులు వికృ తాస్యులు దశ కుంజ రాభ బలులు 
కొందటు పదిరెట్లు కొందటు వేయి కరుల బలు లుండ హరులు సమాన 
తేజు లందటు నట్టి దిట్టలై నట్టి వానరులు హస్తమ్ముల నగము లమర 
నిండి నట్టి పురము గండ(డు లక్ష్కణుం 

డరసెం ర్రుద్దుడు కదియంగ రాని 

దాని నార్కి పాలితమ్ము కిష్కింధను 


వెడల( బ్రహరుల నగపడ(గ హరులు 


వావిరి యైన సోదరుని వంతయు వానర కోటి నాథు సు 
గ్రీవుని సుప్రమత్తతయు రే(చిన కిన్కకు లోనుగా( బొగం 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


బావను భంగి గన్పడెను మానవ వర్యు(డు నిశ్వసించుచుం 


గేవల కార్య మగ్ను*డయి కెంపు(' దనమ్ము సెలంగ నక్షులన్‌ 


మేకుల ములికి నాల్కయై మీటి విల్లు 
బిలశయము గాగ దన కాంతి విషము గాగ 
బంచముఖ సర్పము పగిది వజిలు చుండి 
లక్ష్మణుం డేగగా నమర్షమ్ము తోడ 


కాలాగ్ని భంగి వెలిగెడు 

కాల ఫణి నిభ కుపితాత్ము( గాకుత్నుని నా 
భీలుని నంగదు(డు కదిసి 

చాల భయము డెందమున విచారము నందెన్‌ 


కని యట రక్త లోచనుఃడు గ్రన్నన లక్ష్మణు( డంగదుం గపిన్‌ 
ఘను(డు యశస్వి వత్స! పలుకం జను మిష్టు కపీంద్రు తోడ వ 
చ్చెను రఘురాము సోదరుడు చెంతకు నన్న మహా విచారముం 
గని కడు తప్త చిత్తతను గాంచ(గ నిన్ను నటంచు శీఘ్రుమే 


నిల్చె ద్వారము చెంతను నెమ్మి దగంజ 
రింపుమ రుచియించిన వానరేంద్ర యని య 
రిందమ! వచనమ్ములను పల్కి తగ నింక 
రమ్ము శీస్రుముగా వానరప్రవీర! 


మనము భయమ్ము నంద గడు మానము కాగ ముఖమ్ము రాఘవేం 


ద్రుని గిర లాలకింప హరి తూర్ణము నంగదు( డంత( జేరి తం 


డ్రనిజరణ ద్వయమ్మునం బడెన్‌ మును ముందుగ బిమ్మటన్‌ రుమా 


జనని పదమ్ము లంటెను భృశమ్ముగ నత్తి యనంతరమ్మునన్‌ 


తల్లి తార పదమ్ములు తండ్రి కాళ్ల 
నంటి యంటి శోకమ్మున వెంట వెంట 
లక్ష్మణుని రాక నింక గిరలను దండ్రి 
కంత నెటి(గించె నెల్లను నార్తి తోడ 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


మేలొ. గ్రనండు సుగ్రీవుడు మించ మత్తు 
మదన తాపమ్ము తన నిద్ర మత్తు వదల 
కింత యేని మోహమ్మున వింతగ బడి 
యుండె నచ్చట ప్లవగ నాథుండు వినక 


అంత వానరులు ఘన భీతాత్ము లరసి 
క్రుద్దు లక్ష్మణు వీరు సురుచిర రీతి 
ఘునుని శాంతింప జేయ జక్కంగ గిలకిల 
శబ్దములు సేసిరి నగుచు చాల యపుడు 


కని యమ్మహా ప్రవాహ స 

ముని లక్ష్మణు( జేసి రా గపులు మూరి మహా 
శని వజ్ర సింహ తుల్య 

స్వనమ్ములు సమీప మందు సంరంభమునన్‌ 


వినియా శబ్దమ్ములు మ 
త్తును వీడి నగలు స్రజములు తొలగ నదరి లే 
చెను సుగ్రీవు(డు తామ్ర న 


యనుండు మద విహ్వలుండు హరివరు( డంతన్‌ 


24. 


25. 


26. 


27. 


అంగదు తోడ వచ్చిన మహా సచివ ద్వయి సమ్మతుల్‌ ప్లవం 
గాంగనలం గనంగ హరి కంతి పురమ్మున+ బ్లకు( డింక భీ 
మాంగుడు నా ప్రభావు( డట నంగదు మాటల నాలకించి స 
దృ్భంగిని లక్ష్మ ణాగమము పల్క( దలంచుట( జెప్పి రంతటన్‌ 


తే.గీ. 


తే.గీ. 


పలుక ధర్మార్థ వాక్కులు వానరేంద్ర! 
యేశగు దెంచెను సౌమిత్రి యిచట కనుచు 
శక్రు భంగి నాసీనుని సరస వారు 
కూరుచుండిరి ముదితు వాక్కుల నొనర్చి 


సత్య సంధులు భ్రాతలు సద్యశస్సు 
లు నిరువురు రామ లక్ష్మణులు చెలికాండ్రు 


రాజ్య దాతలు నర్హులు రాజ్యమునకు 


29. 


30. 


మున్ను వచ్చి యున్నట్టి యప్పురుషు లందు 


తే.గీ. ఒక్కడు ధనుర్దరు(డు వచ్చి యుండె ద్వార 
థి 
మందు లక్ష్మణుం డాతని నరసి హరులు 
భీతి వణకుచు( బెద్దగ విడుచు చుండి 
రచట ఘోర నాదమ్ములు హరి వరేణ్య! 31. 


ఆ.వె. రామ శాసనమున లక్షణుండు పలుకు 
సారథిగను బనియె స్యందనముగ 
వచ్చి నీదు దరికి బంపె నంగదుని( దా 
రా తనయుని సత్వరముగ ననఘ! 32. 


చం. నిలిచెను ద్వారమం దతఃడు నిప్పులు చెర్లుచుః గాల్చు భంగి గో 
తులం గని వీర్యవంతు( డతి దుస్సహ రీతిని రోష చిత్తుఃడై 
వెలి చని మ్రుక్కి మూర్ధమున వేగ సపుత్ర సబాంధవమ్ము నా 
యలుకను దీర్పు మయ్య ప్లవగాధిప! యంచిత రీతి లమ్మి(కన్‌ 33. 


ఆ.వె. రాము(దెది చెప్పె రాజ! ధర్మాత్ము(డు 
wm 
దాని చేయు మింక నూని ధృతిని 
నిలుపు కొనుమ ప్రతిన నీవు చేసిన దింక 
సత్య సంధు(డ వయి నిత్య ముండు 34. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు ముప్పది 


యొకటవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 32. 


సుగ్రీవుడు లక్ష్మణుని కోపము నెటీంగి శంకతో( జింతాక్రాంతు(డై మంత్రులను దానికి గారణం బడుగ 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


హనుమంతుడు రామ కార్యమున కాలస్యము సేయుటయే కారణ మని లక్ష్మణుని వేడికొని 


శాంతింప జేయు మనుట. 


విని మంత్రుల గూడి పలుకు 

ల నంగదు(డు వల్క నంత రయమున నయ్యా 
సనమును సుగ్రీవుడు వద 

లెను లక్ష్మణు కోప మెటీ(గి రేగిన శంకన్‌ 


మంత్ర కుశలు(డు చింతించి మంచి చెడుల 
బలికె సుగ్రీవు' డంత మంత్రులను మంత్ర 
ముల నిపుణులను మంత్ర వేదులను గాంచి 
వాక్యముల నిట్లు వానర వర్యుః డడలి 


పలికి యెబుంగ దోష యుత వాక్యము లౌెన్నఃడు నెంచి చూడ(గా( 
దల(ప నొనర్ప లే దకట తప్పిద మింతయు నేను లక్ష్మణుం 
డలుగుట కేమి కారణమొ యాత్మ దలంచిన నేరకుంటినే 
చలమున( దప్పు లెన్నుచును శత్రువు లవ్విధి( జెప్పియుండిరో 


ఇందు యుక్త రీతి నెల్లరు మీ తలం 
పుల కనుగుణముగ నిపుణము లయిన 
భావముల నెడ(దల+( బరికించి చక్కగ 
దెల్పు( డార్యులార! తెల్లముగను 


సువిదతమ రామలక్షణు 

ల వలన భయ మంద నేను రవ్వం తైనన్‌ 
నృవరుని యస్థా నాగ్రహ 

ము వలన సంభ్రమము మదిని బుట్టు భృశముగన్‌ 


పడయుట స్వీయ మిత్రు సులభం బగు నెల్లర కెంచ ధాత్రినిం 
బడసిన యట్టి స్నేహమును బన్నుగ నిల్పుట దుష్కరంబ యీ 
యెడ(దలు చంచలమ్ము లగు టెంతటి యల్పపు( గారణమ్మునం 
దడయక ముక్కలై చెల(గు దారుణ రీతిని స్నేహ మెల్లయున్‌ 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


అమ్మ హాత్ము(డౌ రాముని కందుల కెద 
భయ పడుదు నే నుపకృతిని బడసి తిరిగి 
యక్కట యుపకార మొనర్ప నతని కిటుల 
శక్తుఃడ నయితి నంచు విచార మొదవ 


పలుక సుగ్రీవు' డపు డ 

నిల పుత్రుం డాలకించి నిజ తర్కమునం 
బలికె నమాత్యుల మధ్యను 

లలితమ్ముగ హరి వరుడు గిరల నిబ్బంగిన్‌ 


అబ్బురము కాదు చింతింప హరిగణేంద్ర! 
మటువ వుపకారి నిట నీవు మనుజ వర్యు 
రాఘవుని శుభ ప్రదుని మిత్రత్వ మెన్ని 
యుత్తమముగ డెందమ్మున నుంచ నిట్లు 


ఇంద్ర విక్రమ నిభుః డీ వాలి హతుః డయ్యె 
రాఘ వేంద్రు చేత రణము నందు 
భయము దూరమునకు( బటివ( బడంగ ప్రి 
యమ్ము నస(గె రాము డంచితముగ 


ఎల్ల వేళల రాఘవు( డుల్ల మందు 
నున్న ప్రేమచే( గ్రోధము నూను నందు 
లేదు సంశయ మంపెను సోదర వరు 
లక్ష్మణుని లక్ష్మి వర్ణను రాము డపుడు 


అరుదెంచె నెటు(గ కుంటివి 

శరతృమయ మిప్పు డరటి సాలము లెల్లన్‌ 
విరిసె నడరె బచ్చ( దనము 

హరివిభు! మత్తుఃడ వయితివి యత్యధికముగా 


తొల(గె మేఘ రాశి తోరము వెలి(గె న 
క్షత్ర పంక్తి నింక గ్రహముల దివి 
దిక్కులు కొలనులు నదీ తతు లెల్ల ని 


10. 


11. 


12. 


13. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ర్మలము లయ్యె నిపుడు రమ్యముగను 


కాల మరుదెంచె హరినాథ! కార్యము లొన 
రింప నింపుగ నది గమనింప కుండ 
మత్తు నందుంటి వంచు లక్ష్మణు(డు వచ్చె 
నిచ్చటకు రోష మడరంగ నెడ(ద( గరము 


ఆర్యుని కపహృతార్ధాంగి కా రఘూత్త 

ముని కితరు( డైన యట్టి యీ పురుష వరుని 
వాక్యములు పరుషము లోర్వ వలయు నీవు 
రాఘవు(డు మహాత్ము( డనగ రాజ యిపుడు 


తగ నంజరలి ఘటియించి యి 

కంగపీశ్వర! లక్ష్మణు దయ కాంక్షించుటయే 
తగు నన్య మెటు(గ దీనికి 

నగచర నాథ! యపరాధి వయిన కతమునన్‌ 


నియమింప బడ(గ మంత్రిగ 

నయమ్ము లింపుగ హిత వచనమ్ములు ప్లవగేం 
ద! యవశ్యము పలుక వలయు 

భయ మొందక పలుకు చుంటి' బన్నుగ నెల్లన్‌ 


నిర్ణ రాసుర గంధర్వ నిచయము వశ 

మందు నుంచ గలడు కోప మంద జాప 
మూని రాఘవుండు జగతి బురుష పుంగ 
వుండు నిస్సంశయమ్ముగ జండ రుషను 


మును గొన నుపకారము కృతజ్ఞునకు నెంచ( 
దగదు తలచి దాని దయ నొసంగ 

సతము సాలు వాని శాఖామృగేశ్వర! 
కుపితుని నొనరింప నెపుడు వినుము 


శిరము వంచి నీవు సేయుమ వందన 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


ములు స్వ పుత్ర బాంధవులను గూడి 
నిలిచి మాట పైన నిరతమ్ము రాజేంద్ర! 
పతికి దార వోలె వశు(డ వగుమ 


కం. అతులము రాఘవుల పనుపు 
నతిక్రమింప( దగ దెపుడు హరిబుక్షోంద్రా! 
వితతంపు మానుష బలుని 
నతని నెటు(గు దీవు నిర్భ రాధిప నిభునిన్‌ 21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు ముప్పది 


రెండవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 33. 


లక్ష్మణుడు పిలుపు నంది రాజ గుహ లోని కేగి యచటి స్త్రీలను గాంచి లజ్జించి జ్యా శబ్దము సేయ 
సుగ్రీవుడు లక్షణు( డేతెంచె నని యెంచి భయపడి యాతనిని శాంతింప జేయ+( దారను బంప( 
దార లక్ష్మణుని( గాంచి కోపమునకు( గారణ మడుగ నాతడు నుడువ మంచి మాటలతో నాతని 
శాంతింప జేసి రామ కార్యమునకై సకల దేశముల నుండి సుగ్రీవు( డాజ్ఞాపింప వానరులు 
వచ్చియుంటి రని తెలిపి లోనికి గొని పోవ లక్షణు(డు సుగ్రీవుని? జూచుట. 


కం. పిలుపుం బడసి పరంతపు( 
డు లక్ష్మణుడు కందరము కడు వడిం జేరెన్‌ 
లలితమ్మును కిష్కింధను 
నలినాక్షుని రాము నాజ్ఞ నరవరు( డంతన్‌ 1. 


ఉ. ద్వారము నందు నున్న పరివారము వానరు లా మహాబలుల్‌ 
ఘోర శరీరు లారసి సుకోపిని లక్కణు భీత చిత్తులై 
వారలు నిల్చి రంజళుల బార్థివ సూను(డు నిశ్వసించుచుం 2s 


ఆ.వె. 


hd 


తే.గీ. 


ర 


తే.గీ. 


తే.గీ. 


ర 


జేర(గ భీతి వాని దరి సేర మనమ్మున నెంచః డొక్కఃడున్‌ 


లక్ష్మణుండు గాంచె రత్న మయము శ్రియు 
తమ్ము పుప్పిత వన సమ్మతమ్ము 
రమ్య తరము గుహను రామానుజుండు వా 
నర వరేణ్యు వేశ్మ వరము ఘనము 


మిద్దెలు మేడలు మేలుగ నిటికి వెల్లగ విలసిల్ల నంగళులు విరివి 

సర్వ కామ ఫల వృక్షమ్ములు పుప్పితమ్ము లలరారగ నెల్లెడల భృశమ్ము 
కామ రూపులు దేవ గంధర్వ పుత్రులు వానరు లుండ దివ్య వసనములు 
మాలలు ధరియించి మేలి దర్శనులు శోభిల్లుచుః గాంతుల నెల్ల రచట 
చంద నాగరు పద్మ వాసనల నడరు 

మధు స మైరేయ సమ్మోద మార్గ తతులు 

వింధ్య మేరు సన్నిభములు విరివి తలము 

లడరు నిండ్లు విమల నదు లరసె గిరుల 


అంగదు వేశ్మ్ళమ్ము నతి రమ్యమును మైందుని ద్వివిదు నుత్తమ నివసనములు 
గవయు గవాకుని గజుని శరభుని విద్యున్మాలి వేశ్మ్ళము లున్నతములు 
సంపాతి సూర్యాక్షు సాధములు హనుమంతుని వీరబాహు సదనము లింక 

నల సుబాహుల మహాత్ముల కుముద సుషేణ తారల జాంబవంత దధివక్త 
నీలుల సుపాటలు మటిీ సునేత్రు మణి య 

నేకుల ప్లవగ ముఖ్యుల యిండ్లు గాంచె 

నమ్మహాత్ముల సారవం తాలయములు 


లక్ష్మణుండు దివ్యంపు టా రాజ వీధి 


తెల్ల మబ్బుల వెల్లుల తీరు తనరు 

మాల లుండ దివ్యమ్ములు మేలుగాను 
గూడ ధన ధాన్యము లట పెక్కులు రమా మ 
ణు లిడ శోభ లిండ్లను లక్ష్మణుండు గాంచె 


వెల్ల ప్రాకారము వెలయ జుట్టు దురాసదము మహేంద్ర సదన సమము వాన 
రేంద్ర నివాసము హిమగిరి శిఖరాభ పాండుర ప్రాసాద భవ్య శిఖల 
సర్వ కామ ఫల వృక్షమ్ముల బుప్పితమ్ముల వెల్లు లీనుచు మూరి యొసగ 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


నింద్రుడు ఫల పుష్ప సాంద్ర తరులు శీతలచ్భాయ నొసగంగ రమ్యముగను 


నీల జీమూతముల భంగి నెగడి బల్లి 

దులు కపులు గుమ్మములు కావ దొడ్డ శస్త్ర 
ములు ధరించి దండల నూని వెలుగ గనక 
తోరణముల సుగ్రీవు నపార గృహము 


ఎవ్వ రాప కున్న టీవ్వున సౌమిత్రి 

ఘన బలుండు సొచ్చె గదలి యంత 

వీ(క సెలగ భృశము గాకుత్నుఃడు మహాభ్ర 
మందు(' దూటు భాస్క రాభు( డగుచు 


కనె నంతసుర మంత దా గదిసి వచే కాకుత్ను సంజాతు( డా 

జన సంవీతము గుప్త దేశము నటన్‌ జాంబూన దాకుప్య త 

ల్ప నికాయమ్ములు నాసనమ్ములు ననల్పమ్ముల్‌ ప్రకాశింప(గం 
గన దంచద్దన సంస్తరమ్ము సత కక్షాశ్రేణినిం దా(టగన్‌ 


కదిసి నంతట వినె గమ్మని సంగీత 

ము నట మీట తంత్రులను మధుర స 

మ పద సంయుతము రమణుల ననేక రూ 
ప యువతులను గనెను బల్లిదుండు 


కని కులీ నాంగనల దండలను ధరింప 
జిత్రములను విభూషణ శ్రేష్టములను 
బండ్లు దండ లమర్ప(గ వ్యగ్ర లయిన 
తృప్తల వరాంబరల నుండ దీటుబడిని 


చూచె నింక నచట సుగ్రీవు ననుచర 
సంచయమును వినెను స్వనము లంత 
నూపురములు మటణీయు నా పసిడి మొలనూ 
ళు లొనరింప సిగ్గు సెలగ భృశము 


విని యాభరణ స్వనములు 
కినుక సెలగ మిక్కుటముగ గెరలి కరము జ్యా 


10. 


11. 


12. 


13. 


తే.గీ. 


కం. 


నినదమ్ము సేసె దిశల 


ల్ల నిండ గంపింప గృహము లక్షణు( డంతన్‌ 


రామ నిమిత్త కోపము కరమ్ము సెలంగి దహింప నోక్కెడన్‌ 
నేమము నెంచి యొుంటరిగ నిల్వ మహాభుజ లక్ష్మణుం డటన్‌ 
భీమపు( జాప ఘోష విని భీతిలి నేరెను లక్షణాగమం 
బేమట కంత సౌరి చలియించె భృశమ్ముగ నాసనమ్మునన్‌ 


చెప్పెను బూర్వ మంగదు(డు చెన్నుగ నా కరుదెంచె లక్ష్కణుం 
డిప్పుడు నిశ్చయమ్ముగ నహీన పరాక్రమ భాతృ వత్సలుం 
డెప్పుడు చాప శబ్దమున నింకను నంగదు భాషణమ్ములం 
దప్పక నేరె నిట్లు కపి దద్దయు నెండెను వక్త మెల్లయున్‌ 


కని హరి పుంగవుండు కపి కాంతు(డు సుందరి దార నచ్చటన్‌ 
వనట వచించె భ్రాంత హృది బన్నుగ నివ్విధి లక్ష్మణుం డిటుల్‌ 
గినుక వహించి వచ్చె బరికింపుమ సుభ్రుకుటీ! కతమ్మునుం 

గన మృదు మానసుండు నధికమ్ముగ నైజము నెంచి చూచినన్‌ 


రోష మూల మెయ్యది కుమారునకు నిట న 
నిందిత! పరికింతువు నీవు సుందరాకి! 
నర వరేణ్యుః డకారణ మరయ+ డాగ్ర 
హమ్ము మదిలోన నివ్విధి నబ్బవదన! 


మనచే నప్రియ మించుక 

యొనరింప బడిన విధమ్ము నూహించిన బు 
దిని నిశ్చయించి వడినా 

wm 

కు నుడువ నర్హ వగు దీవు కోమలి! వినుమా 


స్వయముగ నన్యపక్షమున భామిని! యాతని నప్పు గాంచయగా 
రయమున నేగి నీ కిపుడు రాఘవు నింక బ్రసన్ను( జేయాగన్‌ 


నయముగ బల్కి వాక్యములు నారుల+ గాంచ మహాత్ము లెన్నఃడే 


ని యలుగ రెల్లరుం జెడును నేర్వరు సేయగ నించు కేనియున్‌ 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఉపశమింప( జేయ+ బలికి యుక్త వాక్య 
ముల నుదరి నీవు నిర్మలంపు మన మంద 
నత(డు కమలపత్రాక్షుని నరి దమనుని( 
గాంతు లక్షణు నే నంత సంతసమున 


అంతట మద విహ్వలాక్షి ప్రలంబ కాం 
చీ గుణాభ్ర సూత్ర శీఘ్ర గతిని 
లక్షణాన్విత చనె లక్ష్మణు సన్నిధి 

కి విన తాంగి తొడరి యువిద తార 


ప్లవగేశ పత్ని వీక్షిం 

చి వనిత దార నెడంద విడిచి కినుక సౌమి 

త్రి వదన మావలి వైపున 
నృవరుడుదాసమున నునిచి నిలిచిన నంతన్‌ 


త్రాగిన కతన ద్‌లగంగ' దనకు సిగ్గు 

రాజ పుత్తు దయా దృష్టి ప్రబలి యుండ 
దార వలికె వాక్యములు మిత్రత్వ మడర 
సాంత్వ నార్థ యుతములు లక్ష్మణుని తోడ 


ఏల కోప మిట్లో మనుజేంద్ర పుత్ర! 

దాటి రెవ్వరు నీ యాన దర్ప మూని 
యెండి నట్టి చెట్టు లడరు చుండు వనిని 
నెగడ దావాగ్ని నిశ్శంక నిలుచు నెవడు 


విని తార వలుక వచనము 


లనునయము లశంకితములు నతి స్నేహమునన్‌ 


వనితా మణితో లక్షణుం 
డనె బదులుగ భాషణముల నంతట నిట్లున్‌ 


తలడుక స్వీయ డెందమున ధర్మము నర్థము సుంత యేనియున్‌ 
నిలువఃగ( బానమం దత(డు నిత్యము భర్త హితమ్ము కోరినం 
దెలియ వదేల కామమున+ దేలుచు నున్న కపీంద్రు రాజ్య ము 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


మ్మలమున నున్న మమ్ములను మన్నన( గాంచ(డు కూడి మంత్రులన్‌ 


ప్రతినను నాల్గు మాసములు పన్నుగ జేసి యతిక్రమింప(గన్‌ 
సతతము నుండ మత్తునను జక్క(గ నేరఃడు పాన మందు దా 

మతి నిడ ధర్మ మర్ధములు మాయములౌ యవి యింక గామముం 
బతనము లౌను మున్గ రహి(బాన సుఖమ్మున నెల్ల వారికిన్‌ 


చెల(గు( బ్రత్యుపకారము సేయ కున్న( 
బడసి యుపకృతి ధర్మ లోపమ్ము కరము 
సుగుణ వంతుని మిత్రుని జోద్యముగను 
దూర ముంచిన దా నర్ధ దూరు( డగును 


అర్థ గుణములకు నధికు( డగును దలప 
సత్య ధర్మపరాయణ సత్సఖుండు 
విడువ(ఃబడ నుభయమ్ములు నడువఃడు హరి 
వరుడు ధర్మ మార్గమ్మున నరయ నిపుడు 


అట్టు లుండ నిపుడు కార్య మంబ! తార! 
కార్య వేత్త వీ వుత్తర కార్య మెంచి 
మాకు+ దగినది వచియింప వీ(క నీవ 
యర్థ వగుదువు సురుచిర మైన రీతి 


విని ధర్మార్థ సమాధి వ 

చనము లన(గ లక్షణుండు సమధుర రీతిన్‌ 
మనుజేంద్ర కార్యమునకై 

యొనర(గ నమ్మకము తిరిగి యువిద వచించెన్‌ 


కాదిది యాగ్రహమ్మునకు( గాలము భూప కుమార! నీ కిటన్‌ 
రాదు వహింప స్వీయ జన రాసుల గోపము రక్తి నుంచశగా 
నీదు పనిం గరమ్ము మది నేరక చేసిన తప్పు సుంత నీ 
వాదర మూని నోర్వు( దగు నంచిత రీతిని వీరపుంగవా! 


గుణముల నధికుం డల్బుని తృణ సమాన 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


కం. 


సత్త్యుని పయి( జూపించు రోషమ్ము నెట్లు 
సత్వ గుణ బద్ధుఃడ వయి రోష వశ మందు 


జనుదు వెట్టు లరయ తపస్సంభవు(డవు 


ఎటు(గుదు రామ కోపము నహీనము సూర్యజు బంధు వూనణగా 
నెటు(గుదు( గాల మెల్ల గతియింప(గం గార్యపు( గాల సంగ మే 
నెటు(గుదు మీరు సేసినది యింపుగ మాకు+ బ్రియమ్ము( గూర్పణగా 
నెటు(గుదు భావి కార్య మెద నింకను జేయ(గ మాకు నర్హమున్‌ 


నేరుదు శరీరజము+ దృష్ట నిగ్రహింప 
రాని దాని నరక్రేష్ణ! మానసమున 
నేరుదు నెవరి యందుంచి నిరతము నతి 
రక్తి పతి యశక్తుండ్‌ొ యా రమణుల దగ 


లేదు కామ తంత్రము లందు నీదు బుద్ధి 
కోపమునకు వశు(డ వైతి భూప పుత్ర! 

కామ రతులు నేరరు దేశ కాలములను 
నింక నర్గ ధర్మముల నిశ్శంక నేరు 


మోహ మందు నా చెంతను మునిగి యున్న 
చెలగి నట్టి కామమ్మున సిగ్గు వీడ 

(A) ౧ 
వాని క్షమియింపు వాన రాన్వయ పతిం బర 
వీర దమన! సోదరు భంగి పరమ వీర! 


తపమున ధర్మ మందు దమి తద్ద చెలంగు మునీంద్రు లైన నే 
ని పరగగామ మాత్మలను నెమ్మిని మున్గఃగ మోహ మందహో 
కపి ప్రకృతిం గనంగ నధికమ్ముగ నౌ చపలుండు రాజు నా 

ర్య! పడడె తా సుఖౌఘమున నంద+గ నివ్విధి సామ్య! లక్ష్మణా! 


మద విహ్వల వానరి యి 
ట్లు దగిన రీతిం బలికి పలుకు లర్జోక్తుల్‌ 
పదపడి లీల బతి హితము 


లం దిరిగి వచియించె నిట్లు లక్ష్మణు తోడన్‌ 


34. 


35. 


36. 


37. 


38. 


39. 


చం. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తగిలినంగామ మందు గడు(దా నిడె నానతిః బూర్వ మింపుగా 
నగచర కోటి నాధు(ఃడు ఘనమ్ముగ జేయ ద్వదీయ కార్యమున్‌ 
మగ(టిమి మించు వానరులు మానుగ వచ్చిరి కామరూపులే 


యగణిత శైల వాసులు సహస్ర శతాధిక కోటి సంఖ్యలన్‌ 


రమ్ము సచ్చరిత్ర! లెమ్ము దీర భుజ! మి 
ఖు 
త్రత్వ భావ మడర దారల( గన 
బుద్ధి మంతుల కిట బొసగు దోషము కాదు 
నిన్ను బోలు వారి కెన్న( డేని 


పిలువంగ( దార త్రోలంగం 

జెల(గి త్వరయు లక్ష్మణుండు జేరెం దగ లో 
పలి యంతఃపురమును శ 

త్రుల నాశము సేయు వా(డు తూర్ణం బంతన్‌ 


పటుపు పటబచి నట్టి పసిడి యాసనమున 
నున్న దినకరాభు పన్నుగం గనె 
దివ్యభూషణ తను దివ్యరూప యశస్వి 
వానరేంద్రు దివ్య వసన ధరుని 


దివ్య మాలా ధరుని ధీరు దేవ తాాధి 

నేతృ సన్నిభు( గాంచిన నెల(తు లుండ 
నగల దండల+ జుట్టును నర వరుండు 
యముని భంగి( గన్సడేె నెట్టి నయిన కనుల 


వర వసు తను సుగ్రీవుడు 

వరాసనస్థ కపి విభుడు పత్నిని రుమనుం 
బరిరంభించి రఘూత్తము 

నరసె విశాల నయను(' డట నాయత నేత్రున్‌ 


40. 


41. 


42. 


43. 


44. 


45. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు ముప్పది 


మూడవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 34. 


లక్ష్మణుడు సుగ్రీవుని( గాంచి పరుష వాక్యములతో నాతని యలసత్వమునకు+ గోపించి రాముని 
తీక్ట బాణములకు లోను గాకు మని హెచ్చరించుట. 


కం. వచ్చిన క్రుద్ధుని లక్ష్మణు 
నచ్చట సుగ్రీవు' డమ్మహా నరవృషభుం 
జెచ్చెర నప్రతిహతునిన్‌ 
హెచ్చుగ ద్రాసాత్ము( డయ్యె నీక్షింపంగన్‌ 1. 


చం. కుపితుని నిశ్వసించుచు సుఘోరము తేజమునన్‌ వెలుంగు నా 
నృపవర పుత్తు రామ ఘన కృచ్భ్ర సుతప్తుని? గాంచి లక్షణుం 
గపి వరు( డుర్కె వేగముగ( గాంచన పీఠము నుండి భీతి స్వ 
ర్ల్గపతి యలంకృతంపు( బడగం బురుడింపగ సంభ్రమంబునన్‌ 2. 


కం. ఎగసిన సుగ్రీవు నరసి 
మృగాక్షులు రుమాదు లల్ల మెల్లుక లంతన్‌ 
గగన తలమ్మున( జంద్రు గు 
మిగొనెడు తారకల వలె దుమికిరి భయమునన్‌ er 


కం. చలియించి రక్త నేత్రుడు 
నిలిచెను సుగ్రీవు( డెదుట నృవరునకు( గృతాం 
జలియై కల్ప మహీజము 
వలె నంత వినయము దో(ప వానర పతియే 4. 


కం. నారుల మధ్య రుమా సతి 5. 


తే.గీ 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


చేరువ సుగ్రీవు' డుండ శీతాంశుం డా 
తారం గూడిన భంగిని 
నారసి లక్ష్మణుడు వలికె నంతట నిట్లున్‌ 


మంచి కులమునం దుదయించి మించి తనదు 
నింద్రియమ్ములను జయించి యిమ్మహీ త 
లమ్మున(గృతజ్ఞు డైనట్టి రాజు సత్య 

వాది దయ నూని వర్థిల్లు( బడసి యశము 


నిలిచి యధర్మ మందు ననునిత్యము దా నుపకార మంది మి 
త్రుల కొనరింప(గా+ బ్రతిన( దోరపు మోసపు బుద్ది తోడుతన్‌ 


ఖలు ని(క నెందు నా నృపుని కన్నను మిన్నగ(గాంచ నేర మీ 


యిల బరికించి చూచిన గపీశ్వర సందియ మిందు శూన్యమే 


ఆడ నసత్య మశ్వమునకై కొను వందల జంపు పాతకం 

బాడ నసత్య మావునకు నందు సహస్రము జంపు పాతకం 
బాడ నసత్యమే నరున కయ్యది తుల్యమ యాత్మ హత్యకుం 
దోడుత బంధు హత్యలకు దుస్సహమై తను నొంచు( బాపమే 


ధరణి బూర్వ మంది తా నుపకారము 
మిత్ర తతికి? జేయమిని¢ దిరిగి కృ 
తఘ్ను( డగు నతండు తప్పక వధ్యుఃడా 


బ్రాణి రాశి కెల్ల వానరేంద్ర! 


లోక వంద్యుః డొ్‌కః డురు గుణ విప్ర వరుండు 
శ్లోక మొకటి నుడివె( జూచి యొక కృ 
తఘ్నుం6గినుక తోడ దాని విను మొకింత 
యిపుడు నుడువ నేను గపివరేణ్య! 


కలదు బ్రహ్మ ఘాతకునకు( గల్లు త్రాగు 
వాని కింక జోరునకును వ్రతము చెడిన 
వాని కైన నపచితి యివ్వసుధ లేదు 
నిష్కృతి కృతఘ్నునకు నెందు నిక్కముగను 


10. 


11. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఖలు(డవు మిథ్యావాదివి 

తలధణువు మేలు నెద లోన ధరణీపు(డు నీ 
కల చేయ మేలు వడసియు 

నిల బ్రత్యుపకృతి నొనర్ప వేల కపీశా! 


ఫలము+ గొంటివి రాముని వలన నీవు 
రాము డాశించు నిన్ను గార్యమ్ము( జేయ 
జానకీ మార్గణమ్మును సత్వరమ్ము 

నీకు( గాకున్నె కర్తవ్య మో కపీంద్ర! 


చేసి కపటంపు శపధమ్ము చిత్రముగను 
గ్రామ్య భోగముల నిట మగ్న మయి యుంటి 
వకట రాము+ డెటు(గఃడు సర్ప మని కప్ప 
యటపుల( జెల(గు నిన్ను గట్టా యెడంద 


కరుణాంతరంగుని మహా 

పురుషుని రాముని రఘుకుల పుంగవు చేతన్‌ 
హరి రాజ్యమ్మును బడసితి 

దురాత్ము(డవు వానరేశ! దురిత చరిత్రా! 


మటబిచిన( బనులం దలయుట 
నెటు(గని రాఘవుని పనిని నీ వెద నిట్లుం 
బటుపగ నిశి తాస్తము ల 


తలి గాంతువు సమసి వాలి దధ్యముగ హరీ! 


వాలి యగ్రజుండు కూలి యే(గిన దారి 
మూసి యుండ లేదు నీ సమయము 
నందు నిలిచి యుండు హరివీర! సుగ్రీవ! 
చనకు మయ్య వాలి చనిన గతిని 


అకట యిక్వాకు వీరుని యద్భుతంపు 
వింటి నుండి వచ్చిన యమ్ము కంట గనవు 


దలడు సుఖ ముంటి నీ వక్కతమున( జేయ 
కుంటి విట రామ కార్యము వింటివె హరి! 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు ముప్పది 


నాలవ సరము. 
౧ ty 


కిష్కింధా కాండము 
సర్గము 35. 


తార లక్ష్మణుని తో సుగ్రీవుడు కోపమ్మున కర్ణుడు కా(డని రామ కార్యమును మటివ లేదని వానర 
కోటిని రప్పింప యూధపులను బంపె నని స్వభావ సిద్ధ మైన కామమున ముని(గెనే కాని 
కృతఘ్ను:డు కా డని పలికి సౌమిత్రిని శాంతింప జేయుట. 


కం. విని లక్ష్మణు పలుకులు హరి 
వనితా మణి తార శశి నిభ వదన యంతన్‌ 
మనుజేంద్ర పుత్రు+గని ప 
ల్కె నిజప్రభ వెలుగు నతనికి బదులు పలుకుల్‌ 1. 


చం. అలుకను వానరేశ్వరుని నర్హము కా దదలింప లక్ష్మణా! 
పలుకుల నిష్థురమ్ములను భావ్యమె నున్ప(గ నీకు మిక్కిలిం 
దల గృతజ్ఞుడే యితడు దారుణ కర్కు(డు కాడు ధూర్తు(ఃడుం 
బలుకః డసత్యముం గుటిల భావు(డు కా(డు హరీంద్రు( డెన్నడున్‌ 2. 


తే.గీ. మటివ లేదు సుగ్రీవుడు మనుజ వర్య! 
రాము డొనరించిన యుపకారమ్ము నన్యు 
లకు నసాధ్య మైన పనిని రణము నందు 
జేసి నట్టి దానిని హరి శేఖరుండు త 


కం. కన గీర్తినిం గపి రాజ్య 4. 


ఆ.వె. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


మ్మును శాశ్వత మింక నన్ను ముదిత రుమా దే 


విని రాఘవేంద్రు దయచే 
తను సుగ్రీవుండు శత్రు దమన! ముదమునన్‌ 


దుఃఖ మంది మున్ను దోరముగ బడసె 
నుత్తమంపు సుఖము నిత్తణి హరి 

పతి సమయము నెటు(గ డితడు విశ్వామిత్రు 
భంగిని గతియింప సంగమమున 


పది యేండ్లు గడువ నెబు(గడు 

గద విశ్వామిత్రుడు సురకాంత ఘృతాచిన్‌ 
మది నుంచి యమ్మహా ముని 

సదమల ధర్మాత్ము( డకట సంయమి యైనన్‌ 


కాల మెటింగిన జనులన్‌ 

మేలి విదు:డు కౌశళికుండు మీజింగ నటం 
గాలము గుర్తింపనిచో 

నేల వలుక నన్య జనుల నిట సామిత్రీ 


మేని నైజము నందున్న వాని యలసి 

నట్టి వాని కోరిక లందు నాత్మ(దృప్తి 
ట్ట బె 

వడయ నేరని వానర పతి మది( గల 


కామము క్షమింప( దగుదు లక్ష్మణ! తలంచి 


నేరక లక్ష్మణ! వానర 

వీరుని నిశ్చయపు బుద్ధి వీరవరేణ్యా! 
తోరపు రీతిని రోషా 

కారము ప్రాకృతు పగిది దగ దకట తండ్రీ! 


సత్త్వయుక్తులు నినుబోలు సజ్ఞను లిలః 
బురుష పుంగవ! యోచింపక రుష కౌదు 
రే వశులు శిస్రుముగ మది నెన్న నెన్న 


డేని రఘుకులాంబుధి సోమ! యెందు నైన 


10. 


తే.గీ. 


కం. 


సుగుణ! సుగ్రీవుని కొబికై సుప్రసన్ను( 
డ వగుమ త్యజించి రోషము నృవర! సంభ్ర 
మమ్ము సెందక ధర్మజ్ఞ! నెమ్మి నూని 
cp 
కరుణం గాంచుమ లక్ష్మణ! కపివరేణ్యు 


ధన ధాన్య వసువులను రుమ 

నునన్ను గపి రాజ్య మెల్లను విడుచువా' డం 
చును నే.దలంతు నీ రా 

ముని కయి సుగ్రీవుడు ముదమున సాౌమిత్రీ! 


11. 


12. 


తనరన్‌ వీర్యము కూర్చు నొక్కటిగ సీతారాములన్‌ శీఘ్రమే 
కన సుగ్రీవుడు రోహిణీ శశుల సంకాశమ్ము నా రావణున్‌ 
ఘన రక్షః పతి జంపి యుద్ధమున శంకా హీన మింపారగన్‌ 
వినుమా లక్ష్మణ నాదు మాటలు మహా వీరా! సుమిత్రా సుతా! 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


లక్ష కోట్లు నింక బదివేల ధ్వజ తతులు 
ముప్పదాటులు వేలుండ మూరి యింక 
వేలు వందల సంఖ్యల వీరు లుంద్రు 

పురము లంకలో రాక్షస మూర్తు లడరి 


చంప కుండ రాక్షస గణము గామ రూ 
ప ధరులను మటిీ దశవక్తు( జంప 
దరము కాదు సుమ్ము ధరణిజ గైకొని 
యరిగి నట్టి వాని నరవరేణ్య! 


అన్య సాహాయ్య మొకయింత యడర కున్న 
రావణుని( గ్రూర కర్ముని రణము నందు 
జంప సుగ్రీవునకు కాదు శక్య మెంచ 
నొంటరి నిలిచి లక్ష్మణ! యుత్సహించి 


హరినాథు(డు వాలి పలుక 


గ రాక్షసుల సంఖ్య నెటి(గి కన మూలమ్మున్‌ 


14. 


15. 


16. 


17. 


గిరలకు విన్నది చెప్పితి( 
బురుషరభ! యెల్ల వచనముల నిబ్బంగిన్‌ 


ఉ. పంపెను దేర వానరుల వానర యూధపులన్‌ హరీశ్వరుం 
డింపుగ యుద్దమం దొసగ నెల్లరు సాయము మీకు లక్ష్మణా! 
పెంపు వహింత్రు వీర్యమున వీరులు సూచుచు వారి రాకకై 
నింపి ధృడంపు ధైర్య మెద నిల్ఫె( గపీశ్వరు( డింక నిచ్చటన్‌ 18. 


ఆ.వె. ఇంపుగ ననరించె నేర్పాటు సుర్రీవు( 
డిందుల కయి మున్న యెల్ల రింక 
నేడు సేరంగలరు నెమ్మి వానర వరు 
లా మహా బలులు రయమున నిటకు 19. 


ఆ.వె. ఎలుగుబంట్లు కోటి యింక గోలాంగూల 
ము లవి లక్షలును గపు లతి దీప్త 
తేజము లి(క కోట్లు తెరలి కదియు నిన్ను 
వీడు కోప మింక వీరవర్య! 20. 


కం. వీరుహరి సతులునీ కో 
పారుణ నేత్రములు నింక నాస్యము గాంచన్‌ 
నేరరు శాంతి వహింప(గ 
వీర! ప్రథమ భయపు శంక వెల్లిగొనంగన్‌ 21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు ముప్పది 


యేనవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 36. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తార పలుకులను గ్రహించి శాంతింప లక్ష్మణుడు సుగ్రీవు' డంత( దాను రామ కార్యము సేయ 
నాసక్తుఃడ నని క్షమింపు మని వేడ సౌమిత్రి తన పరుష వాక్యములను క్షమింపు మని రాముని 
చెంతకు సత్వర మే(గెద మని పలుకుట. 


పలుకంగ ధర్మ సంహిత 

ములు తార సవినయ వచనముల నబ్బంగిన్‌ 
లలితస్వభావు(డు ముదము 

న లక్షణు(డు సమ్మతించె నరవరు( డెడందన్‌ 


లక్కణు(డు గ్రహింప(గ సర్వ లక్షణుండు 
తార వాక్యములను హరి తతి విభుండు 
త్రాస మెల్లను వీడెను దడిసి నట్టి 


వస్తమును వేగ త్యజియించు పగిది నంత 


వావిరి స్వీయ కంఠమున బద్ధము వెల్లెడు మాల నంత సు 
గ్రీవు(డు చించి వైచి యెడలించి మదమ్ము హరీంద్రు' డంతటన్‌ 
క్మావర సూను లక్ష్మణుని( గాంచి మహాబలు నీయ హర్షముం 
దా వచియించె నివ్విధము తద్ద వినమ్రత తోడ( బల్కులన్‌ 


తొలగిన శ్రియు+ గీర్తి కడుదొడ్డది యౌ కపి రాజ్య మెల్లయుం 
గలిగెను నా కిటం దిరిగి క్రన్నన రామ కృపన్‌ స్థిరమ్ము సూ 
యెలమిని స్వీయ కర్మమున నిట్టి యశస్వికి నేరు సేయయగాః 
గల రుపకారముం దిరిగి కాంచిన వీరవరేణ్య! యెందునున్‌ 


సీత నందు ధర్మాత్ము(డు శిఘ్రముగను 
జంపు రావణుని గడింది తెంపు మీటి 
నల్ప మైనట్టి నా సాయ మందు కొనఃగ 
స్వీయ తేజమ్ము సెలగంగ నాయతముగ 


ఒక యమ్మున నేడు ద్రుమము 

లు కొండ వసుధా తలమ్ములును జీల్స( బడన్‌ 
సుకరముగ సాయము నొసగు 

ట కాతనికి జాలుద మనుట విచిత్రంటే 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


మూరి వింటి నారి సారింప నా ధ్వని 
కెల్ల గిరుల గూడి తల్లడిల్లు 

భూమి యట్టి దిట్ట రామున కేల సా 
యమ్ము లక్షణా! కరమ్ము వింత 


వైరి సపురస్సరమ్ము రావణుని జంప 
నేగు రామున కా మాన వేంద్రున కట 
దోడు నగుదు యాత్ర సలుప( దూర్ణ మింక 
నుత్సహించి సౌమిత్రి నే నోప్పిదముగ 


దాసు డతిక్రమణము వి 
శ్వాసమ్మున యేని సుంత ప్రణయము చేతం 
జేసిన క్షమింప నరుడు 
దోసము సేయని నరుండు దుర్లభు(డు సుమీ 


అన సుగ్రీవుం డవ్విధి 

ఘనుడు మహాత్ము(డు భృశమ్ముగం బ్రీతుండై 
మనమున లక్ష్మణు(డు వచిం 

చెను బ్రేమ సెల(గ( బలుకులు శిఘ్రుమ యిట్లున్‌ 


నాథవంతు( డయ్యె నా సోదరుం డన్ని 
విధము లందు నేడు వీరు వాన 
రేంద్ర! నిన్ను బడసి యిట్టి వినీతు వి 
శేషముగను గపుల శ్రేష్టతరుని 


అర్హుడవు కపీంద్ర! యఖిల సంపదలకు 
నింకను గపి రాజ్య మేల నీవు 

నీ ప్రభావ మింక నీ శుచిత్వము బుజు 
త్వముల వలన వీర! తథ్యముగను 


తనరంగ నీదు సాయం 
బని సుగ్రీవ! ఘను డీ మహా వీరు(డు చం 


10. 


11. 


12. 


13. 


పు నచిర మరులను రాముం 
డనుమానము లేదు సుంత హరిగణ నాథా! 


ఆ.వె. తదధదయు నుచితములు ధర్మజ్ఞుని కృతజ్ఞు 
wm ఇ Gp 
నని మరలని వాని మినుకు లెల్ల 
సురుచిరములు సుమ్ము సుగ్రీవ! నీభాష 
ణములు కడు ముదావహము లరిఘ్ను! 14. 


కం. తమ దోషమ్ముల నేరగ 
సమర్ణు లందు బరికింప జక్కంగను వా 
క్యము లిట్లెంచగ నీవును 
మమాగ్రజు(డు దక్క పలుకు మాన్యులు గలరే 15. 


కం. సరివీవు రామునకు నో 
హరి సత్తమ విక్రమమున నా వీర్యమునం 
జిరమున దత్తుండ వయితి 
సురల వలన సాయ మీయ సురుచిర రీతిన్‌ 16. 


ఆ.వె. అయిన నింక హరిగణాధిప! చను మయ్య 
నన్ను గూడి వేగ పన్నుగ రఘు 
రాము నూజఅడింప భా మాపహరణ సం 


తప్తు నుచిత రీతి నాప్త సఘుని 17. 


ఆ.వె. వగపు నందు మునిగి పలికిన రాముని 
మాట లాలకించి మదిని( గినుక 
సెలగ( బరుష వాక్యములను బలికితి క్ష 
మింపు మయ్య నన్ను మిత్రు నింక 18. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు ముప్పది 


యాబవ సర్గము. 


కం. 


తే.గీ. 


ర 


తే.గీ. 


తే.గీ. 


కిష్కింధా కాండము 
సర్గము 37. 


సుగ్రీవు+ డంత హనుమంతునితో నానా దేశము లందున్న వానరులను దోడ్డేర యూధపులను 
బంపమని మున్ను తా నాజ్ఞాపించిన వారిని ద్వరపటుప గొందటిని పంప మని యానతీయ నత 
డట్లు సేయ సమస్త వానరులు సేరుకొని తాము తెచ్చిన బహుమానములను సుగ్రీవున కీయ 
నతడు ముదమున గ్రహించుట. 


పలికిన మహాత్ము( డా విధ 

ము లక్ష్మణుడు వానరోత్తము(డు సుగ్రీవుం 
డలరి తన సమీపమ్మున 

నిలిచిన మారుతిని సచివుని( గని యనే నిటుల్‌ 


గిరి మహేంద్రము కైలాస గిరియు మంద 
రాద్రి హిమగిరి వింధ్య పంచాద్రు లందు 
బశ్చిమ దిశ నుదయ రవి వర్ణ భాసి 
తములు సాగరాంత గిరుల దనరు కపుల 


ఉదయాద్రి సంధ్యా ఘనోపమ గిరి వాస పద్మ తా లారణ్య వాన రాలి 

నంజన గిరి లోని యంజ నాభ్ర సదృశ కరి నిభ ఘన వీర్య హరి గణము మ 
నశ్శిలా కుహర ఘన నివాసులను మేరు గత ధూమ్ర పర్వత కపి చయము మ 
హారుణ పర్వత మందు మైరేయము ద్రావు మహావేగ రమ్య కపుల 

రమ్య తర సుగంధ వనముల విహరించు 

ముని వర వన వాసుల నెల్లర నిటకు( గొని 

రా వలయు సామ దా నాది భావములను 

వసుధ నున్న హరుల నెల్ల వానరేంద్ర! 


మున్ను పంపిన హరియూధపులను ద్వరిత 
పటిప బల్లిదులను దిర్గి పంపు మీవు 
హరివరేణ్యుల నన్యుల నాంజనేయ! 

వేగ రప్పింపు మెల్లర వీడ కేరి 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


కామ విలగ్ను లైన మణీ కర్మము లంది(క మందు లైననుం 
దా మిట కేశగుదెంచ వలె దప్పక యెల్లరు నాదు పంపునన్‌ 


భూమిపు నాజ్ఞ మీటి దివముల్‌ పది దా(ట(గ రాక యున్నచో 


వే మరణింత్రు దండనము వేయగ నిక్కము రాజదూషకుల్‌ 


వంద లింక వేలు వానర సింహులు 

కోట్లు వేగ నాదు ఘోర శాస 

నమ్ము నూని మదిని నర్టీక్కు లభ్రాద్రి 
(స 

నిభులు యేగ వలయు నిండ నింగి 


పృధ్వి నున్న ప్లవగ వీర వర్యుల దారి 
నేరి నట్టి వారు వారి గతుల 

నెటి(గి వానర వరు లెల్ల యేగగి కొని తే 
వలయు నా యనుజ్ఞ వారి వేగ 


విని వానరేంద్రు సుగ్రీ 

వుని యాజ్ఞను వాయు సుతుఃడు బోరన( బంపెన్‌ 
ఘున విక్రాంతుల హరివరు 

లను సకల దిశలకు వానర వరుల దేరన్‌ 


గిరులం దోయధులన్‌ సరస్సులను వ్యాకీర్ణాటవీ వీధులన్‌ 
హరి వీరుల్‌ సని యెల్ల వానరుల రామార్దంబు ప్రేరేపగన్‌ 
వర సుగ్రీవుని మృత్యు కాలనిభు దుర్వారాజ్ఞనున్‌ వచ్చి రె 
ల్లరు దాటంగ నశక్యులై చెల(గ సంత్రాసమ్ము డెందమ్ములన్‌ 


అంత నంజన సన్నిభ హరి వరులు మ 

హా బలులు మూడు కోట్ల సంఖ్యల జెలంగి 

యంజ నాద్రి నుండి వెడలి రా రఘూత్త 

ముండు రాము( డున్న యెడకు ముదము మీజి 


అర్కు( డస్తమించు నద్రి వరము నందు 
నున్న యట్టి వాన రోత్తములు వె 
లుగుచు( దప్త వసువు పగిది నొక్క పది కో 


10. 


11. 


కం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


టులు కదిసిరి యంత జలము మీజ 


కైలాస శిఖర వాసులు 

కేలీ గతి వేయి కోట్లు కేసరి గళపుం 

జూలును వర్పస్సులలో? 

బోలు హరులు వచ్చి రెల్ల మూరుచు నంతన్‌ 


ఫల మూలశ్రిత హిమగిరి 
తల వాసులు వేయి కోట్లు తనరగ నొక వే 
యి లలిం జేరిరి కపి వీ 


రు లంత సమ్మోదమున సురుచిర శరీరుల్‌ 


వింధ్య గిరిని వీడి భీమ కర్ములు భీక 
రులు ననల నిభులు హరు లరుదెంచి 
రంత వేల కోట్లు రయమున నచ్చోటి 
కలమి నిండ వారి యెడ(ద లందు 


పాల సంద్రంపు టొడ్డున వాస మున్న 
వారలు తమాల వన మందు వాస మున్న 
నారికి లాశనులు రా(గ వారి సంఖ్య 


తెలియ రా దేరికి గణింప నలవి కాదు 


వడిని నరుగు వారు వనముల నేబుల 
కందరముల నుండి కపుల సేన 

వచ్చి యున్నయది దివాకరు( ద్రాగెడు 
భంగి వేగముగను బర్వు లిడుచు 


కపులః ద్వరితపటిప( జనిన 

కపి వీరులు చనిచని యట గాంచిరి కడు ర 
మ్యపు హిమవన్నగము ద్రుమము 

లు పన్నుగ వెలయ+గ( గన్నులు చెదరు రీతిన్‌ 


ఆ గిరి యందు బూర్య్వము మహాద్రిని శంభు నిమిత్తమై మహా 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


యాగము హర్షమీయ నమరాళికి( జేయఃబడెన్‌ ఘనమ్ముగన్‌ 
బాగుగ హవ్య జాతములు పండ్లను వేరుల నచ్చటన్‌ సుధా 
భోగ సమమ్ములం గనిరి పుణ్య మనస్కులు వానరుల్‌ తమిన్‌ 


తినిన నా యన్నమున జనించిన పలముల 
మూలముల నింపుగా దివ్యములను మనము 
దోచు వాని నెవ్వ రయిన( దోరముగను 

దృష్తి నుంద్రు వా రొక నెల దినము లైన 


ఫలముల నింక మూలముల వానరు లచ్చట నౌషధమ్ములన్‌ 
ఫలముల నాహరించి మను వారలు దివ్యములన్‌ గ్రహించి యా 
స్థలమున యజ్ఞ వాటిక భృశమ్ముగ వాసన లీను పూవులన్‌ 
వలపున నీయ నాధథునకు( బన్ను గ గైకొని రెల్ల రింపుగన్‌ 


ఆ వానర వరులు వసుధ 

లోవటిలు హరి వరులను గలుపుకొని వెంటన్‌ 
వేవేగ గుంపునకు మును 

బోవం దొడ(ిరి కడింది ముదమున నంతన్‌ 


సుగ్రీవు డున్న యెడ క 

త్యుగ్రులు కిష్కింధ లోన దూర్గమ్ము ప్లవం 
(5 ౧ 

గాగ్రులు శీఘ్రుమ చేరిరి 

సుగ్రీవున కవి యొసంగుచు ఫలాషధముల్‌ 


మూలముల నిడి పల్కిరి ైలములను 
సాగర తటమ్ముల వసుధ సకల కాన 
నములం కే(గితి మిటకు వానరులు నీదు 


శాసనమ్మున వత్తురు సర్వు లనుచు 


వినియా మాటలు సంతస 
ము నంది సుగ్రీవుడు గొనె ముదమున వానిన్‌ 
ఘనము లుపాయనముల నె 


ల్లను బ్లవగ గణేశ్వరుండు రాగం బడరన్‌ 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు ముప్పది 


యేడవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 358. 


సుగ్రీవు(డు వానరులు తెచ్చి యిచ్చిన కానుకలను గ్రహించి దారల వీడ్కొని లక్ష్మణునితో (గూడ 

బల్లకి నధిరోహించి రాముని చెంతకు నే(గి పాదాభివందనము సేయ రాముడు లేవ నెత్తి రాజుల 

గుణగణములు వివరింప సుగ్రీవు(డు వానర వీరులు కోట్ల కొలది నానా దేశముల నుండి రావణ 
వధార్థము తరలి వచ్చు చున్న వారని తెలుప రాముడు సంతసించుట. 


కం. కానుకల నెల్ల గైకొని 
వానరులను సత్కరించి పన్నుగ నంతన్‌ 
మానుగ సుగ్రీవుడు చన 
నానతి నిడె వారి కెల్ల నానందమునన్‌ 1. 


కం. విడిచి కృతకర్ముల హరుల( 
గడింది శూరుల( దలంచె కపివర నాధుం 
డెడ(దం దానును రఘు రా 
ము:డుం గృతార్థు లనుచు( గడు ముద మేపారన్‌ 2. 


ఆ.వె. అంత లక్ష్మణుడు మహా బలు సుగ్రీవు 
సర్వ వానరగణ సత్తము+( గని 
హర్షము నొస(గ వినయమున నిట్టు లనెగి 
ష్మింధ విడిచెదమ రుచింప సామ్య! 3. 


చం. పలుకగ నట్లు లక్ష్మణు(డు వాక్యము లా హరి యాలకించి ప్రీ 
తిలి మన మందు సూర్యజుః డతీతము పల్కెను నీదు శాసనం 4. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


బిల శిరసావహింప నగు నింపుగ నాకు సతమ్ము నే(గు వా 
రలమ యవశ్య మంచు ఘను లక్ష్మణుతో ముదమార నంతటన్‌ 


వీడుకొలిపె* దారాదుల నాడు వార 

లను నిజాంతః పురమ్ము సేరంగ నంత 

బెద్ద యిలుశగున వానర బృందము+¢ గని 

పిలువ రండని వచ్చిరి వేగ వారు 5. 


ఆడు వారి( జూడ(గ నోపు నట్టి వారు 

వానరులు రాగ నంజలి బద్దు లయిర 

యమున సుగ్రీవుడు పలికె నర్క నిభు(ఃడు 

శిబికను దనకు+ దెమ్మని శిఘ్రముగను 6. 


విని నంత శీఘ్ర గాములు 

వనచరు లెల్ల జనుదెంచి పల్లకి రమ్య 

మ్మును తెచ్చి వేగముగ దా 

ని నిల్పి రట వానరేంద్రుని యెదుట: బ్రీతిన్‌ 7. 


కాంచి యుంచిన నా శిబికను హరీశ్వ 

రుండు లక్ష్మణ! యో బల్లిదుండ! యెక్కు 

మంచు సామిత్రితో' బల్క్‌ నంచితముగ 

జూపి యప్పల్లకి నమిత సుందరమును 8. 


పలికి యిట్లు ప్రీతి బంగరు పల్లకి 

సూర్య సన్నిభమ్ము సూర్య పుత్తు( 

డెక్కె లక్ష్మణుండు నెక్క ననేకులు 

హరులు మోయు దాని ద్వరితముగను 9. 


తెల్లని ఛత్ర రాజము ద్యుతిం దల పైన వెలుంగు చుండగా 
నెల్లెడ చామరమ్ము లెద కింపు నొసంగ హరీశు( డంతటం 
బెల్లున వాద్య ఘోషములు ప్రీతి నొసంగ నమస్కరింపశగా 
నెల్ల కపివ్రజం బలరి యే(గ( దొడంగెను రాచ రీవినిన్‌ 10. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కరముల దీక్ట్య శస్త్రములు గన్పడ వానరు లుండ( జుట్టునున్‌ 
హరి వరు( డేగ రాముడు మహాత్ము(డు నిల్చిన యట్టి టెంకికిం 
ద్వరితము సేరి లక్ష్మణుని బ్రాతను గూడి మహాత్మ సేవితం 
బరసి స భక్తి డిగ్గెను రయమ్మున( బల్లకి నుండి యంతటన్‌ 


కని రాముని సుగ్రీవుడు 

వినయమ్మున నంజలించి వీరుఃడు నిల్వం 
గని వానరు లల్లరు రా 

మునికి మొగిడ్చిరి తమ కరములు నమ్రతతో 


వానర సైన్యము కన్సడ 
నా నృవరునకున్‌ సరోవ రాకృతి నిండన్‌ 
వే నలిన కుడ్మ లావలి 

దానా సుగ్రీవు నరసె( దద్దయు+ బ్రీతిన్‌ 


పాద యుగమ్ముపై( బడిన వానర నాధుని( బ్రేమ మీటిగా 
నాదర మొప్ప లేపుచు మహాత్ముడు రాముడు కౌగిలించి త 
తోదర తుల్యు( సూర్యజుని తోడ వచించెను గూరుచుండుమా 
నా దయం+ గూరుచుండ(గను నమ్రత నేలను గాంచి యిట్లనెన్‌ 


రాజ! ధర్మార్ధ కామముల సమయమ్ము 
నెటీ(గి విభజించి యివ్వ(డు వజలు చుండు 
నతడు సుగ్రీవ! వీర వర్య! ఘను డైన 
రాజగు నిజము పరికింప( బ్రాభవమున 


ఇల ధర్మార్థముల విడిచి 

చెలరే(గం గామ మందు జెట్టు పయిన ని 
ద్రిలి తూలిన నేరిన నరు 

వలె వర్తిల్లును విభుండు వానర వర్యా! 


తగిన పగవారి వధ యందు దగిలి యుండ 
సతము మిత్ర సంగ్రహ మందు రతిని నిల్ప 
రాజు వడయు( ద్రివర్గ ఫలములు నిలువ 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ర 


ధర్మ మందు నింపుగ నిరంతరము వీర! 


వచ్చె నుద్యోగ సమయమ్ము వానరేంద్ర! 
సకల శత్రు వినాశన! యి(క నమాత్య 
వరుల హరిపుంగవుల తోడ బన్నుగ నొన 
రింపు మాలోచనము లెల్ల నింపు గొలుప 


ఆ వచనమ్ము లెల్ల విని యార్యు(డు రాముడు వల్కినంత సు 
గ్రీవు( డొసంగె నుత్తరము కీర్తియు శాశ్వత రాజ్య మర్థముల్‌ 
బోవ(గ మున్ను నీ కరుణ మూర లభించిన వెల్ల నిత్తణీన్‌ ! 
భూవరం! తిర్గి నాకు గుణ భూషణ! దీర్ణ భుజా! యరిందమా! 


దేవ! విజయాగ్ర గణ్య! త్వదీయ సోద 
రుండు నీవును జేయగ మెం డగు నుప 
కార మివ్విధి( బ్రత్యుపకారము నన 

రింప కున్న నింద్యుఃడు కల్లరి యగు వా(డు 


ఇల గల వాన రావలిని నీ కపి ముఖ్యులు చూడు మింపుగం 
గలిసి సెలంగి తెచ్చిరి యఖండ బలాన్వితులం బరఘ్న! 5 

రుల వడి బుక్ష రాజ వరులుం గపి ముఖ్యులు నింక కొండము 
చ్చులు కల రిందు నెల్లరును శూరులు కానన మార్గ వేదులున్‌ 


కపులు బలులు దేవ గంధర్వ పుత్రులు 
కామ రూపు లెల్ల గదలి వచ్చు 

చున్న వార లిపుడు శూరులు స్వీయ సై 
న్యముల గూడి రఘుకులాబ్దీ చంద్ర! 


వందలు లక్షలు కొందటు కోట్ల ప్లవంగమములు తనరంగ నింక 


18. 


19. 


20. 


21. 


22. 


నయుత సంఖ్యల వీరు లావృతములు కా(గ శంకు సంఖ్యల హరి సత్తము లరు 
దేర నర్చుదములు వారక యర్చుద శత హరి నీరుల సంఖ్య అడర 
మధ్యము లంతముల్‌ మర్కటములు సముద్ర పరార్థ సంఖ్యలు తద్ద బలులు 


తే.గీ. 


హరులు హరి యూధపులు నమ రాధి పాభ 
విక్రములు రమ్యతర మేరు వింధ్య వాస 


23. 


మేరు మందర సంకాశ దారు ణాంగు 
లల్ల వచ్చు చుంటిరి వేగ వెల్లువ లయి 


[ అయుతము = పదివేలు; అర్బుదము =పదికో ట్లు; శంకువు = లక్ష అర్బ్చుదములు; సముద్రము = పది శంకువులు; 


అంతము = 10 సముద్రములు; మధ్యము = వంద సముద్రములు; పరార్థము = పది మధ్యములు] 


కం. వారలు రాఘవ నిన్ని 
జేరి సబాంధవము నాజి( జెండాడి మహా 
క్రూరుని రావణు దెత్తురు 
మూరి ధరా సుతను నమ్ము బుణ్య చరిత్రన్‌ 24. 


కం. నృప నందనుండు రాము(డు 
విపుల మతి తన ముదల నెబివేర్చెడు ఘునునా 
కపినాథధు యత్న మరయ(ంగ 
నిపించెను విరిసిన నీలి నీరజము వలెన్‌ 25. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రిమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు ముప్పది 


యినిమిదవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 39. 


సుగ్రీవుని మాటలకు సంతసిల్లి రాము డాతని( గౌగిలించి రావణునితో యుద్ధమునకు బూనుకొన 
వలెనని పలుక సుగ్రీవు(డు కోట్లాది వానర యూధపులు వానరలు వచ్చి నీ యాజ్ఞకు లోబడి 
యున్నవారని పలుకు చున్నంత నా ప్రదేశ మెల్ల కోతుల మూ(కలతో నిండి పోయెను. 


కం. అన సుగ్రీవుడు తగ మో 
డ్చిన చేతుల నాలకించి చెన్నుగ ధర్మ 
మ్మును నూను వారి ముఖ్యం 
డనె రాముడు కౌగిలించి హరివరు నిట్లున్‌ IE 


చం. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


hd 


ఇలకు నొసంగ వర్షమును నింద్రుఃడు కాదు విచిత్ర మెన్నయాః 
దొలఃగగ జేయ భాస్కరుఃడు తోరపు( జీకటి యంబరమ్మునన్‌ 
లలిత మయూఖ పుంజముల రా జిల జేయడె నిర్మలమ్ము మి 
త్రుల కుపకారముం దిరిగి తూరము సేయరె త్వద్విధుల్‌ సఖూ! 


నే నెటు(గుదు సౌమ్య నిన్ను నిత్య ప్రియ 
వాది వంచు వింత కాదు సేయ 
నీవు ప్రత్యుపకృతి నో వానరేశ్వర! 


యిట్లు నాకు సఖున కెలమి సుంత 


అండ నుండ నాకు మెండుగ నీవు శ 
త్రువుల నెల్ల నాజిని వధియింతు( 
జేయః+ దగుదు వీవు సేరి సాహాయ్యము 
మంచి సభుఃడ వీవు మర్కటేంద్ర! 


తన నాశార్థమ సంగ్రహించె వని సీతా దేవి వంచించి బో 

రన రక్షుపతి నా శచీ సతి ననుష్లోదుండు పౌలోమినిం 

గొను చందమ్మున నే వధింతు ననిలో ఘోరమ్ముగా రావణున్‌ 
ఘను+ డింద్రుండు శచీ సతీ జనకునిన్‌ ఖండించి నట్లున్‌ వెసన్‌ 


ఇంత లోన లేచె వింతగ గప్పుచు 
నంబరంపు వేడి నంబర మణి 

కిరణ పుంజములను విరివియై దుమ్మెల్ల 
దిక్కు లందు నణగ తీవ్ర ప్రభలు 


దిశలన్‌ వ్యాపింప నటుల 

భృశమ్ముగ దుమార మెల్ల బృధ్వీతలమే 
వశమై కంపించెను వన 

సశైల సంచయము గూడి సకలం బంతన్‌ 


అంత నిమిష మాత్ర మంద ధరాధర సన్నిభ తీక దంష్ట చయ వీర్య 


వంత ప్థవగము లనంత సంఖ్య లవని నిండిరి యూధపు లుండ(గ శత 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కోటి శాఖామృగ ఘోరాంగులు పరివృతు లగుచు( గామ రూపులు నదీ ని 


వాసులు పర్వత వాసులు వార్థి నివాసు లతి బలులు వారిద రవ 


నాదు లన్య వనచరులు నలిన కేస 

ర తరు ణాదిత్య చంద్ర గౌర సమ వర్ణ 
ధవళ వర్ణులు మేరు నగ వర నిలయ 
వానర వరులు వెలయంగ వచ్చి రటకు 


పదివేల కోట్ల కోతులు 

బదిలమ్ముగ గూడ(గ శతవలి నాముం డా 
యదనున గన్సడె వీరుడు 

సదమల చిత్తుండు ప్లవగ సత్తము( డచటన్‌ 


తారా జనకుండు మహా 

వీరుడు కాంచన గిరి నిభ విలసిత తను:(డున్‌ 
వీర కపి దశ సహస్ర 

పార కలిత కోటుల నగ పడె ముద మారన్‌ 


ఒక వేయి కోట్ల కోతులు 

ప్రకటిత బలు లుండ వెనుక వచ్చెను బ్రీతిన్‌ 
సుకపి వరేణ్య(డు సూర్యజు 

నకు మామ రుమా జనకు(డు నయకోవిదు:(డున్‌ 


పద్మ కేసర సన్నిభ వానరుండు 

నుదిత సూర్య నిభానను( డుత్తముండు 
కపుల సుమతి యనేక సంఖ్యా సహస్ర 
హరులతో వచ్చె గేసరి హనుమ తండ్రి 


గోలాంగూ లాధిపు( డా 

భీల పరాక్రము(డు వచ్చె వృతు(డై తగ వే 
వేలా కోట్ల ప్లవగ వీ 

రాలి గవాకుం డచటకు నానందముగన్‌ 


రెండు వేల కోట్ల బుక్ష వరుల భీమ 


10. 


11. 


12. 


13. 


14. 


కం. 


కం. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


వేగ ఘనుల గూడి వీర వరుడు 
ధూమ్ర నాము( డంత దూర్ణము రిపు వీర 
దమను+ డరుగుదెంచె ధైర్యశాలి 


ఘన గిరి సన్నిభ వానరు 

లను ఘోరుల మూడు కోటులం బరివృతుడై 
పనసుండు వచ్చె యూధపు( 

డనఘుండు పరాక్రముండు నత్యంత తమిన్‌ 


నీలాంజన నిభ రూపుడు 

నీలుం డను వానరుండు నెమ్మిని సుమహా 
భీల శరీరుడు ముదమున 

వ్రాలెను వేగ పదికోట్ల వానర తతితోన్‌ 


ఏను కోట్ల మంది వానరులను గూడి 
వీర్యవంతు( డడరి కార్య నైపు 

ణుండు ధీరుడు గవయుండు కాంచన శైల 
నిభుః:డు యూధపుండు నెమ్మి వచ్చె 


బలవంతుండు దరీముఘి( 


డలరి మహా యూధపుండు నడరుచు( దనతోం 


గలియంగ వేయి కోట్ల హ 
రులు సుగ్రీవు దరి హరి వరుః డరిగి నిలిచెన్‌ 


బలు లగు మైంద ద్వివిదులు 
లలితాశ్వులు వానర వరులం గొని తమతో 
నల వేల కోట్ల కోటుల 


బలవంతుల వీర వరుల వచ్చిరి ప్రితిన్‌ 


మూడు కోట్ల కోతి మూ(కలు తన వెంట 
నుండ వీర వరుల నిండి బలు(డు 
గజు(డు తేజు మీటి గపినాథు సుర్రీవు 
చెంత కంత వచ్చె శిస్రముగను 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


జాంబవంతుడు తేజస్వి సంబరమున 
బుక్ష గణ రాజు పదికోట్ల యిద్ద సేన 

నూని సుగ్రీవ వశ్యు(డు వానరేంద్రు 

చెంత కరుదెంచి వడి నిల్చె నంత ఘనుడు 


హరి వరుడు రుమణ్బంతు(డు 

గురు వీర్యు(డు వంద కోట్ల కోతుల తోడన్‌ 
హరినాథు సమీపమ్మున 

కరుదెంచెను దూర్ణ్ల మమ్మ హా విక్రము(డే 


లక్ష వేల కోట్ల యక్షయంపు( గపి సే 
న తన వెంట నుండ నగచరుండు 
గంధమాదనుండు కపి నాథు చెంతకు 
వేగ వచ్చి నిలిచె వీర వరు(డు 


వేయి పద్మము లింకను వెలయ వంద 
శంకువుల ఘోర వానర సైన్యము తన 
చెంత నంగదుం డరుదెంచె నంతట యువ 
రాజు సుగ్రీవు చెంతకు బ్రాభవమున 


[పద్మము =లక్ష కోట్లు; శంకువు = పది పద్మములు] 


తారా ద్యుతితో వెల్లెడు 


తారు(డు హరి విక్రముండు తరలుచు నుండన్‌ 


దూరమునం గన్పట్టెను 
వీర కపులు పంచ కోట్లు వెంబడి నుండన్‌ 


ఇంద్రజాను వను కపీశ్వరు(డు హరి యూ 
ధపు(డు దృశ్య డయ్యి దనదు వెంట 
పదునొకండు కోట్ల వానర వీరులు 
వచ్చుచుండ నంత నచ్చముగను 


అంత వచ్చె రంభు(' డను తరుణాదిత్య 
సన్నిభుండు ప్లవగ సత్తముండు 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


కం. 


కం. 


కం. 


కం. 


వంద కోట్ల ప్లవగ వరులు తనదు వెంట 
నుండ వానరేంద్రు నండ కడరి 


కనిపించె నంత దుర్ముఖు( 

డను వీరుడు వానరుండు హరి యూధపుడే 
తన వెంట రెండు కోటుల 

ఘన వానర వీరు లుండ గమనీయముగన్‌ 


హనుమంతుడు కన్పట్టెను 
జని రా గైలాస శిఖర సదృశాకారుల్‌ 
ఘనభీమ విక్రమ హరులు 

తన వెంటను వేయి కోట్లు తనరుచు నుండన్‌ 


నలు డరుదెంచెను ద్రుమ వా 
సు లా హరులు కోటి కోట్ల శూరులు వెనుకన్‌ 
బలవంతు లుండ హరి వీ 

రు లందు శ్రేష్టుండు దోర్భలుండు రయమునన్‌ 


దధిముఘి( డేతెంచె దయితు 

డధిపున కడరి పదికోట్ల హరులు బలము నం 
దధికులు తనతో నుండగ 

నధినాయకు చెంత కంత నానందముగన్‌ 


28. 


29. 


30. 


31. 


శరభు(డు వహ్ని రంహు(డును సన్నుతుఃడా కుముదుండు నింక వా 
నర వరు లౌెందటో గిరి వనమ్ములు భూతల మందు నుండి యా 
హరి వరు లే(గుదెంచిరి మహా కపి యూధప వర్యు లుండయగా6 

దరమె గణింప సంఖ్యలను దద్ద బలాఢధ్యులు కామరూపులున్‌ 


మునుశగుచు గెంతుచు( జేయుచు 
నినదమ్ములు ప్లవగ వరులు నెమ్మి సెలంగన్‌ 
ఘను సుగ్రీవుని జుట్టిరి 

ఘనములు మార్తాండు( జుట్టు కరణిని నంతన్‌ 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ముదితులు సుదీర్హ భుజులుని 

నదించుచు( బ్లవగ వరులు ఘనమ్ముగ వారె 
ల్లందలల నూపుచు( దెల్సిరి 

పదిలపు( దమ రాక నంత వానర పతికిన్‌ 


వానరోత్తము లన్యులు ప్రాంజలిః గలి 

సి తగ నెల్లరు సుగ్రీవు చెంత నిల్వ 
ధర్మవిదు(డు సుగ్రీవుడు తనిసి వారి 
ని నెటి(గించె నంజలి రామునికి వచించె 


యూధపులం గాంచి యివిధి నొ్‌ప్ప సుఖము 
వనములను గిరి నిర్ణర ప్రాంతముల ని 
లుపగ నెల్లెడ( దగురీతి నృపవరుండు 


బల మెగ దలచె బలజ్ఞు డలరి యపుడు 


34. 


35. 


36. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రిమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు ముప్పది 


కం. 


తౌ మ్మిదవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 40. 


వచ్చిన వానర వాహినిని రామునకు జూపి యాజ్ఞ నొస(గు మనిన రాముడు నీవ యాజ్ఞాపింప 
నర్హుఃడ వని సీత ప్రాణములతో నున్నదో లేదో తెలుసుకొని తదుపరి కార్యము సేయ నగు ననిన 
సుగ్రీవు(డు వినతు( డను వానర నాయకుని సీతను రావణు నాలయమును శోధింప ననేక వానర 
సైన్యముతో దూర్చు దిక్కున కేఃగ వలె నని వివరములను దెలిపి యొక్క నెల లోపల గనుగొని 
తిరిగి రావలె నని యాజ్ఞాపించుట. నెల లోపున రాకున్న మరణ దండన మని తెలుపుట. 


ప్లవగ పతి సమృద్దార్లుం 
శా థి 


డవనీశుండు వచియించె నా సుగ్రీవుం 


చం. 


కం. 


కం. 


డు వచనము లిప్పగిది మా 
నవర్షభుని రాముని( గని నయముగ నంతన్‌ 


వచ్చిరి నిల్చి రిచ్చటను వానర వీరులు వార ణాభులుం 
జెచ్చెర: గామరూపులు వసింతురు మద్విషయమ్ము నందునే 
హెచ్చిన వీర్య వంతులు నహీన పరాక్రమ వంతు లెల్లరున్‌ 
మెచ్చరు దైత్య దానవుల మేటి బలమ్మున బెక్కు రిత్తబిన్‌ 


కడచిన యట్టి కర్మముల ఖ్యాతు లెబుంగరు గ్లానినిన్‌ బలుల్‌ 
గడుసరులే ప్రతాపు లధికమ్ముగ నుత్తము లుద్యమమ్ములం 
బుడమిని నీటి నింపుగను బోవ సమర్థులు శైలవాసులున్‌ 
వడి నిట నీకు సేవకులు వచ్చిరి వీరలు కోట్ల సంఖ్యలన్‌ 


పను లల్లం దగ నీ వొసంగద్రుటినిం బాటించు వా రిందటుం 
గనినం గూర్తు హితమ్ము పెద్దలకు నీ కాంక్షాలి బూరింపగా 
ఘన సామర్థ్యులు నిర్ణి తారిగణ! విక్రాంతుల్‌ మహా వీర్యులుం 
గనుమా నిల్చిరి దైత్య దానవ నిభుల్‌ కాకుత్ళు! సచ్బాహసుల్‌ 


తలచిన యుక్త కాల మని తప్పక పంపు నొసంగు మింక నౌ 

దల ధరియించు నీ ధ్వజిని తద్దయు నర్హుఃడ వీ వనుజ్ఞ నీ 

య లలి+ దలంతు( గార్య మిది యంచు మనమ్మున నేను రామ! నీ 
దలచిన దెద్ది యట్టి గతి దత్‌క్షణ మార్య! యొసంగు మాజ్ఞనున్‌ 


పలుక సుగ్రీవుడు కా 

గిలించి దశరథ సుతుండు కేళుల నతనిన్‌ 
లలితమ్ముగ ముదమార(గం 

బలికెను వాక్యజ్ఞు డెట్లు వచనము లంతన్‌ 


మునుముందు నేర వలయు సు 

మి నా యవనిజ బ్రతికి పుడమిని గలదో లే 
దొ నృశంసు(డు రావణు డుం 

డు నెట మహాప్రాజ్ఞ! యిొటుగు(డు నిజం బెల్లన్‌ 


తే.గీ. 


కం. 


తే.గీ. 


hd 


తే.గీ. 


నేర వైదేహి యునికియు+ గ్రూరు రావ 

ణుని నిలయ మా సమయ మందు+ బనిని యుక్త 
మైన దాని నే బూనుదు వానరేంద్ర! 

నీదు సాహాయ్య మలవడ నేర్పుతోడ 


ప్లవగేశ్వర! యిక్కార్యము 

నవిభు(డ నే+గాను గాడు నా భ్రాతయు మా 
నవ వృషభు(డు లక్ష్మణుడు ప్ర 

భు వగుదు విప్పనికి నీవ మూలము తలపన్‌ 


తెలియును నాదు కార్య మది తెల్లముగా హరి నాథ! నీ కిటం 
గలుగదు సందియంబు మదిః గ్రన్నన నాజ్ఞ నొసంగు మీవ నా 
కిల వగుదే ద్వితీయ సఖి వింపుగ( గాల మెటుంగు వా(డవే 
లలితపు టర్ధ వేదు(డవు ప్రాజ్ఞుడ వింక హితంబు నెంతువే 


అన విని యంత వానర గణాధిపు( డా విన తాఖ్య వానరున్‌ 
విన నట రామ లక్ష్మణులు భీకర మేఘ నినాదు( బర్వతా 
భునింగని పల్కు లిట్లనియె బూర్వపు దిక్కున కేగి చాగుమా 
యిన శశి సూనులం గలసి యింకను వానర సంచయమ్ముతో 


దేశ కాలము లెటి(గిన ధీర వరుల 

నిపుణ హరుల( గా ర్యాకార్య నిశ్చయమ్ము 
నందు చేల సంఖ్యల గూడి యద్రి వనన 
దులను సీతను దశకంరు నిలు వెదకు(డు 


భాగీరథీ నదీ ప్రాంతములన్‌ రమ్య సరయూ నదీ తటస్థలము లందు 
కౌశికి( గాళింది( గన్ప్సట్టు సుందర యమునా తటిని యాము నాద్రి యందు 
సింధు సరస్వతి చేరువల విమల శోణ నదీ తటి సుజల యుత మ 

హీ నదీ కాలమహీ నదీ తటు లందు విపిన శైల నిచయ విలసితముల 


బ్రహ్మమాల విదేహముల వర కాశి 

కోస లాదుల మాగధ గురు పురముల( 
బుండ్ర వంగ భూముల పురములను కోశ 
కారముల మటణీియు రజ తాకరము లందు 


10. 


11. 


12. 


13. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


వీని యందెల్ల నింపుగ వెదక వలయు 
చూచుచు నచట నిచ్చట సుదతి సీత 
నా రఘువరు భార్యను వసుధాధి నేత 
దశరథుని కోడలిని మీరు ధరణి నెల్ల 


కడలి మున్గిన కొండ లింక నగరముల 
మందర గిరి శిఖరముల మసలు వారు 
కలరు కప్పబడిన యటి కరముల పె 

అ (x) 
దవుల( జెవుల వా రేక పాదంపు నరులు 


ఇనుప ముఖమ్ము వారలు నహీన జవమ్ముల వారు బల్లిదుల్‌ 
జనులు నరాశనుల్‌ పసిడి ఛాయ వెలుంగు తనుల్‌ కిరాతులుం 
దనర(గ జుట్టు కర్ణముల దాక రుషమ్ముల వండ కుండయగా6 
దినెడు జనాలి సుందరులు ద్వీప నివాసులు ఘోర కర్ములున్‌ 


నీటి లోపల జరియించు మేటి మగలు 

విదితు లెల్ల నరవ్యాఘ్ర పదము చేత 

వీరి యిండ్ల గిరుల లోన వెదకు(డు నడ 

క నయినను గెంతుచు మటీ నౌకల నయినను 


వెలుగును సప్త రాజ్యముల వెండి పసిండి మయమ్ము కా(గ న 
న్నలుగడ సుందరంపు యవ నామపు ద్వీపము రత్న వంతమై 
నిలయము స్వర్ణ రాసులకు నెమ్మది దీని నతిక్రమింపగా 
నల శిశిరం బనంగ గిరి యంబర మంటెడు శృంగ పంక్తినిన్‌ 


చెల(గును దేవ దానవ నిషేవిత మీ గిరి దుర్గ కానన 

మ్ముల సెలయేటు లందు సతి భూమిజ నెల్లెడ లందు నింపుగా( 
గలసి కపీంద్రు లార! వెదకం దగు గాంతను రామ పత్నినిన్‌ 
లలిత యశస్వి నా జనక రాజ కుమారిని నుద్యమించుచున్‌ 


అంత నెట్టని నది కోణ మనెడు దాని 
జేరి వేగవంతము సిద్ధ చారణ గణ 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


సేవి తాబ్ది దాటి తటుల( జిత్ర వనము 
లందు రావణు నవనిజ నరయ వలయు 


నగముల జనింప( గన్సడు నదులు పాజ 
దనరు చున్నవి యుద్యాన వనము లచట 
వెతక వలయు మీ రెల్ల బర్వత గుహల వ 
నముల యం దెల్లెడలను భృశముగం దిరిగి 


కడలిని నున్న ద్వీపముల+ గాంచు(ఃడు భీమము లందు నెల్లెడం 
గడలిని నూర్మి మంతమును గాలికి లేచి ధ్వనించు దానిన 
క్కడ నిరతమ్ము బీమతర కాయులు రక్కసు లుంద్రు ఛాయనుం 
బడసి సెలంగి లాగుదురు బ్రహ్మ యిడంగ ననుజ్ఞ నా(కటిన్‌ 


నల్లని మబ్బు( బోలు ఘన నాగ నిషేవిత వార్థి తీర్థ మం 
దెల్లరు నేగ ఘోష యుత మింపుగ( గాంతురు రక్త వర్ణపుం 
బెల్లగు లోహితం బనెడు పేరున వెల్లెడు నబి నేగగన్‌ 

మెల్లగ గొండ బూరుగును మేటి కుజమ్మును గాంతు రచ్చటన్‌ 


వైనతేయు నిల్లు నానా మణి విభూషి 
తమ్ము( గాంతు రచట నెమ్మి విశ్వ 
కర్మ చేయ నడరి కైలాస సంకాశ 
ము హరి వర్యులార! మూరి యేగ 


ఇంక నచట గాంతు రేగ మందేహ నా 

ము లసురులను వివిధము లగు రూప 
ముల భయ మిడు వారి మూరి వ్రేలాడు చుం 
డగ గిరుల శిఖరముల గిరి నిభులు 


వారు సూర్యోదయము నందుః బ్రతి దినమ్ము 
బ్రహ్మ మంత్రమ్ముల రవి తాపమ్ము మీటి 
జలము నందు గూలి తిరిగి చలము నూని 
లేచి వ్రేలాడు చుంద్రు తిరిగి చెలంగ 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తెల్లని మబ్బుల బోలెడు 

చల్లని క్షీరోద మేరు చనరానిది యై 

యల్ల యల లల్ల నట విల 

సిల్లంగ ముత్యాల దండ చెన్ను గన(బడున్‌ 


గ 


అట్టి కీరార్ణ్గవము మధ్య యద్రి బుషభ 


నామమున నుండు దివ్య గంధ యుత కుసుమ 


రాజిత నగావృతమునై సరస్వ్పొకటి సు 
దర్శన మన రాయంచల దనరు నచట 


అందు రజతంపు( బద్మము లడరు చుండి 
హేమ వర్ణ కేసరముల నింపు గొలుపు 
చుండు నా తటాకము నందు మెండుగను సు 


దర్శనము నందు విరిసి సుందరతరముగ 


అందు జలకమాడ నచ్చరలు సురలు 

యకు లింక కిన్నరాలి చార 

ణులు ముదమ్ము వడసి నలినిలోన నరు దెం 
తురు నిరంతరమ్ము తరలి యెల్ల 


పాల సంద్ర మతిక్రమింపంగ నంత 

శిస్ర్రముగ నట వానర శ్రేష్టులు! కన 

బడును సర్వ భూతములకు భయ మొసంగు 
నట్టి జలసాగరమ్ము మహాత్ములాం౮! 


అచట గోప సంజనితపు టగ్ని గుట్ట 
పుముఖ మూని పుట్టంగ సముద్ర మందు 
నున్న సచరాచరము లన్ని మిన్నగ నగు 
నన్న మంచు దానికి నందు రంద అవని 


కని యా బడబాముఖ మణ 
చిన నసమర్జులు కడలి వసించెడు జీవుల్‌ 
వినబడు భూత నికాయము 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ల నాదములు నిత్యము జలరాశిని( దజిదై 


స్వాదుజల వనధికి? బదుమూడు యోజన 
ముల నుదీచి యందు గలదు కనక 
పర్వతమ్ము పేరు వడయంగ జాతరూ 
పశిల యని మహాద్రి వరము కను(డు 


చనినం గందురు పన్నగేంద్రు నచటం జంద్రాభ దీప్తాంశునిన్‌ 


ఘనునిన్‌ భూధరు( బద్మపత్రనయనున్‌ గ్రావస్థి తానంతునిన్‌ 
జన సందోహ నమస్సృతున్‌ ఘన ఫణిస్వామిన్‌ సహస్రాస్యునిన్‌ 


వన సంచార విలాసు లార౮! విమలస్వాం తేద్ద నీలాంబరున్‌ 


మూడు తలల తాలద్రుమ 

మాడ వెలుగు స్థాపిత మయి యందము చిందం 
బాడిగ వేదిక పైనను 

గాడుపు మేపరి సిడమ్ము కాంచన మయమై 


చేసిరి దేవతావరులు చెన్నుగ దానిని దూర్పు దిక్కునన్‌ 
భాసిలు దాటశా నుదయ పర్వత మంతట హేమవంతమై 
వాసిగ( దా(కు( గొండకొన వర్ణిలగన్‌ శతయోజనమ్ములన్‌ 
వేసర కాకసమ్మును స వేదిక స్వర్ణమయమ్ము వెల్లుచున్‌ 


వెలుగు బంగరు మయము లయి సూర్య నిభమ్ము 
లు నయి దివ్యములు విరుల నడరుచు 
సాలములు తమాల తాల తరులు కర్ణి 

కార పాద పాది గణము లచట 


పర(గును జాతరూప మయ పర్వత శృంగ వరం బొకండు వి 


స్తర మయి యొక్క యోజనము సామనసం బను శృంగ రాజమే 


వర దశ యోజనమ్ముల యపారపు టెత్తును గల్లి యచ్చటన్‌ 


హరివరు లార! హర్ష మరయంగ నొసంగును మిక్కుటమ్ముగన్‌ 


మున్ను పాద మొండు త్రివిక్రముండు విష్ణు 


34. 


35. 


36. 


37. 


38. 


39. 


40. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


వుంచి దీని పైన ద్వితీయ ముంచె మేరు 
పర్వత శిఖరమ్ము పయిన బన్నుగ బురు 
షోత్తము(డు హరి వరులార! యుత్సహించి 


మూరి చుట్టి జంబూ ద్వీపమును దరలుచు 
నుత్తరముగ దివాకరు( డత్తణి నరు 

దెంచి శిఖరమ్ము నింపుగ మించి తా న 
గపడు నత్యధికమ్ముగ( దపను( డవని 


వాలఖిల్యు లింక వైఖాన సాఖ్య మే 
హర్షు అగపడుదు రహ రహ మచట 
సూర్య వర్ణ తనులు సుప్రకాశులు తప 


స్వులు మహోన్నతులు విబుధులు ఘనులు 


దీనిముందు నున్న ద్వీప మది సుదర్శ 
న మను పేరున విశదము భృశమ్ము 
సకల జీవరాశి చక్షువులును దేజ 


మయి ప్రకాశ మొసశగు నా యిను( డిట 


వెదకు(డు రావణు తోడుత 

సుదతి జనక నందనను విశుద్ద చరిత్రం 
బదిలముగ గిరుల శిఖరము 

ల దరుల వన రాజు లందు రమణీ మణినిన్‌ 


తొలి సంధ్య యరుణ కాంతుల 

వెలుంగు నధికముగ( బసిడి పృథ్వీధర కాం 
తులను మహాత్ముని రవి కాం 

తుల చేత నిరంతరమ్ము తూరుపు దిశలో 


మున్ను భూమి కింక భువనములకు ద్వార 
ముగ నొనర్ప( బడియె( దగ నిట నుద 
యింప భాస్కరుండు నిద్దాని పిల్లురు 


తూర్పు దిక్కనంగ నేర్పు తోడ 


41. 


42. 


43. 


44. 


45. 


46. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


దీని గిరుల వెనుక తిరిగి గుహల నిర్హ 
రముల నెల్లయెడల రమణి సీత 
నెల్లరు వెదకవలా నింపుగ రావణు 


నా దశాస్యు( గూడ నార్యులార! 


దీని పైన దూర్చు దిశ చోర రానిది 

యముర వరుల చేత నాక్రమింప( 

బడును దిమిర మెల్ల బరు నెల్లెడ లందు 
సూర్య చంద్రు లిచట( జూడ రారు 


పర్వతమ్ము లందు వను లందు నింకను 
గందరమ్ము లందు నంద టిడరి 

వెదక వలయు మీ రనుదిత దేశము లందు 
గూడ సీతను సతి దోడుగ జని 


చన శక్యం బింత దనుక 

నిను డుండ(డు పార ముండ దిది దాటంగన్‌ 
వనచర పుంగవులారా! 

మన కింక నగోచరములు మహి విషయంబుల్‌ 


పరికించి జానకీ సతి 
ని రావణుని యాస్పదమ్ము నెల నిండంగా( 
నరుదెంచ వలయు నిటకె 


ల్లరుదయ గిరి చేరి యంత రయమున వినుడి 


నెల దాటిన నిలువ వలదు 

నిలిచితి రేని మరణమ్ము నిక్కము సుండీ 
ఫల మంది రండు కని మై 

థిలి హరివరులార! వేగ తిరిగి యిచటకున్‌ 


ఇంద్రునకు( బ్రీతి కరమైన యీ వన చయ 
విలసితంపు దిక్కున మీరు వేగ తిరిగి 


47. 


48. 


49. 


50. 


51. 


52. 


53. 


నైపుణమ్మున నరసి జానకిని రామ 
దయిత రండు సుఖమ్ము( బొంద నగు భృశము 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నలువదవ 


సర్లము. 
౧ 


కిష్కింధా కాండము 
సర్గము 41. 


తూర్పు దిక్కునకు వానర బలమును బంపి యంత సుగ్రీవుడు హనుమంతుని జాంబవంతుని 
నీలుని మున్నగు వానర పుంగవుల నొసగి యంగదుని దక్షిణ దిక్కున సీతను వెదకుటకు( 


బంపుట. వీరికిని నెల దినముల గడువు నొసగుట. 


కం. అనిపి మహా వానర బల 
మును దకిణ దిశకు ననిపె భూరి బలుం డా 
యినజుండు సుప్రసిద్ధ క 


పి నాయకుల నెల్ల నంత వెదక(గ సీతన్‌ 1. 


ఉ. నీలుని యగ్నిహోత్రు సుతునిం గపి వీరుని నాంజనేయు+ దొ 
ల్వేలుపు పుత్ర రత్న మగు వీర వరేణ్యుని జాంబవంతు నా 
భీల బలున్‌ సుహోత్రుని వివేకు(డు నా శరగుల్మ నామునిం 
జాల బలుండు నగ్గజుని( జారు గవాకు సుషిణు నింకనున్‌ 2. 


తే.గీ. గవ వృషభ శరారి విజయ గంధమాద 
నులను మైందుని ద్వివిదు ననల కుమారు 
లిరువు రుల్కాము ఖాసంగు లిద్ద బలుల 
నంగద ముఖ వీర వరుల ననిపె ఘనుల 3. 


తే.గీ. వీర విక్రమ సంపన్న విలసితులకు 4. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నంగదుని( జేసి సుగ్రీవు( డగ్రతస్స 
రునిగ నాదేశ మొసగెను జన(గ దక్ష 
ణ దిశ కెల్లరకు( బ్లవగ నాథు( డపుడు 


కపి నాథు(డు వివరించెను 

గపి నీరుల కా వలనున('గల దుర్గమముల్‌ 
విపులమ్ముగ నెల్లరకు( దె 

లుపంగ' దలపోసి యంత రుచిరముగ నిటుల్‌ 


వేయి కడింది శృంగముల వింధ్యను సాల లతావృతమ్ము నా 
యాయత తీర నర్మదను నాపగ( బన్నగ రాజ సేవితం 
దీయని నీటి గౌతమిని దివ్య మహానది గృష్టవేణినిం 

దోయ విశుద్ధమౌ వరద దోరము సర్పము లాక్రమింపగన్‌ 


మేఖ లోత్కల పురముల మేటి నగర 
మా దశార్లము పిమ్మట నశ్వ యుక్త 

9 g 
పుర మవంతిని' జూడు(డు మూరి యెల్ల 
రింపుగను హరి వరులార! యింక నేగి 


వర విదర్భ బుషిక లందు( దరలి మాహి 
షకము లందు వంగ కలింగ నికటములను 
గౌశికప్రదేశముల నగ సనదీ గు 

హా సహిత దండకా వని నరయ వలయు 


మణియు గోదావరీ తటి* దజిచుగ గన 
వలయు నాంధ్ర పుండ్ర తటుల వజలి చోల 
పాండ్య కేరల దేశ విభాగములను 
వానరేంద్రులార! వెదక వలయు నెల్ల 


కపివరులార యే(గగను గాంతు రయోముఖ పర్వతమ్ము నె 
ల్లపుడును ధాతు మండితము రమ్య శిఖావృత చిత్ర పుప్పిత 


మ్ము పరగి కాననమ్ము లట మోద మొసంగును జందనాట ని 


ద్ద పరిసరమ్ములం వెదక దద్దయు నొప్పును మీకు నింపుగన్‌ 


10. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కన నగు నట నంత గావేరి? బన్నుగ 
విమల జల యుతము పవిత్ర నదిని 
సంతసమ్ము మీటి సంచరింతు రచట 
నప్సరసలు నిత్య మడరు చుండి 


రవి సన్నిభుం డగస్త్యుఃడు 
ఛవి( దేజస్వి మలయ గిరి జక్కగ నిలువం 
గ విబుధు మహర్షి సతము 


ry 


సవినయముం గని నతు లిడి సంయమి కంతన్‌ 


అమ్మ హాత్ము నాజ్ఞ నెమ్మి బడసి ప్రస 
న్నుని హరీంద్రులార! ఘన నదీ మ 
తల్లి తామ్రపర్ణి దరియింప వలయు గ్రా 
హగణ సేవితమ్ము నంద జింత 


దివ్య చందన తరువుల భవ్యముగ వె 
లుంగ ద్వీప వంతపు టీ తరంగిణి తమి 
జేరు సాగరమ్మును గాంత మూరి తనదు 
కాంతు( జేరు విధము దోప సంతసమున 


దాట నదిని గాంత్రు మేటి పాండ్య నృపుల 

ద్వార రాజము నట బసిడి మయము 

ముత్యముల మణుల విభూషితమును దివ్య 

మైన దాని వాన రాగ్ర్యులార! 

చేరి సముద్ర మంత నెద( జింత యొనర్చు(డు యుక్త కార్యమున్‌ 
మూరి యగస్త్యుః డుంచె ఘన భూజ విరాజిత శైల రాజమున్‌ 
వారిధి జాతరూప మయ పర్వత మందు మునుంగి నిల్వ(గన్‌ 


భూరి మహేంద్ర పర్వతము మున్ను మహోన్నతమున్‌ స్థిరమ్ముగన్‌ 


నానా వృక్ష ల తాభిశోభితము నానా దేవ మౌనీంద్ర సం 
తా నారాధ్యము నప్ఫరో రమలు నిత్యం బుంద్రు యక్షాలితో 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


దానిం గందురు సిద్ధ చారణులు హృద్యంబున్‌ సు రమ్యాద్రినిం 
దా నింద్రుం డట పర్వ పర్వముల+ జెంతం జేరు వీక్షింపగన్‌ 


దాని కావలి యొడ్డున( దనరు నొక్క 
ద్వీపము శత యోజనముల విరివి మనుజు 
లకు నగమ్యమ యిల్లడల వెదకుండు 

మీర లెల్ల రింపుగ హరులార! మించి 


మైధిలిని విశేషించి సమంచితముగ 
వెదకు డచట వధ్యుం డవివేకి కడు దు 
రాత్ము( డింద్ర సన్నిభు(డు దశాననుండు 
రావణుం డుండు నచ్చట రాక్షస పతి 


దక్షిణ జలరాశి తన్మధ్యమున నొక్క 
రక్కసి వసియించి యుక్కున( దగ 

ఛాయ నడిసి పట్టి సయ్యన నంగార 
క తిను చుండు జీవ కాయములను 


శంకల నెల్లం దగని 

శృంకలుగ నొనర్చి వీత శంకల నింకం 
బంకజ లోచను పత్నినిః 

బంకజ నేత్రను వెదకు(డు పావని సీతన్‌ 


లంక దాటి యే(గ నింకను వంద యో 
జనములు కడలి సిరి జాల వెలుగు 
సిద్ధ చారణులు వసించు పుప్పితకం బ 


ను గిరి వర మొస(గు( గనులకు విందు 


సమ మయి చంద్ర సూర్యులకు సాగర తోయము నిండియుండగా 
భ్రమ కలిగించు నంబరము( బన్నుగ( దా(కు ననంగ మీటి శం 

గములను సూర్యు డుండ నొక కాంచన శృంగము నందు రిక్కటే( 
డమరి వెలుంగు వెండి కొన యం దపరమ్మున( బాండురమ్మునన్‌ 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


దాని గనంగ( జాలరు కృతఘ్నులు క్రూరులు నాస్తికుల్‌ మహిన్‌ 
దాని కొసంగి వందన శతమ్ములు వానరులార! రోయుఃడీ 
వే నడవం జతుర్దశ సుభీకర యోజనముల్‌ గనంబడున్‌ 
మానుగ సూర్యవంత మను మాన్య నగమ్ము దురాసదం బటన్‌ 


దాని నతిక్రమింప( దగ దర్శన మిచ్చును వైద్యుతంబు నా 
మానిత పర్వతేంద్రము సమంచిత నిత్య ఫలావృతమ్ము నై 
యాని ఫలాలి మూలముల నచ్చటం దియ్యని తేనె లింపుగం 
బానము సేసి చాగ వలె( బన్నుగ ముందుకు మీర లెల్లరున్‌ 


కనుల కింపు నొసగదనరు నచట( గుంజ 
రం బను గిరి వరము రమ్యముగను 

విశ్వకర్మ కృతము వేశ్క మగస్త్యు 
కట వెలుంగు చుండు నందముగను 


న 


యోజనము వెడలుపు పది యాజనములు 
దనర నెత్తున దివ్య కాంచన మణి మయ 
మైన దా యగస్త మునీంద్రు నాలయమ్ము 


ఫీ 
పొదగ బడెను నానా రత్నములు భృశమ్ము 


చన( జన గంద్రు భోగవతి సర్ప గృహమ్ముల పట్టణమ్మునున్‌ 
ఘనముగ రక్షితమ్ము ఫణి కాయము చేత మహావి షాహులం 
జనుటకు వీలు కానిది విశాల కవాటము లుండం దీక్ట దం 

ష్ట నిచయ సర్పరక్ష ఫణి రా జగు వాసుకి యుండు బ్రాజ్ఞుఃడే 


వెడలి భోగవతి కచట వెదక వలయు 

ను దదనంతర దేశముల+ దనరి ధృతి 

నెల్ల యెడ లందు హరులార! యింక దరలి 
బుషభ గిరి వృషభ నిభము నెలమి( గను(డు 


రత్న మయపు టా గిరి యందు రమ్య చంద 
న తరులు సముదృ్భవించును వితత వర్ణ 
ములను గోరోచన హరితము లిక బద్మ 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


కములు నన లారుణములు దెవ్యముల( దనరి 


కనరా దంట దగదు చం 

దన ద్రుమమ్ములను మీరు తద్వన రాజ 
మ్మును రోహితు లను గంధ 

ర్వ నిచయ మతి ఘోర బలులు రక్షింత్రు తమిన్‌ 


నిలిచి శైలూషు(డును గ్రామణి మటేీ శిగ్రు 
వింక శుభ్రుడు బభ్రువు నేవు రుంద్రు 
ఘనులు గంధర్వ వరులు భాస్కర సితకర 


వహ్ని తను పుణ్యకర్ములు వాసి కెక్కి 


అంత( బుడమి కెల్ల నంతము దుర్దర్దు 
లైన స్వర్గ జితుల యాలయమ్ము 

మీకు నే(గదగదు మించి యింక నతి దా 
రుణ మయిన పితరుల లోక ముండు 


యముని రాజధాని యగు నిది చొరరాని 
చీక టలమి యుండు జేర రాదు 

మీకు వెదక రాదు మించి చరించు వా 
రికి గతి యి(క లేదు సుకపు లార! 


సకల ప్రదేశములను వె 

దకి కనబడు నితర చోట్ల దప్పక సతి జా 
నకి శోధించి యెటి(గి యిచ 

టకు రా నర్జులు దిరిగి తడయక రయమునన్‌ 


కంటిని నే సీత ననుచు 

నింటికి నెలలోన వచ్చి యే రను దాని 
ష్కంటక సుఖమ్ముల( జెలగు 

వింటిరె మత్సమ విభు( డయి పెను భోగములన్‌ 


అతని మించి ప్రియుని నరయ నతండు ప్రా 


31. 


32. 


33. 


34. 


35. 


36. 


37. 


ణమున కక్కు( డగును నాకు దప్పు 
లన్ని చేసిన నత డెలమి బంధు వగును 
సంతతమ్ము లేదు సందియమ్ము 


తే.గీ. బల్లిదులు పరాక్రములు మీ రెల్లరు గుణ 
వంతు లుత్త మాన్వయ సముద్భవులు మించి 
రాజ కన్య దొరకు భంగి నోజ వెదక 
బురుష కార్యము మొదలిడ మూర వలయు 38. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నలువది 


యొకటవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 42. 


దక్షిణ దిక్కున వెదక వానరుల నాదేశించి సుగ్రీవుడు కపి ముఖ్యుని సుషేణుని తారా సతి తండ్రిని 
వానర సమూహముతో బడమటి దిశకు సీతాన్వేషణమునకై పంపుట. వీరికిని నెల దినముల 
గడువు నొసగుట. 


కం. హరివీరుల దక్షిణ దిశ 
కరుగ ననిపి మేఘ సదృశు నరసి సుషేణున్‌ 
హరి యూధపు సుర్రీవు(డు 
స్థిరముగ వచియించె నిట్లు ధీనిధి యంతన్‌ 1. 


కం. తన మామను దారా జన 
కుని( జేరి నమస్కరించి గురు విక్రమునిన్‌ 
వినయాంజలు( డయి తాబ 


ల్కెను వాక్యజ్ఞుండు లేడు గిర లిబ్బంగిన్‌ 2, 
ఇ గ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


రిపు వీరఘ్ను మరీచి నందనుని నర్చిష్మంతు మారీచునిం 
గపి సంఘావృతు నింద్ర సన్నిభుని మే కాంతిప్రభా రాసులన్‌ 
విపులజ్ఞాన పరాక్ర మోత్తము మహా వీరున్‌ గరుత్మంతు(తో 
నుపమా నార్హుని( దేజ మందుః గని యన్యోద్ధండ మారీచులన్‌ 


బుషి మరీచి కుమారుల నెల్లరను మ 

హా బలులను నర్చిర్మాల లనగంబరగు 
వారి గాంచి యాదేశించె బడమటి దిశ 

కేేగ వలయు నంచు వచించి యివ్విధముగ 


రెండు వందల వే లుండ నండ వాన 
రులు సుషేణుతో మీరు కదలి రయమ్ము 
న జనకాత్మజ( గాంచం జన ద్వరపడు(డు 
వాన రోత్తములార! సత్వరమ యిపుడు 


రమ్య బాహ్లీకముల సురాష్ట్రమ్ము లందు+ 
జంద్ర చిత్రముల విశాల జనపద పుర 
తతుల గేత కోద్దాలక వితత వకుల 

సహిత పున్నాగ వృతముల రహి వెదకు(డు 


తనరును శీత వారుల నదమ్ములు పశ్చిమ మెంచి పాజచున్‌ 
మునివరు లుండు కానలను భూజయు తాద్రుల బీడుభూములం 
జనం గడు దుర్గమమ్ము లగు శైల చయమ్ముల నుండ శృంగముల్‌ 
విను( దగ నంటుచుండు గతి వే పరికింపుడు పశ్చిమమ్మునన్‌ 


కాంచు(డు పశ్చి మాంబుధిని( గ్రన్నన నా తిమి నక్ర సేవ్యమున్‌ 
మించి చరించి యంత నట మేటి జలమ్ము నకంపితమ్మునుం 
గాంచుడు సంచరించుచు సుఖమ్ముగం గేతక సత్తమాల భూ 
జాంచిత కాననమ్ములను నారయు+ డింపుగ నారికేలముల్‌ 


వారిధి తీర దేశముల బర్వత పంక్తుల గాననమ్ములం 
జేరి జటీ పురమ్ము మురచి నగరమ్ము నవంతి లోపలన్‌ 
మూరుచు నంగలోప యను భూతల మందు నగోచరమ్ములన్‌ 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


కం. 


నారిని సీత నారయుఃడు నైపుణి నెల్లరు రావణాకమున్‌ 


సింధు సాగర సంగమ చిత్ర తటిని 
హిమగిరి నా బరగి కూడి యింపుగ శత 
శృంగములను వృక్షమ్ములు సెల(గ బెక్కు 
పర్వ తేంద్ర మొండు కల దఖర్వ మరయ 


పక్షము లడరంగ బంచాస్యములు రమ్య 
శైల సానువులను సంచరించి 

నక్ర మత్స్య కరుల విక్రమమున( దెచ్చి 
గుహల నిల్పు చుండుః గోరి యెల్ల 


తనిసి మత్త కరులు ఘన నిస్వ నాభ స్వ 
నములం+ దిరుగు చుండును మృగరాజ 
గుహల భీతి లేక యహరహము జల స 


మృద్ధ జగము లందు మించి యచట 


దివి నంటు పసిడి కొనజి 

త్ర వృక్ష విలసితము నందు దనరుచు వెదకుం 
డు వడి వడింగామ రూపులు! 

ప్లవగ వరులు! సర్వ దిశల వైదేహి దమిన్‌ 


శత యోజన విస్తృత మా 

తత శృంగము పారియాత్ర ధాత్రీధరమున్‌ 
వితతము దుర్దర్శ్భము జల 

ధి తీయములః గాంతురు చన దివ్యము నచటన్‌ 


ఇరువది నాలుగు కోటుల 

వర గంధర్వు లన లాభ పరమ తపస్వుల్‌ 
గురు ఘోర కామరూపులు 

హరివరు లార! వసియింతు రచ్చట నిరతిన్‌ 


దరి చేర రాదు సుమి వా 


10. 


11. 


12. 


13. 


14. 


15: 


16. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


నరు లతి విక్రము లయిన ననల తుల్యుల మీ 
రరసిన సహస్ర సంఖ్యల 


నరుసమ్మున( గలిసి యుండ హరి వరు లారా! 


అచట నున్న ఫలము లించు కయిన( బ్లవగ 
పుంగవులు! మీర లెవ్వరు ముట్ట రాదు 
సత్త్వవంతులు వీరులు చాల బలులు 


విక్రములు దురాసదు లట వేచి యుంద్రు 


వారి వలన భయము వానరుల పగిది 
నున్నంగొంచె మయిన నుండ దచట 
నుద్యమించి వెదక నొప్పు సీతను మీరు 
హరి వరేణ్యులార! యంచితముగ 


అచట వైడూర్య వర్ణము నందు వజ్ర 
సన్నిభము వజ్ర నామపు శైల ముండు 

ద్రుమ లతా యుత శత యోజనముల గుహల 
దివిరి వెదక వలయు మీరు ధృతిని నచట 


పరఃగును జక్రవంత మన( బర్వత మది చతుర్ధ భాగమం 
దరయఃగ వేయి యంచుల మహా శిత చక్రము విశ్వకర్మ తా 
నురువుగ+ జేసె( బ్రీతి? బురుషోత్తము(డా హరి దానవేంద్రు లి 
ర్వుర హయకంఠు( బంచ జను ద్రుంచి గ్రహించెను చక్ర శంఖముల్‌ 


ఆగిరి సానువుల విచి 
త్రాగముల విశాల గుహల నా రావణునిన్‌ 
వేగమ వైదేహిని నట 


జాగుచు వెదక వలయు హరి సత్తములారా! 


కాంచన శిఖల శ్రీమంత మంచితం బ 

రువది నాల్గు యోజనముల రుచిర మగు వ 
రాహ నామ పర్వతము గల దచట వరు 
ణాలయ మగాధ మందు మహాద్భుతముగ 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


బంగరు మయ మైన ప్రార్ధోతిష పురము 
వెలయు చుండు శైల తలము నందు 
నరక నామ దుష్టతర దానవుండు వ 
సించు చుండు నందు బించ మడర 


ఆ గిరి సానువులను ర 

మ్యాగముల విరివి గుహల దశానను నింకన్‌ 
వేగమ వైదేహిని నట 

జాగుచు వెదక వలయు హరి సత్తములారా! 


పసిడి తోడ కరము వటిలెడు గుహ లుండు 
నా నగమ్ము దాట నగపడు సెల 
యేటులు ప్రవహింప నెల్గెడల వెలుంగు 


పర్వతమ్ము పరము స్వర్ణ మయము 


అచట నా ధ్వని విని యబచు దర్పమ్మున 
గర్డ లిడి వరాహ గజము లింక 
సింహ రాజములు నశేష సంఖ్యల వ్యాఘ్ర 


ములు నిరంతరమ్ము మూరి గిరిని 


హరిహయ విభవుం డా పా 
క రిపుండు మహేంద్రు* డచట కమనీయముగా 
సుర లభిషిక్తుని జేయ( ద 


నరనా గిరి మేఘవంత నగ మన వెలి(గెన్‌ 


అటువది వేల కాంచన మయాద్రులు, వాసవ పాలి తాద్రినిన్‌, 
వటల(గ బాలభాను నిభ వర్ణములం దగ బ్రాజమానముల్‌ 
తబిచుగ స్వర్ణ వర్ణముల, దాటిన నంతటు, బుప్పితమ్ములై 
మెటిసెడు వృక్ష రాజములు మీటి(గ నింపుగ నంత గన్పడున్‌ 


వాని మధ్య నిలిచి కానబడును మేరు 
వుత్తరమున శైల సత్తమమ్ము 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


సుప్రసన్ను( డైన సూర్యు: డొసంగె వ 
రమ్ము మున్ను నగ వరమున కిట్లు 


నా కరుణ శైలరాజమ! నీ కడ నిలి 
చినవి యెల్ల సతము విలసిల్లు పసిడి 
చాయ దేవ గంధర్వ దైతేయు లెల్ల 


రక్త కాంచన ప్రభల వెల్ల గల వారు 


వసువులు విశ్వదేవతలు వచ్చి మరుత్తులు నాదితేయులున్‌ 
వెస మలు సంజ భాస్కరుని బ్రీతి నుతింతురు మేరు శృంగికిన్‌ 
దిస కక పశ్చిమమ్మునకు దేవ గణాదుల పూజ లంది వే 

గ సని యదృశ్యు(డా గదిసి కంజహితుండు మ హాస్త శైలమున్‌ 


పది వేల యోజనమ్ముల 

నుదరి ముహూ ర్తార్ధ మందు నుత్సాహమునం 
గదలి రయమ్మున( జేరికొ 

ను దివాకరు(డు నగ తతులను బ్లవగు లారా! 


దివ్య భవనము సూర్య సదృశము విశ్వ 
కర్మ నిర్మింప మేటి శృంగమున వెలయు 
చుండు బ్రాసాద గణ పంక్తి శోభితమ్ము 

నై యచట నమ్మహా గిరి యందు భృశము 


పాశ హస్తు( డైన వరుణుండు వసియించు 
నాగృహ వర మందు నది విచిత్ర 
నగములు దనరంగ నానా విహగ సమా 
కులమునై వెలుంగు లలితముగను 


అడరును మేర్వస్త గిరుల 
నడుమను గాంచన మయంపు నగ రత్నంబే 
పడసి పది తలలు వేదిక 


గడు రమ్యము తాల తరువు కపివరు లారా! 


30. 


31. 


52: 


33. 


34. 


35. 


కం. 


కం. 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


కం. 


నదుల సరస్సుల నన్నిం 

ట దుర్గమములం దివిరి పడతి వైదేహిన్‌ 
వెదక వలయు రావణు విత 

త దురాత్ముని తోడ నింక దడయక తమినిన్‌ 


వసియించును ధర్మజ్ఞుం 

డసమాన తపో ధనుండు నజ తుల్యుండున్‌ 
దెస లందు మేరు సావ 

ర్ణి సుప్రసిద్ధు(డు కడింది నిజ తేజమునన్‌ 
ఆ రవి నిభ తేజు మేరుసావర్ణిని 

గని నమస్కరించి వినతి శిరసు 

వంచి సీత జాడ నంచితముగ నడు 


గ వలయును మొగిడ్చి కరము లెలమి 


జనులకు నింత దనుక రవి 

దినమున తిమిరమ్ము( బాపి దిశలను నెల్లం 
జను నస్తాద్రికి నిత్య 

మ్ము నివ్విధము భాస్కరుండు పుణ్యాత్ముండై 


చన శక్యం బింత దనుక 

నిను( డుండ( డపార మెల్ల నిట మీ దింకన్‌ 
వనచర పుంగవులారా! 

మన కింక నగోచరములు మహి విషయంబుల్‌ 


పరికించి జానకీ సతి 

ని రావణుని యాస్పదమ్ము నెల నిండంగా 
నరుదెంచ వలయు నిట కె 

ల్ల రస్త గిరి చేరి యంత రయమున వినుడీ 


నెల దాటిన నిలువ వలదు 
నిలిచితి రేని మరణమ్ము నిక్కము మీతో 
గలసి మహా శూరుండు త 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


42. 


రలు నా మామ హరి వరుడు రయమున నింకన్‌ 


చం. ఉదిత సమస్త కార్య కరు లుత్తమ వీరులు తాను చెప్పి న 
ట్టిది తగ జేయ నర్హులు కడింది బలుం డగు నాదు మామ మీ 
రుదరి పరాక్రమోత్తముల రుర్వి మహాభుజు నిష్ణు కార్య శ్రే 
ణి దనరి వీని నాథునిగ నిల్పి ప్రతీచిని? గాంచు+ డెల్లెడన్‌ 43. 


చం. కన ఘన తేజు భార్య నుపకారికి( బ్రత్యుపకార మింపుగా 
నొనరిచి నట్టి వారలమె యోడక వానర వర్యు లార! యిం 
కను నితరంపు+ గార్యమును గాలము దేశము నెన్నుచున్‌ హిత 
మ్ము నొసగు నట్టి దెల్లరును బూని యొనర్ప(గ నుద్యమింపుఃడీ 44. 


కం. విని సుగ్రీవు నిపుణ గిర 
లనా సుషీణ ప్రముఖులు ప్లవగ వరేణ్యుల్‌ 
గొని ప్లవ గాధిపతి యనుమ 


తినే(గి రా వరుణ గుప్త దిశ కంత వెసన్‌ 45. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నలువది 


రెండవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 43. 


శ్వశురుని సుగ్రీవుడు పశ్చిమ దిక్కనకు( బంపి శతవలి యను వాన రోత్తముని శత సహస్రాధిక 
వానర సత్తములతో నేగి యుత్తర దిక్కున సీతాన్వేషణము సేయు మని పంపుట. 


తే.గీ. తనదు మామ నాదేశించి తగ బ్రతీచి 


కేగ మంచు సుగ్రీవు' డహీన సత్త్యు( 


డరసి శతవలి నాముని హరివరేణ్యు 1. 


ర 


నిజ హితమ్ము రామ హితము నెగడ ననియి 


అరుగుమ త్వద్విధుల్‌ శతసహస్ర వనౌకసు లుండ( దోడుగా 
హరివర! స్వీయ మంత్రులు సహాయులు గాగ యమాత్మ జాలితో! 
దిరిగి యుదీచి నం దడరి దివ్య హిమాద్రి సమీప భూములన్‌ 
ధరణిజ రామ పత్నినటః దప్పక శోధన సేయు+ డెల్లరున్‌ 


వచ్చిన గాంచి జానకిని బన్నుగ జేయ బ్రియమ్ము నివ్విధిం 
జెచ్చెర రాఘవేంద్రునకు( జెన్నుగ దీరు బుణమ్ము లెల్ల దా 
నెచ్చెలి ప్రీతినిన్‌ మనకు నిల్పి స్వవాక్య మొసంగె మిక్కిలిం 
గ్రచ్చజి సేయ రామునకు+ బ్రత్యుపకారము పండు జన్మముల్‌ 


వే(డి నట్టి వారికి( జేయ? బ్రియము మున్ను 
వారు సేయ కుండినను సఫల మగు నన 
జన్మ మింక జెప్పగ నేల సాయము నొన 
రించి నట్టి వారికి జేయు( డంచు నెందు 


నివ్వటిల( జేసి మతి మి 

రవ్విధి నాహితము గోరు హరివరు లారా! 
యెవ్విధి వైదేహి దొరకు 

నవ్విధముగ వెదక వలయు నవనిజ+ బ్రీతిన్‌ 


భూతముల కెల్ల మాన్యుం 

డాతత భుజు(డు నృవరుండు నఖిలారి జన 
వ్రాత పురంజయుడు దనర 

బ్రీతి భృశముగ మన యందు వెస నరుదెంచెన్‌ 


పరికింపుడు దుర్గమ్ముల 

నరణ్యముల గిరుల నడుమ నడరుచు మీరె 
లరు బుది విక్రమమ్ముల 

న ధి 

ధరలో సంపన్నులరు నుత బలోపేతుల్‌ 


అందు ముచ్చులును బులిందులు శూరసేనులు ప్రస్థలులు భరతులు కురులును 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


గలయ మద్రకులును గాంభోజులు యవనులు శకులు బాహ్లికులు బుషికులును 
బౌరవు లింకను శూర టంకణు లిక జీనులును బరమ చీనులు మలి 

నీహార దరదులు నిలుచు జగమ్ముల హిమవంతముల యందు నెలమి మీరు 
లోధ్ర పద్మక దేవదారు ఘన షండ 

ములను మణీయు నెల్ల యెడల మూరి వెదక 

వలయు హరివరు లార! రావణుని తోడ 

రామపత్ని జానకి నవిరామముగను 


దేవ గంధర్వ సంచయ సేవితమ్ము 

సోము నాశ్రమమ్మును జేరి చూచి కాల 
మను గిరి నట గుహల సెల లందు సాను 
వుల నవనిజను బరికింప వలయు ధృతిని 


హేమ గర్భ పర్వ తేంద్ర మతిక్రమిం 
చి హరులార! యింక జేర నగు సు 
దర్శన గిరివరము దా(టి కాంచు(డు దేవ 
సఖుడు నా(గదనరు శైల వరము 


విహగములు పాదపమ్ములు పెక్కు విధము 
లున్న యచ్చటి వను లందు నుదక రాసు 
లందు గుహ లందు+ బరికింపు( డసురు తోడ 
రామపత్ని జానకి నవిరామముగను 


దా(ట దానిని వచ్చు రిక్త ప్రదేశ 

మొండు వంద యోజనముల కొండలు నదు 
లు తరువులు లేని దేశము రోమ హర్ష 
ణమ్ము దాని దా(ట వలే శిఘ్రమ్ముగాను 


అంతం గైలాసమ్మును 

గాంతురు పాండుర మయము నగ వరేణ్యంబున్‌ 
సంతస ముప్పొంగును గని 

నంతనె హృదయమ్ము లందు హరివరు లారా! 


10. 


11. 


12. 


13. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తెల్లని మబ్బు నా దనరు తీరున బంగరు పూ(తతోడుతన్‌ 
సల్లలితమ్ము నిర్మితము సద్మ వరేణ్యము విశ్వకర్మచే 

నల్ల కుబేరు సౌధమును నారయ వచ్చు సరోవ రావృతం 
బెల్లెడ నుండ బద్మములు నింకను హంసలు నప్ఫరో రమల్‌ 


అచ్చట నివసించు యక్ష రాడ్వరు(డు కు 
బేరుఃడు ధనదుండు వెలయ గుహ్య 
కులు సమీప మందు నలరి వైశ్రవణుండు 
జన నమస్కృతుండు సద్దుణుండు 


అచట( జంద్ర నికాశము లద్రు లందు 
నింక గుహ లందు నింపుగ నెల్లెడలను 
హరి వరేణ్యులు! పరికింపు( డసురు తోడ 
రామపత్ని జానకి నవిరామముగను 


చని చని చేరి కొంచ మను శైలము దాని బిలమ్ము నింపుగం 

గని తగ నప్రమత్తులయి కష్ట తరం బది సేర నంచునున్‌ 

జనులు వచింతు రేగ దగు జక్క(గ నందు ని నాభ కాంతులన్‌ 
మునులు వసింత్రు దేవ సమ మూర్తు లమర్త్య గ ణార్చితుల్‌ ఘనుల్‌ 
క్రౌంచ శిఖరముల గుహల రమ్య సాను 

వుల నితర శృంగములను గిరుల నడుమను 

నిర్ణరముల నచ్చ టచట నిఖిల దేశ 

ములను వెదక వలయు మీరు మూరి భృశము 


తరువులు లేని కామ గిరి తాలిశ రత్నము మానసమ్మునుం 
బరయగు ఖగమ్ము లందు(' దమి వాని దరిం గదియంగ లేరు ని 
ర్థరులును దాన వాసురులు సర్వజ నావలి యెన్న+ డేనియున్‌ 

గిరి తటు లందు జూడు డట గృత్స్నము దా(ట(గ రగ్రౌంచ శైలమున్‌ 


కాంతు రచట మైనాక నగ వర మందు 
మయుని దానవు భవనం బరయ నగును స్వ 
యంకృతమ్మును సానువు లందు గుహల 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


గిన్నరుల నిండ్ల( బరికింపు( డన్ని దిశల 


ఆ నగ ముత్త రింప+గ వరాశ్రమ మచ్చట సిద్ధ సేవ్యమై 
కాన(గ నౌను దాపస నికాయము సిద్ధులు వాస ముంద్రు వై 
ఖానస వాలఖిల్యులు నకల్మషు లెల్లరు సర్వ వంద్యులున్‌ 
కీ 
మానుగ సత వృత్తమును మాన్యుల నద్గు(డు మ్రైక్కి నమ్రతన్‌ 


వటలు చుండు నచట వైఖానస సరస్సు 
కాంచన మయ పద్మగణ వృతమ్ము 
సతత మట శుభమ్ములు తరుణాదిత్య ని 
భములు హంస లుండు భద్రముగను 


బాపవాహ్యమైన యట్టి గజేంద్రము 
సార్వభౌమ మనగ సన్నుతము కు 
బేరు కుంజరమ్ము విహరించును గరేణు 
సంయుతమ్ము నచట సంతతమ్ము 


అక్కొల నుత్తరింప నట నర్కనిశాకరు లుండ రబభ్రముల్‌ 
చిక్కవు తార లుండవు విచిత్రము నాకము నాద హీనమౌ 
యక్కడ సిద్ధ తాపస నిజాంగ వరప్రభలన్‌ వెలుంగు నా 
చక్కటి చోటు సూర్య కర సంచయ కాంతు లనంగ దోచుచున్‌ 


చనిన నింక శైలోద నది నట గాంచ 

వచ్చు నుభయ తీరము లందు వంశ నిచయ 
ముండు గీచకము లనంగ నుదరి సిద్దు 
లంగొని పోవు నటులు నిటుల నవి నదికి 


ఉత్తర కురు దేశమ్ముల నత్తణి( గన 

నగును నవి పుణ్యజనులకు నాలయములు 
స్వర్ణ పద్మ పద్మిను లట వటలు చుండు 
నుదక పూరితమ్ములు నయి యుల్లసిలిచు 


నీల విదూరజ దళముల 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


మేలి నదు లనేకము లట మిన్నగ బాబున్‌ 
మూలము లెట్ట్జ కలువలకు 
నాలయములు రమ్య కాంచ నాంబుజములకున్‌ 


వెలుగు జలాశయమ్ము లట వింతగ బాల దినేశు భంగినిన్‌ 
లలిత మహార్ల దివ్య మణి రత్ననికాయము అభ కేసర 
బా జు 
మ్ములు వసు కాంతి దీస్తు లయి పొల్వఃగ నీల వరోత్ప్సలప్రభా 
వలులు సెలంగ ముత్యము లపార ధనమ్ములు మూరు నిత్యమున్‌ 


స్థిరముగ దేలు నా యిసుక దిబ్బలు కాంచన కాంతి నేటులన్‌ 
గిరు లట జిత్ర రత్నముల? గీలి నిభమ్ముగ( దోచు చుండ బం 
గరు మయముల్‌ ఘనమ్ము లవగాఢము లాను నదీ జలమ్ములం 
దరు లట బుప్పితమ్ములు సతమ్ము విహంగ సమాకులమ్ములున్‌ 


ఫలములు సుగంధ రస యుతమ్ములు స్రవించు 
సర్వ కామముల నవని సంతతమ్ము 

పాదపము లన్యము లొసంగు వస్త్ర సంచ 
యములు నానా రకమ్ముల ననవరతము 


ముత్యముల నింక వైడూర్యములను బోలు 
నగలు పుం స్త్రీల కనువులు నగము లన్య 
ము లిడ నెల్ల బుతువు లందు( బొసగు వాని 
గొప్ప చిత్ర హేమములను గొన్ని యొసగు 


మనముల నలరించు పడక 

లను బబుపుల( గూడి రంగులను వర మాల్యా 
లి నసంగు నింపుగ నితర 

ఘన వృక్షము లచట జన నికాయమ్మునకున్‌ 


వర పానీయము లింక(బ 

లు రకమ్ముల భక్ష్యములను రుచిరమ్ముల నా 
తరువు లితరమ్ము లొస(గును 

మురియ(గ జనులు రమణీయముగ నచ్చోటన్‌ 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


కం. 


చేరి గంధర్వ కిన్నర సిద్ద నాగ 
థి 
దేవ విధ్యాధ రాంగనా తృప్త చిత్త 
లచటకు గుణ రూపవతు లహ రహమును ర 
విప్రభా సమలు రమింత్రు పెక్కు రెలమి 


అందటు పుణ్య కర్ము లట నందటు సంగమ సత్ప్సరాయణుల్‌ 
సుందరు లందటం గలసి కోభిలు చుంద్రు సకామ విత్తముల్‌ 
వొంది నిరంతరమ్ము పరిపూర్ణము విన్సడు గీత వాద్యముల్‌ 
డెందము లంద విచ్చలవిడిన్‌ రహి నవ్వులు చిందువంద(గన్‌ 


లేరు సంతస మందని వార లేరు 

లేరు దురిత ప్రియు లయిన వార లేరు 

దిన దినము వర్ధిలుచు నుండు+ దేట గణము 
లెల్ల నట మనోహరములు కల్ల కాదు 


చని చని దాట శైలమును జక్క(గ( జూచెద రుత్త రాంబుధిం 
గనఃబడు దాని మధ్య బెను క్మాధర మభ్ర మయమ్ము సోమ మన్‌ 
ఘన గిరి యింద్ర లోక జన కాయము దేవత లింక బ్రహ్మ లో 
క నివసనుల్‌ దివంగతులు గాంచ(గ వత్తురు శైల రాజమున్‌ 


సురుచిర మైన యగ్గిరి విసూర్యమ యైనను స్వీయ కాంతులం 
బరయగును సూర్య రశ్మి యుత భంగిని మండెడు సూర్య తుల్యమై 
హరి జగదాత్ము( డింకను దశైక హృ దాత్ము(డు పద్మ గర్భు(డున్‌ 
స్థిరముగ నుంద్రు బ్రహ్మ బుషి సేవిత హృష్ట తరాత్ములై యటన్‌ 


అరుగ(గ రాదు ముందునకు నా కురు దేశ చయమ్ము దాటి యే 
నరులకు నైన జీవులకు నాగము సోమ గిరీంద్ర మెన్న(గా 
సురలకు దుర్గమం బగును జూచి రయమ్మున మీర లెల్లరున్‌ 
మరలుడు వెన్క కింపుగ( గ్రమమ్మున వానరు లాం! వింటిరే 


చన శక్యం బింత దనుక 
నిను( డుండ( డపార మెల్ల నిట మీ దింకన్‌ 


34. 


35. 


36. 


37. 


38. 


39. 


40. 


వనచర పుంగవులారా! 
మన కింక నగోచరములు మహి విషయంబుల్‌ 


కం. వెదక వలయు ననీ చోటుల 
నుదరి నుడివి నట్టి దెసల నుత్తమ రీతిన్‌ 
వదలక యెవ్వియు నింకను 
బదిలమ్ముగ నే నుడువని ప్రాంతము లందున్‌ 41. 


ఆ.వె. కనవిదేహ రాజ కన్యను దాశర 
రథికి నింక నాకు రమ్యముగ బ్రి 
య మొనరించి నట్టు లగు నెంచఃగ ననలో 
పమ హరివరు లార! వజిలు ముదము 42. 


కం. పని సాధింపగం జక్కం 
గను నా సత్కారము గొని ఘనముగ విహరిం 
త్రు నెగడ ముదం బణ(ప రిపు 
లను భార్యా బంధు యుత మిలా తల మందున్‌ 43. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున గిష్కింధా కాండ మందు నలువది 


మూడవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 44. 


సుగ్రీవుడు హనుమంతునిపై గార్యసాధకు+ డని విశ్వాసముంచి యాతని శక్తి సామర్థ్యములను 
బొగడి విశేషముగా నాతనితో' జేయ వలసిన కార్యమును రాముని సమక్షమున వచింప రాముడు 
హనుమంతునకు దన యుంగరమును సీత కానవాలుగ నొసగి సీత దొరకు నట్టి విధమున 


వెదకమని పలుకుట. 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


హనుమంతు నెంచి కార్య 

మ్మును సాధింప గల ప్లవగ పుంగవు( డని వా 
నిని( జేరి విశేషమ్ముగ 

ననె సుగ్రీవుడు నిజోచితార్థము నిట్లున్‌ 


సకల వనౌకసులకు( బ్రభు 

వు కపి వరుడు ప్రీతిలి యురువుగ సుగ్రీవుం 
డు కని హనుమంతు నిట్లు ప 

లికె నా విక్రాంతు కరువలి కొడుకు తోడన్‌ 


హరి పుంగవ! నీ గతి నం 

బరమునను బుడమిని దివిని వనముల యందున్‌ 
వర మంతరిక్ష మందును 

దరమ్ము కా దేరి కాప దథ్యము గాంచన్‌ 


అసుర గంధర్వ నాగ న రామర గణ 
ఘనులు నుండు సమస్త లోకమ్ము లింక 
సాగరమ్ములు కొండలు చక్క నున్న 

చోటు లెల్ల హనుమ! నీకు సువిదితములు 


పితృ సముండ వీవు గతిని వేగమున దే 
జమున లాఘవమున సత్కపి వర! 

తేజు నందు సముల నే( జూడ నీకు సీ 

త కనిపించు విధి వెదకుమ తివిరి 


బలము పరాక్రమము సమయ 

ములు దేశము లెటుగు వృత్తి బుద్ధియు హనుమా! 
యలవడె నీ యందు భృశము 

విలసిల్లుచు నయ విదుండ వీర వరేణ్యా! 


అనుమని కార్య నైపుణము నంచిత రీతి నెటింగి వీరు హ 
న్మను దలపం దొడంగె నెద మానవ వర్వ్యు(డు రాము డివ్విధిన్‌ 
ఘనముగ నమ్మి యుండె నిట గార్య సు సాధకు( డంచు( బావనిన్‌ 


మనమున సూర్య నందను(డు మారుతి సేయ సమరుడే చుమీ 


కార్య మెల్ల నింపుగ నేరి కదలు వాని 
పన్నుగ విభుని చే నెన్నం( బడిన వాని 
చేత జేయ( బడిన యట్టి చెయ్యు లెల్ల 
ఫలముల నసంగ నేర్చు దధ్రువమ్ము గాను 


అమ్మ హాతేజు( డారసి హరి వరేణ్యు 

నుత్త మోద్యమునిః దలబె నత్తణిం గృ 
తార్జుఃడ నయితి నంచు నరాధిపాత్మ 
జుండు రాము(డు హర్షేంద్రియుండు మదిని 


అంత నొసంగె నుంగరము నందు( దగం దన నామముండయణగా 
నింతికి( గుర్తుగా' దనర నింపుగ మైధిలి కత్తణిం గనం 
జెంతకు నేగి యూయ హరి శేఖర! నేరును వచ్చి తీవు దా 


తే.గీ. 


కం. 


కం. 


ఆ.వె. 


స్వాంతము నందు నిచ్చటకు( జక్క(గ నా దరి నుండి యంచునున్‌ 


వీర! నీ యుద్యమము సత్త్వ విక్రమములు 
నింక సుగ్రీవు సందేశ మెల్ల గాంచ 
నాకు దెల్ల మగుచు నుండె వీ(క నీదు 


కార్య మెల్లను సఫలమ్ము కాగల దని 


కొని దాని హరిశ్రేష్ణుఃడు 

తన తలపైన నిడికొని పదము లంటుచు భ 
క్తి నమస్కరించి యంజలి 

ననరించి చనంగ( జాగె నుత్సాహమునన్‌ 


కపివర సైన్యము తా నడ 

పి పవన తనయుం డగపడె వీర వరుండే 
యపగత మే ఘాభ్రమ్మున 

విపు లోడు గణావృత శశి విధముగ గాంచన్‌ 


అతి బలుండ హనుమ! యాశ్రయించితి నీ బ 


10. 


11. 


12. 


13. 


14. 


లమ్ము నేను విక్రమమ్ము నందు 
ఘనుఃడ! ప్థ్లవగ వీర! కాంచ నగును సీత 
నెట్లు చేయు మింక నట్లు మీటి 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నలువది 


నాలుగవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 45. 


సుగ్రీవు(డు వానరుల నెల్లరను దిరిగి పిలిచి తా చెప్పిన రీతి నెల్లరు వెదక వలయు నని నాదేశింప 
వా రెల్ల రుత్సాహమున సీతను వెదకెదము రావణుని జంపెద మని పలుకుచు( జనంగ రామ 
లక్ష్మణులు ప్రస్రవణ గిరిని నిల్చి నిరీక్షించుట. 


కం. తిరిగి పిలిచి సుగ్రీవుడు 
హరి వృషభు(డు రామ కార్య మలవడ నంతన్‌ 
హరు లెల్లర ననె(దా నని 
న రీతి వెదకంగ వే చన వలయు నంచున్‌ 1. 


చం. విని పతి యుగ్ర శాసనము వేగమ వానరు లల్ల రంతటన్‌ 
ఘనముగ భూమినిన్‌ శలభ కాయము భంగిని రేగి యేగు చుం 
డ నరసి రామ లక్ష్మణు లెడందల హర్షము నంది నిల్చి రం 
త నగ వరమ్ము ప్రస్రవణ దంతిని మాస నిరీక్ష ణార్థమై 2. 


కం. హరి శతవలి శీఘ్రమ యు 
త్తర దిక్కునకు గిరి రాజు దనరెడు దిశకుం 
దరలెను వీరుం డత్యం 
త రమ్య దేశమునకు వినుత యశుం డంతన్‌ 3. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


పూర్వ దిశ కే(గె హరి యూధపుఃడు వినతు(డు 
మారుతాత్మజు( డంగద తార ముఖ హ 

రి వరు లుండ నగస్త్య చరితము దక్షి 

ణ దిశకు హరి యూధపు( డే(గె నుదరి యంత 


హరి శార్టూలుండు హరీ 


శ్వరు(డు సుషేణుడు తరలెను బడమర తటికిన్‌ 


వరుణ పరిపాలిత దిశకు 


గురు ఘోర ప్రాంతములకు( గుందక యంతన్‌ 


ప్లవగ సేనాపతుల నట్టు పంపి ముఖ్యు 
లను దిశల కెల్ల సుగ్రీవ రాడ్వరుండు 

తగిన రీతి దేణీ మది మోదమ్ము వడనసె 
నంత మిక్కుటముగను గృతార్ణు( డనగ 


పనిచిన రా జిబ్బంగిని 

ఘన వానర యూధపు లరుగ( దొడ(గిరి రయ 
మ్మున నికదమ తమ దిక్కుల 

కు నసదృ శోత్సాహ మడర ఘోరాకృతులై 


బల్లిదు లెగురుచున్‌ వడి బర్వులిడుచు( 
బ్లవగ వరులు గర్జించుచు ధ్వను లొస(గుచు 
బిగ్గరగ గెంతుచు మురిసి యగ్గలముగ 
వా(గుచు గిరలు పెక్కులు పయన మైరి 


పంప బడ రాజు చేత నా వానరప్ర 

వరులు పలుక దొడశగి రిట్లు పంతమునను 
దెచ్చెదము సీత దప్పక మచ్చెకంటి+ 
జంపుదుము రావణుని గ్రూరు శంక వీడి 


నేన వధింతు రణమున ద 
శానను రావణుని( జంపి యానందముగా 


జానకిని( దెత్తు శంకా 


10. 


హీన మడకరి విక్రమమున నెలమిం గనుడడీ 


ఆ.వె. నిల్చి యుండు డిచట నెమ్మి మీరు శ్రమించి 
తెత్తు వణ(కు చున్న దేవి నిటకు 
పీత దుర్గమమ్ము పాతాల మందున్న 
౧ 
నొక్క(డ జని వేగ యుత్సహించి 11. 


ఆ.వె. కూల్లు( దరుల గిరుల గోయుదు నిశ్శంకః 
బెల్లగింతు నేల తల్లడిల్ల 
నెల్ల సాగరముల నెండింతు రోషమ్ము 
నూని యొక్క త్రుటిని నుక్కు మీటి 12. 


తే.గీ. వంద యోజనమ్ములు దాట బరయగు శక్తి 
నా కనంగ నొకం డట వీ(క తోడ 
వంద కధికమ్ము దా(టుదు డెంద మలర 
నే నని మణీ యొకం డనె నెమ్మి తోడ 13. 


కం. పుడమిని శైలముల వనుల( 
గడలిని బాతాల మందు గతి కుందదు నే 
నడరంగ నడ్డ్జొకింతయు 
నడుముల నైనను బ్లవగ గణ పతులు! వినుఃడీ 14. 


కం. హరిరాజు సన్నిధి బలులు 
హరు లిట్లో' క్రొ రక్‌ రచట నానందమునన్‌ 
గురు వచనమ్ము లడరి ప 
ల్కిరి దర్పం బతిశయిల్ల( గేలీ లీలన్‌ 15. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నలువది 


యేనవ సర్గము. 


కిష్కింధా కాండము 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


సర్గము 46. 


రాముడు సుగ్రీవుని భూమండలము నెల్ల నెట్టు లటు(గుదు వని యడుగ నతడు తన యన్న వాలి 
భయమున దేశ దేశములు పరిభ్రమింపంగ భూభాగములను స్వయముగ జూడ దెలిసిన వని 
వివరించుట. 


చన వానరేంద్రు లెల్లరు 

కని సుగ్రీవుని నడిగె సకల ధరణీ రా 

శిని నెట్లెబుంగు దీ వం 

చును రాముం డచ్చెరు వెద( జొప్పడ మిగులన్‌ 


అంత రాముని గని యనియి సుగ్రీవుడు 
వందనమ్ము లొసగి వానరేంద్రు( 

డిట్లు విస్తరముగ నెల్ల వచింతు వి 

నుమ నరర్షభుండ! విమల చరిత! 


మానక వాలి వెంట జన మాయ కుమారుడు దున్న రూపుఃడున్‌ 
చే నగ రాజ మా మలయ విస్తృత కందర మందు దూబిగా( 
దానును జంప నిష్టుః డయి తద్దయు కోపము నూని శీఘ్రుమే 
వానిని నద్దురాత్ము యము పాలికి బంప( దలంచి చొచ్చినన్‌ 


అంత నిలిచితి వినయమ్మున నాగుహ 
ద్వారము కడ నేను వత్సరం బొ 
కటి గడచిన వాలి కపి నాధు( డేతెంచ 


కుండెను వెలుపలకు మండితుండు 


అప్పుడు కనిపించె నా బిల ద్వారము 
నుండి కాటి నెత్తు రుద్భటముగ 
నన్నమరణ మెంచి మిన్నగ విస్మయ 
మంది నేను దుఃఖ మందు మునిగి 


నిశ్చయించి యన్న మృతిని నేను గొండ( 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


బోలు టాతితో నాబిలమును రయమున 
నంత మూసితి రా'జాల కా మహిషుడు 
లోన మరణించు నని యెంచి మానవేంద్ర! 


సన్నగిల్ల నాశ యన్నపై( గిష్కింధ 

కు నరుదెంచి రాజ్యమును రుమ సహి 
తమ్ము తార నంది నెమ్మి వగపు లేక 
సఖిులం గూడి యుంటిం జక్క నంత 


వచ్చెను జంపి దానవుని వాలి యొసంగితి గౌరవమ్మునం 

జెచ్చెర రాజ్య మాతనికి( జెంది భయమ్మును నాగ్రహించి దా 
హెచ్చుగ( జంప నెంచ మది నీర్ష్యను బాబిుగం గూడి మంత్రుల 
న్మెచ్చక వెంబడింపగను నిర్ణయం ద్రిమ్మరు చుంటి దిక్కులన్‌ 


అవ్విధి( దటుమ+ బడ భృశ మన్న చేత 
బరువిడి వడి నేను వివిధ పట్టణమ్ము 

లను నదులు కాననమ్ములు గనుచు( దిరుగు 
చుంటి బృధ్వీ తలమ్మున నుబుకు చుండి 


అద్దము వలౌ నున్న పుడమి 
నద్దరికొను నగ్ని భంగి నడరెడు దానిన్‌ 
గ్రద్దన గోష్పద భంగిని 

నద్ద(గ వీక్షించితిని భయభ్రాంతు(డనై 


కాంచితి బూర్య్వ దిక్కు నట క్మాజములన్‌ వివిధమ్ములం దమిం 


గాంచిత బర్వతమ్ములను గాంచితి రమ్య నదీ తటాకముల్‌ 
గాంచితిబూర్వ శైలము బ్రకాశిత ధాతు సమావృతమ్మునుం 
గాంచితి క్రీరసాగర మఖండము నచ్చర లుండ నిత్యమున్‌ 


వాలి తిరిగి తుమ భయమున మరలి శీ 
ఘ్రుముగ తిరిగి నేను రామ! యేగ 
దొడ(గితి నయిన గపి దోర్భలుండు వదల 
క వెను వెంట రాగంగరము భీతి 


10. 


11. 


12. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తరలితి దక్షిణ దిశకుం 

దరు సంకీర్ణమ్ము గంధ తరు విలసితమున్‌ 
గిరి వరము వింధ్య కత్తణి 

నర పుంగవ! నే రయమ్మున రఘువరేణ్యా! 


తరు గిరుల నరయుచు దక్షిణ దిశ నుండి 
తటుము చుండ వాలి తద్ద భీతి 
బశ్చిమంపు దిశకు వచ్చి దేశము లనే 
కములు నస్త గిరిని గాంచి యంత 


ఉత్తర దిశకు( బాణీ నగోత్తమమ్ము 

హిమ గిరిని మేరు నగ వర మింక( గడలి 
గాంచ వాలి శరణ మేను గాన కున్న 
బుద్ధిమంతు(డు హనుమ యపు డనె నిట్లు 


చేరిన మతంగు నాశ్రమ శ్రేష్ణమును హ 

రి పతి వాలి యతని శిరము పగులు శత 
ఖండములగ నని ముని యాగ్రహమున శపి 
యించె నయ్యది స్మృతి నాకు నంచితముగ 


వాస మున్న నచట సుంత భయము గనము 
మన మనంగ సమ్మదమున మానవేంద్ర! 
బుష్యమూక పర్వత మందు నింపుగ వసి 
యింపగ మతంగు భీతి రా'డిటకు వాలి 


స్వయ మీక్షించితి నివ్విధి 

రయమున భూమండలమ్ము రాఘవ వర్యా! 
భయ హీనం బీ గుహకుం 

వ్రియ మారం జేరితిమి మురియుచు నెడ(దలన్‌ 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నలువది 


యాబవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 47. 


సీతాన్వేష ణార్థ మే(గిన శతవలి, వినతుఃడు, సుషేణుడు తిరిగి వచ్చి యెందును పీతా దేవిని గాంచ 
లేదని తెలియ( జేయుట, సుషేణుడు సీతను గొని పోయిన దిక్కున కే(గి నట్టి హనుమంతుడు 
తప్పక సీతను జూచునని వచించుట. 


కం. వెడలిరి కపి యూధపు ల 
ట్లడరి కనుగొనంగ సీత నందటు సుగ్రీః 
వుండొసంగ నాజ్ఞ నారడ 
మెడ(దల నుప్పొంగ భృశ మహీన బలాఢ్యుల్‌ 1. 


తే.గీ. కొలను లందు నదీ తటమ్ములను శూన్య 
దేశముల నగరమ్ములం దిరుగ రాని 
చోటు లందు గిరుల యందు సురుచిరముగ 
హరులు గాలించి రెల్లెడ దిరిగి తిరిగి 2. 


కం. పనిచి నటుల సుగ్రీవుడు 
వన గిరి ఘోరాటవీ భువనముల యందున్‌ 
ఘను లా వానరు లెల్లరు 
చని చని వెదకిరి సమస్త సానువు లందున్‌ 3. 


చం. దినముల లోన జానకిని దేవిని గాంచగ( జాగు చుండుచున్‌ 
వనచరు లెల్ల రాత్రులను బన్నుగ నొక్కెడ గూడి చక్క ధా 
త్రినిగని యెల్ల కాలముల+ దీయని పండ్లు గలట్టి వృక్షముల్‌ 
తిని నిదురించు చుండి యట దిర్గి దివమ్ముల గాంత్రు దేశముల్‌ 4. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తొలి దినమ్ము నుండి నెల పూర్తి కాగని 
రాశ తోడ వచ్చి రా హరి వరు 

లంత బ్రస్రవణ మహా గిరీంద్రమునకు( 
గపి గణాధినాథు( గలసి రపుడు 


వెదకి వినతుండు పూర్వం 
పు దిశను గూడి తనదు సచివులతో సీతన్‌ 
సుదతిని గాంచక మరలి య 


రుదెంచెను బ్లవగ వరుం డురు బలుం డటకున్‌ 


ఉత్తర దిశ నెల్ల నుత్తమముగ గాంచి 
వీరుడా శతవలి సేరె( బ్రస్ర 

వణ గిరీంద్రము హరి గణ సైన్యమును గూడి 
జానకి( గనకుండ వానరుండు 


పశ్చిమ దిశ వెదకి వానరులను గూడి 
హరి వరుడు సుషిణు( డరుగుదెంచె 
నిండ మాస మెల్ల గండని సుగ్రీవు( 
జేరె( గాంచ కుండ సీత నతడు 


చేరి రామునితో నున్న వీరు వాన 

రేంద్రు సుగ్రీవుని నమస్కరించి ప్రస్ర 
వణము నందుండ( దా నిట్లు వలికెనాసు 
షేణుడు వినయం బేపార( జింత తోడ 


వెదకితి మెల్ల కొండలను బృధథ్వి నరణ్యము లందు నగ్గుహా 
పదముల సాగ రాంతముల+ బట్టణ జానపదమ్ము లందునుం 
బదపడి యెల్ల యాపగల+ బన్నుగ నీ వచియించి నట్టి చో 

ట్ల దడయ కుండ గుల్మముల రమ్య లతా వితతమ్ము లందునున్‌ 


దుర్గమము లైన దేశ తతులను విషమ 
దేశముల వెదకితిమి వధించితిమి మ 
హా మృగమ్ముల గహనమ్ము లందు మరల 


10. 


11. 


మరల తిరిగి వెదకితిమి హరివరేణ్య! 


తే.గీ. బల్లిదుం డుత్తమ కులుండు వానరేంద్ర! 
హనుమ గాంచును జానకి నతడు సీత 
గొనిన దిక్కునకు నరిగె ఘనుడు మారు 
తాత్మజుండు మహాత్ము(డు హరివరుండు 12. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నలువది 


యేడవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 48. 


తా రాంగ దాదులతో మారుతాత్మజు(డు దక్షిణ దిశలో గిరి కానన దేశములలో జరింప నచట నొక 
రక్కసు( డగపడ రావణునిగా నెంచి యంగదుఃడు వధించి వెదకంగ పీతను గాన కున్న నెల్లరు 
విచారములో మునుంగుట. 


కం. తా రాంగదుల సహిత మా 
మారుతి హరి వీరు డే(గె మైథిలి గాంచన్‌ 
ధీరత సుగ్రీవుం డే 
పారం జెప్పిన దిశకు నపార ముదమునన్‌ 1. 


చం. కపి వరు లెల్ల రేగి కడ(కం గడు దూరము వేగ వింధ్య కై 
ల పరిసరమ్ము లందు గుహలం బరిశోధన మింపుగా నొన 
ర్చి పలు నదీ తటమ్ముల విశేషముగా గిరి దుర్గమమ్ములన్‌ 
విపుల లతా ద్రుమమ్ముల నభీతి తటాక తటీ స్టలమ్ములన్‌ 2. 


ఆ.వె. హరి వరేణ్యు లట్టు లన్వేష ణా పరు 
ల వెదక(గ నెల్ల రవని యందు 3. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


నెందు గాంచ నోప రిందుముఖిని సీత 


మైధిలిని జనక కుమారి నకట 


తినుచు వివిధ మూల ఫలము 

లను నన్వేషించు చుండి ప్రాంతమ్ముల యం 
దనవరతము ప్లవ గేంద్రులు 

చన రాని గుహాంతరముల జన శూన్యములన్‌ 


నిర్ణల గహనముల నెగడి రోమాంచ దే 
శముల నన్య వనుల( జక్క వెదకి 
మూరి దుష్ట్రవేశపు టపర ఘన దేశ 
మపు డభీతి( జేరె హరి గణమ్ము 


అచట దరువుల బుష్పము లాకులు ఫల 
ములు కన( బడవు మటి మూలములను గనము 
నదు లజలములె మృగగణ నాగ మహిష 

విహగ శార్టూల వనచర రహితమ యది 


బాషధ తరులు లే వట నగపడవు ల 

తా వితానము లరయము ధరణి బ్రాకు 
తీవ లేని సుగంధముతో వజిలెడు 

మెట్ట తామర లుండు( దుమ్మెదలు లేక 


కండు వనంగ గొప్పబుషి కష్టపు నిష్ట వహించు తాప సో 
గ్రుండును సత్య వాదియును గొడ్కు పదాటు సమావృతుండు బా 
లుండు హతుండు కా(గ నెద రోషము నూని శపించె*గాన ను 
ద్దండ మృగాది హీనముగ( దప్పక యుండగ నెల్ల వేళలన్‌ 


కాన నాంతరముల( గందరముల( బర్వ 
తావళుల నదీ భవావనులను 

గూడి యెల్ల హరులు తోడుగ వెదకి రె 
ల్లైెడల నలయ నేర రడరి యడరి 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


అక్క డైన మహాత్ములు హరి వరేణ్యు 
లక్కట కన నేరరు జన కాత్మజ నప 
హర్త రావణు నేని ప్రియమ్ము సేయు 
వారు సుగ్రీవునకు ధీర వరులు ఘనులు 


కని యచ్చోట లతల పొద 

© నక్క క్రూ రాసురుని సురలకు భయం బం 
దని వాని( గొండ వలె నిలి 

చిన వాని స్థిరమ్ముగ నిలిచిరి యెల్ల కపుల్‌ 


గిరి సన్నిభుండు నగు వా 
డరసి ప్లవగ వరుల జచ్చి రంచు(' బలుకుచుం 
గర మలిగి ముష్టిని బిగిం 


చి రయమ్మున( బాలీ యంత జేరెను హరులన్‌ 


వచ్చెడు నసురుం గని తా 

నిచ్చ( దలచి రావణు డని యెలమిని నంతం 
జెచ్చెర వాలి సుతుం డపు 

డిచ్చెను దెబ్బ( దల మీద హెచ్చుగః జేతన్‌ 


వాలి సుతుడు కొట్ట వకము నుండి ర 
క్రమ్ము కాటి నసుర ధరణి గూల 
బాద తలము తెగిన పర్వతమ్ము పగిది 
నంత నక్క తృటిని నక్కజముగ 


అట్టసురు(డు కూల హరులు విజయ మంది 
శైల గహ్వరమ్ము చక్క(గ బరి 

కించి సర్వ మపుడు గాంచక జానకి 

నపర గుహను వెదక నడరి రంత 


వెదకి యచట వానరు లం 
త దుఃఖ మెద లందు రేగ దరుణిని నీక్షిం 


ప దరము గాక యొక తరువు 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


మొదలం గూలం బడిరి యపుడు దీనముగన్‌ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నలువది 


యినిమిదవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 49. 


అంగదుడు వానరు లందబితో సుగ్రీ వాజ్ఞ పాటింప కున్న నతని కోపమునకు లోనగుదు మని పలికి 
తిరిగి యెల్లెడల సీతా దేవికై యన్వేషింపు( డని పలుక వారెల్లరు నపు డచటి వెండి కొండ నెక్కి తిరిగి 
తిరిగి వెదకి క్రిందికి దిగి యలసి యూజబడిల్లి తిరిగి వెదకుట. 


కం. తగ ననునయించి యలసిన 
మగ డంగదు(డు హరులను సమంచిత విధి మె 
ల్లగ బలికె( బ్రాజ్ఞు' డిబ్బం 
ధా వో 


గింగపి వరేణ్యుఃడు సముచిత గిరలు హరులతో 1. 


చం. వనముల నాపగా తటుల బర్వత దుర్గమ కందరమ్ములన్‌ 
వన దరు లందు నెల్లెడల వారక శోధన మంద టీంపుగా 
నొనరిచి కాన కుంటిమి యయోనిజ నా సుర నంద నోపమన్‌ 
జనక సు తాపహర్తను విచారము మూరగ నెల్ల వారికిన్‌ 24 


కం. బహు కాలమ్ము గలించెను 
మహోగ్ర శాసను(డు గాంచ మన నాయకు( డై 
న హరీశ్వరుండు వెదకు(డు 
విహరించి సమస్త తటుల విస్తృత రీతిన్‌ 3. 


ఆ.వె. _ రేగిన వగపు బడలిక నిద్ర నెల్లరు 
వీడి సీత నెట్లు చూడ నగునొ 4. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


యవ్విధి మన మెల్ల నడరి కరము పరి 
కింప వలయు నింక నింపు గాను 


ఖేదము వడయ కుంట మిక్కిలిగ నేర్పు 
కలిగి యుంటయు నోటమిదల(ప కుంట 
యెదను గార్య సఫలతకు నివియె కతము 
లంద్రు గాన బలుకు చుంటి నడరి నేను 


వగపును వీడి యిల్లరును వానర వర్యులు! కాననమ్మునం 

దగ కడు దుర్గమమ్ము లగు తావులః దిర్గి సమీక్ష వీకం జ 
ల్ప(గ వలయుం జలమ్మున ఫలమ్ము లభించును జేయు వారికే 
తగ దిక గును డెందమున( దద్ద విరక్తి వహించు టేనియున్‌ 


చాల కోపి సుగ్రీవుడు చండ తరము 

లైన దండనము లొసంగు వానరేంద్రు 

నకు మహాత్ము(డు రాఘవునకును నెల్ల 
రము భయంపడ వలయు+ గరమ్ము సతము 


ఎల్లరకు హితమ్ము నెంచి వచించితి 
నివ్విధమ్ము మీకు నిష్ట మయిన 
జేయ వలయు నిట్లు చింతించి కాదేని 
తగిన దాని బలుక( దగుదు రొండు 


విని యంగదు మాటలు ప 

ల్కైెను దాహమ్ము నలసటయు.+ గెరల(గ నంతన్‌ 
వినయమున గంధమాదను( 

డను హరి వరు(డు వచనముల నతి విశదముగన్‌ 


చక్కగ జెప్పె నంగదుడు సల్ప హితం బనుకూల మింపుగా 
నక్కపికే తగుం బలుక నట్టుల( జేయుద మవ్విధమ్ముగా 
నుక్కున శోధనమ్ము(బ్లవ గోత్తము లార! యొనర్ప నొప్పు నిం 
కొక్క పరిన్‌ వనమ్ముల సమున్నత శైల దరీ రురమ్ములన్‌ 


10. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


శూన్య కాననముల నెల్ల చోటు లందు 
నమ్మ హాత్ము(డు సుగ్రీవు( డపుడు చెప్పి 
నట్లు దుర్గమ దేశము లందు? దిరిగి 
యెల్లరము పరికింతము తల్లడిలక 


అంత లేచి తిరిగి హరిపుంగవులు మహా 
బలులు వేగ వింధ్య పర్వత విల 
సితము దకి ణాశ( జెల(గి వనమ్ముల 


నెల్ల వెదక జాగి రింపు గాను 


పెక్కు దరులు శృంగమ్ములు వెలయు నట్టి 
వెండి కొండ శరత్తున వెల్లు మబ్బు 
వోల గన్పట్టు దానిని బూని యెక్కి 
(A) 
రెల్ల రుత్సహించి ప్లవగు లుల్లసిల్లి 


అచట లోధ్ర వనము నరటి తోటను గాంచి 
వెదక దొడ(గిరి హరి వీరు లెల్ల 
సీతంగాంచు నట్టి ప్రతి యతిశయింప 
నెల్లరకు భృశముగ నెడ(ద లందు 


గిరి పైకి నెక్కి యలసిరి 

హరులు విపుల విక్రములు బలాఢ్యులు వైదే 
హి రమణిని రామ పత్నిని 

ధరణిజ( గన నోప రకట తద్దేశములన్‌ 


చూచి యా బహు కందర శోభితమ్ము 
శైల రాజము చూచుచు సకల దిశలు 
దిగి హరు లలసి కడు విరక్తి వడసి నిలి 


చియొుక యింత చెట్టు మొదలు సేరి రంత 


ఒక ముహూర్త మందు నూటడిల్లి హరులు 
రిత్త వోవ శ్రమ తిరిగి వహించి 


పట్టుదల నెడ(దల( బరికింప( జాగిరి 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


దక్షిణ దిశ నెల్ల దట్టముగను 


కం. హనుమత్సముఖులు హరు లా 
దినుండి తిరిగి గిరి వింధ్య దిశ లందెల్లం 
జని చని వెదక దొడంగిరి 
జనకాత్మజ( గాంచ నెంచి సమ్మద లీలన్‌ 18. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నలువది 


తొ మ్మిదవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 50. 


తారాంగదుల( గూడి హనుమంతుడు వింధ్య పర్వత గుహల వనముల వెదకుచు బుక్ష్షబిల యను 
గుహలో'+ బ్రవేశించి చీకటి ప్రాంతముల నన్ని దాటి ప్రకాశించు సౌధములు వృక్షములు సరోవరము 
లున్న చోటును గాంచి యచట స్వయంప్రభ యను తపస్విని జూచుట. 


కం. తా రాంగదుల సహితముగ 
మారుత సూనుండు వింధ్య మలయ వనములన్‌ 
ఘోర గుహా సంచయముల 
నారయ+ జాగెను తిరిగి మహా గహనములన్‌ 1. 


చం. స్థిరముగ సింహముల్‌ పులులు దిర్గెడు చోటుల నిర్ణరమ్ములన్‌ 
గిరి విషమంపు( జోటులను గృత్స్నము శైలము లున్న చోటులన్‌ 
హరు లట జూచు చుండగ మహా గిరి యంతము సేరి నైరృతిన్‌ 
హరి విభు( డిచ్చినట్టి సమయంబు గతించెను నిల్వ నచ్చటన్‌ 2. 


కం. చొరరాని గుహల పర్వత 
వరముల గాననము లందు( బన్నుగ నెల్లన్‌ 3. 


హరి వరు(డు మారుతాత్మజు( 
డరసె దురన్వేష మందు నడరి భృశముగన్‌ 


ఒకరి కొ క్కరి కెడలేక యొక్కొకరును 
హనుమ గజ గవాకులు గవయ శరభులును 
మైందుడు ద్వివిదు(డును గంధమాదనుడు సు 


షేిణ జాంబవంత నలులు సెల(గు చుండ 


తారు(డు హరులు యువరాజు వీరు డంగ 
దుండు గిరి పంక్తి వెదకుచు నుండి యట న 
వాచి యందు బుక్షబిలము వారు కంద 
రమును జుచిరి దానవ రక్షితమును 


ఆక లింక దప్పి యడరంగ యలసట 
చెల(గు చుండ ద్రాగ జలము కోరి 

లతలు తరువులు దనరంగ( గరము చుట్టు 
నట్టి బిలము గనిరి హరివరు లట 


కాంచిరి హంస సారస నికాయము+ గ్రౌంచ విహంగ పంక్తులన్‌ 
మించిన యెట్జ జెక్కలను మేనున నుండగ పద్మ రేణులే 
యంచిత చక్రవాకముల నచ్చట జక్క(గ నిర్ణమింపయగా 
బంచకు+ జేరి రా కపులు వాసన లీను బిలంపు టొద్దకున్‌ 


భయ విస్మయమ్ములు తమహృ 

దయముల( గదురం దలచి యుదక మచ్చట నా 
రయ నగు( దప్పక యంచును 

రయమున పర్విడిరి హరులు ప్రమదం బెస(గన్‌ 


అరసి భయ మిడు చన రాని యఖిల సత్త్వ 
సంచరితము దైత్యేంద్ర వేశ్మ సదృశమ్ము 
శైల కూటాభు(డు హనుమ సకల వనవి 


శారదుండు పలికెను వచనము లిట్లు 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


అలసితి మీ న గావృత మహాటవులం బరికించి దక్షిణా 

శ లలిత రీతి నెల్లరము చాల ధరా సుత గాన కుంటిమే 
బిలమును వీడి వచ్చినవి వేగమ క్రాంచ సహంస సారస 
మ్ములు మటి చక్రవాకములు మున్గి జలమ్మున నింక గాంచగా 


బిలము చెంత నున్నని వృక్షము లగపడుచు 
నున్న వింపుగ గన్పడు నుదక రాశి 
నూతుల నయిన మటి గొలనుల నయినను 


గాంచ వచ్చును దప్పక యంచు నెంతు 


అని పలుక నెల్లరు బిల 

మ్మున( దూలటీరి కనిరి తిమిరమును సూర్యుని( జం 
ద్రునిగాన కుంటి రచ్చట 

దనువుల గగురు లొడమె కపి తతికి భృశముగా 


మృగముల సింహ రాజముల మేటి స్వనమ్ములు వించు నచ్చటం 
బగలును చీక టున్న గుహ బన్నుగ( దూజణీరి వానరేంద్రు లం 

త గరిమ వారి కన్నులును దద్ద పరాక్రమ మేని తేజముం 

సుగతి( జరింప కున్న నట జొచ్చిరి గాలి విధమ్ము చీ(కటిన్‌ 


వేగ చొచ్చి వారు బిలము ప్లవగ పుంగ 
వులు వెలుంగు చున్న లలిత మైన 
దేశ ముత్తమమును దెల్లముగ గనిరి 
చనిరి యోజనమ్ము చక్క+ దరిని 


దుర్గమమున నానా విధ ద్రుమ సమాకు 
లమ్మున నొకరి నొకరి కరమ్ములు గొని 
తెలివి చెడ(గ దాహార్తులై తిరిగి రుత్స 
హించి కొంత తటి బిలమం దంచితముగ 


అలసియును గృశించి హరులు దీన వదను 
లపుడు గాంచి రంత నచట వెలుగు 
బ్రదుకు నన్నిరాశ వడసి నట్టి సమయ 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


మందు వితిమిరంపు టడవి నెలమి 


కని రట కాంచనంపు(' దరు కాయము వెల్ల దీప్త వహ్ని భం 

గిని వర సాల వంజుల వికీర్ణ ధవద్రుమ కోటి? జంపకా 

లిని ఘన తాల పాదప పరీవృత తుంగ స కర్ణికార వృ 

క్ష నిచయ మింక నాగముల క్మాజము లింపుగ బుప్పితమ్ములన్‌ 


పసిడి పూగుత్తు లెట్జని మిసిమి మొగ్గ 
లు పెనవేసి కొనిన లతలు దనరంగ 
స్వర్ణ మండితములు రవి సన్నిభచ్చ 
వుల సవైడూర్య వేదికా లలిత తరుల 


నీల వర్ణములను మేలిమి పిల్లికన్‌ 
రత్నముల విహంగ రాజములును 
బాల సూర్య సన్నిభ కనక మయ పద్మ 
ములు నడరు తటాకములను గనిరి 


జాత రూప మయమ్ములు ర్రుష వరములు 
తనర( బెద్దవి తాబేలు లనవరతము 
జలములు ప్రసన్నములు పాటబి జక్కని వయి 
నట్టి పద్మాకరములను హరులు కనిరి 


బంగరు వెండి వేశ్మ్ళముల భర్మ గవాక్షము లద్ద ముత్యముల్‌ 
బంగరు వెండి మన్నులను బన్నుగం గూర్ప విదూర రత్నముల్‌ 
నింగిని నంటు చందమున నివ్వెటి నెల్లర కీయ నింపుగా 

నంగద ముఖ్య వానర చయం బట గాంచెను సౌధ పంక్తినిన్‌ 


ఫలము లిం బుష్పములు నిండిన తరులు 
పగడము లన వెలయ? బసిడి తుమ్మె 
దలు చరింప నెల్లెడల( దేనియలు లభి 
యించు చుండ మిగుల నెలమి( గనిరి 


మణి సువర్ణ చిత్ర మండి తాసనములు 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


ఆ.వె. 


కం. 


పడక లింక గొప్పవాహనములు 
పసిడి వెండి కంచు పాత్రలు నచ్చటః 
గనిరి యెల్లెడలను గపులు ప్రీతి 


కని రగరు లింపయిన చం 

దనములు దివ్యమ్ములు దిన దగు చక్కని పం 
డ్లను మూలములను శుచిగా 

దనరెడి వానిని హరులు ముదం బేపారన్‌ 


అర్హ పానీయముల మహార్ణ్ల రస వంత 
మధువులను దివ్యము అగు నంబర చయములా 
గంబళుల నజినమ్ముల సంబరమున 
సంచయముల+ గనిరి కపి సత్తము లట 


అచ్చ టచట నుంచ బ్రభల 

మెచ్చనివి యనలము సుంత మేలి వసువులం 
జెచ్చెటి గాంచిరి వెలుగ 

హెచ్చుగ వానర వరేణ్యు లల్లరు తమినిన్‌ 


బిలమున నచ్చ టచటః బ్లవ 

గు లెల్ల రవ్యగ్రము వెదకుచు నెల్లెడలం 

గొలది యగు దూర మందు న 

బల నకతెను గాంచి రంత బరమ ముదమునన్‌ 


నల్ల జింక తోలు నాతికి వస్త్రము 

కాగ నియతి( దనర( గరము భోజ 

నమ్ము తనదు తేజున వెలుంగు చుండ( దా 
పసిని గన హరులకు భయము వొడమె 


హరు లెల్లరు విస్మయమున 

నరసి నిలిచి రెల్లెడలను హనుమంతుం డా 
తురత సెలంగ నడిగె నె 

వ్వరీవు బిల మెవ్వరి దని పన్నుగ నంతన్‌ 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


తే.గీ. శైల సన్నిభుం డంజరలి జక్క(గ ఘుటి 
యించి వృద్ధ కంత నమస్కరించి యడిగె 
నెవ్వరవు నీవు భవనము లీ బిలమ్ము 
రత్నము లెవరివి చెపు మార్య! యని వినతి 30. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నేేబదవ 


సర్ల్షము. 
౧ 


కిష్కింధా కాండము 
సర్గము 51, 


స్వయంప్రభ హనుమంతు( డడుగ బుక్షబిల వృత్తాంత మెొటిీంగించి వానరుల కెల్లర కాతిథ్య మొసంగి 
రాకకు గారణము నడుగుట. 


కం. విమల మతి మారుతి యరసి 
శ్రమణను గృష్ణాజి నాంబర మహాభాగన్‌ 
సముచిత నిజ ధర్మ చరిత 
నమస్కరించి పలికె వచనము లిబ్బంగిన్‌ 1. 


ఉ. ఈదబిల మందు జొచ్చితిమి యెల్లర మాలి దప్పు లేపగ 
న్మా బెద రగ్గలం బయి ఘనమ్ముగ డస్సి చరించు చుండగా 
నీ బిల మందు నచ్చెరువు లెల్లను జూడగ గల్గె మూర్భయే 
యీ బల వన్న గాటముల కెల్ల జెలంగెను భ్రాంతి బాధయున్‌ 2. 


ఆ.వె. బాల సూర్యు( బోలు పసిడి మయమ్ములు 
పాదపమ్ము లివి యెవరి ధనములు 
శుచి కరములు నింక రుచి వంతములు భక్ష్య 
మూల ఫలములు గొను పురుష డెవరు 3. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


బంగరు విమానములు వెండి భవన పంక్తి 
యు( దపనీయ గవాక్షములు దనరంగ 
మణుల వలలను గూడి సమంచితముగ 
వెలుగు చున్న వెవ్వరి సొత్తు వింత వొడమె 


పుప్పితమ్ములు ఫలవంతములు సువాస 
నల( జెలంగు చున్నవి మహా నగము లవరి 
తేజము వలన గాంచన దివ్య రుచుల 

తోడ నిచ్చట వీక్షింప వేడు కయ్య 


విమల జలము లందు విరియు చున్నవి తమ్మి 


గములు పసిడి రంగు లమర మిగుల 
మచ్చెములు సతమ్ము నిచ్చ( దాబేళుల 
తోడుత( జరియించు వేడుకగను 


అగునె యిది యెల్ల నీ శక్తి యంబ! లేక 
యిం కెవరి తపశ్శక్తిని నిట్టు లుండె 
నెటు(గ కుంటిమి మేమెల్ల నింత యేని 
యర్ధ వీవు వచింప(గ నంతయు+ గృప 


అన హనుమంతుం డివ్విధ 

ము నిత్య ధర్మ రత సర్వ భూత హిత తప 
స్విని బదులుగ నంత వచిం 

చె నిట్లు మారుతి( గని సురుచిర వచనములన్‌ 


వాన రర్హభ! మయు+ డను వాడు తేజ 
మందు మిన్న మాయావియు నాత్మ మాయ 
చేత నిర్మించె దీని బసిడి మయంపు( 
గాననమ్మును నింపుగ( గాంతు లీన 


మున్ను దానవ వరు లందు మిన్న యైన 
విశ్వకర్మ కల డతడీ వేశ్మ రాజ 


10. 


మును హిరణ్య మయము దివ్యమును నిపుణత 
మీటి నిర్మించె నింపుగ మేటి యసుర 


ఆ.వె. అతడు గొప్ప తపము నాచరించి సహస్ర 
వర్షములు వరమును బ్రహ్మ వలన 
బడసె నసుర వరుడు వడయంగ శుక్రుని 
విత్తము లఖిలముల నుత్తమముగ 11. 


తే.గీ. వనము ననరించి వసియించె బల్లిదుండు 
కొంత కాలము సుఖముగ నంత హేమ 
యనెడు నచ్చర తో నుండ నలిగి వజ్ర 
మూని వధియించే నింద్రు(డు వాని నంత 12. 


తే.గీ. బ్రహ్మ యొసగె హేమ కిక శాశ్వతముగ వల 
యు విధి ననుభవింప వనము నుత్తమమును 
స్వర్ణ గృహము+ గాతును స్వయంప్రభను నేను 
మేరు సావర్ణి తనయను మించి దీని 13. 


ఆ.వె. నాదు సఖియె వరము నాకు నీయ(గ హేమ 
నృత్త గీతములను నిపుణ యీమె 
రమ్య భవన మేను రక్షింతు( జక్క(గ 
సంతతము కపి వర! సంతసమున 14. 


తే.గీ. ఏల వనముల వెదకెద రిట్టు లేమి 
కారణమ్ము దుర్గమముల గాంతు రెద్ది 
తిని రుచిర ఫల మూలములను వచింపు( 
డింక నీరములను గ్రోలి శంక లేక 15. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రిమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నే(బది 


యుొకటవ సర్గము. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కిష్కింధా కాండము 
సర్గము 52, 


హనుమంతుడు తాపసి స్వయంప్రభతో (దమ వృత్తాంతము, బిల ప్రవేశ కారణము చెప్పి 
యాతిథ్యమునకు( దృప్తి సెందితిమి ప్రత్యుపకార మేమి సేయ( గల మని యడుగ స్వయంప్రభ మీ 
వలన సంతసించితి నని యేమియు వలదనుట. 


హరు లెల్ల రుపశమిల్ల(గ 

దరుమముగ నడబదెడు నట్టి తాపసి యంతం 
గరు ణార్డ మానసమ్మున 

స్థిర బుద్ధి వచించె నిట్లు తియ్యని పలుకుల్‌ 


ఆరగింప( బండ్లను మీకు నలపు తీరె 
నేని వానరువరు లార! యేను వినద 
గినది యైనచో' బల్కు(డు వినః దలంతు 
మీ రిట( జరించుటకు( గల కారణమ్ము 


వినియా పల్కుల నట్టన 

హనుమంతుడు ప్రీతి మారుతాత్మ జు డంతన్‌ 
వినయమ్మున బుజువుగ నె 

ల్లను జెప్పం దొడ(గ నిట్లు రాముని కథనున్‌ 


లోకుల కెల్ల రాడ్వరు(ఃడు లోక నుతుండును భ్రాత లక్ష్మణున్‌ 
మీకను భార్య జానకిని వెన్క( జరింప(గః జేసి రాము డా 
ప్రాకట ధన్వి దాశరథి పన్నుగ జేరెను దండకావనిన్‌ 

వే కలికిన్‌ దశాననుఃడు వేగి హరించె జనస్థలిం దమిన్‌ 


రాజు సుగ్రీవుడు సయి(డు రామునకు గ 
పీంద్రు+ డతడు పంపెను మ మ్మహీన బలు(డ 
గస్త. చరిత దక్షిణ దిశం గాంచగ యమ 


ఫ్‌ 
పాలితం బగు దిక్కున వానరులను 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


అంగద ముఖ్య వానరుల నంపెను మమ్ముల రావణాసురున్‌ 
వెంగలి గామ రూపుని సవిస్తర మెల్లెడ జానకీ సతిన్‌ 
భంగము లేక మార్గణము పన్నుగః జేయుఃడు నా వచించి చ 
క్కంగ వహించి యానతిని( గ్రన్నన( గాంచ(గ దక్షి ణాశలో 


వచ్చి శోధన మింపుగ వానరులము 
సేసి యెల్గెడల నలసి సేరి వృక్ష 

మూల మా(కట( దపియించి చాల చింత 
లోన మునిశితి మే దరిగాన మకట 


ముఖము లాండెను భృశముగ ధ్యాన మగ్నుల 
మయితిమి చరియింప నంత నగప 

డగ బిలము కనులకు విగత ప్రకాశము 

తరు లతా వృతమ్ము గురు తరమ్ము 


తడియ జెక్కలు హంస లుదకము నందు 
మును(గ( గురర సారస గణములు ద్విజములు 
బిలము నుండి వెడల గాంచి యలరి పలికి 
తిని బ్రవేశింత మని నేన వినగ హరులు 


సమ్మతింప నెల్లరును హస్తమ్ముల నొక 

రి వొకరు గొని గాఢముగ మురిసి హరిపతి 
కార్య తత్పరత సెలంగ( గ్రన్నన బిల 
మందు జొచ్చితిమి తిమిర మందు నంత 


ఇది మా కార్యం బీ పని 

నిదలచి వచ్చితి మిచటకు నెగడంగన్‌ డ 
ప్పి దరికొన నాకి భృశము 

కదిసితి మెల్లరము నిన్ను గదలి బిలమునన్‌ 


ఆ(కటం దపింప నాతిథ్య మొసగ ఫ 
లముల మూలములను రస యుతముల 


దింటి మెల్లరము నతివ! తృప్తి( జెందితి 


10. 


11. 


12. 


మిప్పుడు కరుణింప నిచట నీవు 


కం. ఆ(కలిదే( గృశియింపగ 
వీ(కను రక్షించి తీవు ప్రియమున మమ్మున్‌ 
నీ కుపకారము నెయ్యది 
యీ కపు లొనరింప వలయు నింపుగ జెపుమా 13. 


తే.గీ. వానరు లన ధర్మజ్ఞులు వార లెల్ల 
రం గని స్వయంప్రభ బదు లొసంగె నిట్లు 
మీ యెడ బ్రసన్నత కలిగె మేటి ధర్మ 
మున జరింప లే దొక కార్యము నిట నాకు 14. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రిమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నేబది 


రెండవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 53, 


హనుమంతుడు వేడి కొనఃగ స్వయంప్రభ వానరుల నెల్లరను బిలము నుండి నిర్ణమింప( జేయ 
వారు సుర్రీవు( డొసగిన సమయము దా(టగ నంగదాదులు వింధ్యగిరి చెంత వృక్ష మూలమున 
నాశినులై ప్రాయోపవేశమునకై చింతించుట. 


కం. పలుక శుభ భాషణముల ని 
టుల ధర్మ యుతమ్ములను బటుతర శ్రమణిీ 
లలితాంగి యనింద్య చరిత 
పలికె విని మరుత్సుతుండు వాక్యము లిట్లున్‌ 1. 


తే.గీ. శరణు వే(డు చుంటి మిట నెల్లరము నిన్ను 
ధర్మ చారిణి! బిల మందు దనరి తిరుగు 2. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


చుండ సుగ్రీవు( డా మహాత్ముం డొస(గిన 
కాల మెల్లయు నక్కట కడచి పోయె 


కాన నీవు సుగ్రీవు వాక్యముల దాటి 
నట్టి మమ్మెల్లరను విగ తాయువులను 
బిలము దా(టింప నర్హవు లలితముగను 
గావుమ ప్లవగేశ్వర భయ కంపితులను 


కల దొనరింప నొక్క గురు కార్యము ధర్మవిహార! యుండయణగా 
బిలమున( జేయ కుంటి మది వేదన తోడ వచింప నిట్లు దాః 
బలికె స్వయంప్ర భాఖ్య సతి వారక చేర నివర్తిలంగ( బ్రా 

ణుల క&క దుష్కరం బగు గనుంగొన రంద్రము నుండి మారుతీ 


అయినను నా తపో మహిమ నార్జిత మా నియమమ్ములం దగన్‌ 
రయమున నుద్ధరింతును బిలమ్మున నుండి హరీంద్ర! యెల్లరన్‌ 
నయముగ మూసికొండు నయనమ్ములు వానర వర్యు లెల్లరున్‌ 
నయనము లుండ మూయక ఘనమ్ముగ శక్యము కాదు దా(టగన్‌ 


అంత నిమీలి తాక్షులుగ నైరి హరీశ్వరు లెల్ల రింపుగన్‌ 
స్వాంతము లందు నిస్తరణ భావ మెలర్ప(గః గన్ను దోయి హ 
స్తాంతములం దగిల్చి వెస జక్క(గ నొక్క నిమేష మాత్ర కా 
లాంతర మందు నుంచె హరు లందటి నామె బిలంపు వెల్పలన్‌ 


ధర్మ చారిణి తాపసి తద్బిలమ్ము 

నుండి నిష్కుమింపగ6 జేసి మెండుగను ని 
రాశ జెందిన వారిని ననునయించి 

హరి వరుల నెల్ల వాకృచ్చె నంత నిట్లు 


వింధ్య పర్వత మిది వివిధ తరు లతా వృ 
తమ్ము ప్రస్రవణ నగమ్మ యది మ 
హాంబుధి యది స్వస్తి యగు మీకు నే నే(గె 
ద గృహమున కని బిలము గదిసె వడి 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కనిరి వరుణాలయమ్మును 

ఘన సాగరమును దరంగ కలితమ్మును ని 
స్వనముల గర్జించెడు దా 

నిని(బ్దవగులు ఘోరము నట నివ్వెజి సెల(గన్‌ 


మయుని మాయ చేత మలప( బడిన గిరి 
దుర్గమముల వెదక దోరముగను 

రా జొస(గిన నెలఆయు రయమున నెల్లయు( 
గడచి పోయె నంచు నెడల దలంచి 


వింధ్య గిరికి మొదల విరివిగ(ం బూసిన 
యట్టి చెట్లు వెలయ నచట గూరు 

చుండి యమ్మ హత్ము లుదరి చింతింప(దొ 
డంగి రల్ల రపు డభంగముగను 


పుష్పభార నతములను మూర లత ల 
నేకములు పెన(గి తరు లనేక ములను 
గని వసం తాగమ మెటి(గి కాలము సన 
నెల్లరు పడిరి భీతిని నిల పయి వెస 


10. 


11. 


12. 


ఆ కపి వృద్ధ ముఖ్యుల వనౌకసులన్‌ వర శిష్ట వర్తులం 

వే కని యంగదుండు కడు పెద్ద భుజుండు మృగేంద్ర విగ్రహుం 
డా కపి సత్తముండు ఘను(డా యువరాజు వచించె( దియ్యనౌ 
వాకుల నమ్మహా విదుఃడు పన్నుగ మన్నన సేసి వారినిన్‌ 


కపి రాజే(ద్రుని శాసనమ్మున బృహత్కా ర్యార్థ మేతెంచి యీ 
విపరీతంపు బిలమ్మునం దకట వేవేగంబ మాసం బహో 

కపి వర్యుల్‌! చరియింప మీటి(గ నెటుంగం జాల రాశ్చర్యమే 
యిపు డింకే మిట జేయ నుత్తమము మీ రింపార( జింతింపు(డీ 


మన మెల్లర మాశ్వయుజం 
పు నెల వెడలితి మట( గాలము నసంగ వెసన్‌ 
ఘన విశ్వా సారులు మీ 

బా 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


చం. 


రు నీతి మార్గ ప్రవీణులు పతి హితార్డుల్‌ 


పనుల నప్రతిములు నుత పారుషులు ప 
నుప(గం బింగాకు(డు వడి నన్నునిడి ముందు 
మీర లెల్ల రేతెంచిరి మీఖ సమయ 

మకృత కర్ముల మైతిమి యందబ మిట 


పనిని జేయని వారి కగును దలంప 
జావు కర్తవ్య మింక నిశ్చయముగ హరి 
రాజు నాజ్ఞను బాటింప కే జనుండు 


నుండు సుఖముగ జీవించి యుర్వి లోన 


స్వయము సమయ మీయ+ బ్రభువు సురగ్రీవు( డ 
తిక్రమింప దాని స్థిరముగ నిక 

వన చరులకు నెల్ల బ్రాయోపవేశన 

మగును యుక్త మంచు నందు నేను 


ఘన తీకు( డతడు నైజ 
మ్మున సుగ్రీవుఃడు విభుం డిపు డకృతు( డగు వా 
నిని కమియింపం డపరా 


ధిని( జేరిన శిక్షల నిడు దీవ్ర తరముగన్‌ 


తెలియదు జాడ జానకిది దీని కతం డొనరించు( బాపముం 


16. 


17. 


18. 


19. 


గలవర మంద కుండ నిజ కాంతల బుత్రుల నిండ్ల దుడ్డులం 
దలగి విరక్తి? బ్రాణముల( దప్పక నే(డ త్యజింప మే లగుం 
దలు నెడంద నన్యమును దారుణ మైనను జేయ నొప్పగున్‌ 


ధృవముగ నాత( డెల్లరకు( దీవ్రపు హింస లొసంగు నే(గ(గన్‌ 
వివిధము లప్రమేయముల( బృధ్విని దుర్భర రీతి వాని క 

న్న వరము మృత్యు విచ్చట యనంగ నిజం బగు నిశ్చయమ్ము సుం 
డు వనవిహార వీరులు! కరోరు(డు నాధు(డు దండనమ్ములన్‌ 


నేను మణీ యభిషిక్తు:డ( గాను యౌవ 


కం. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


రాజ్య మందు సుగ్రీవుచే రాఘవుం డొ 
నర్చె నభిషిక్తునిగః బ్రీతి నన్ను బుడమి 
కాంతు( డింపుగ నక్లిష్ట కర్మి ఘను(డు 


మును నెలకొన్న పగ వలన 

ననుం గని వ్యతిక్రముని ఘనమ్ముగ శిక్షిం 

చు నతడు తీళ్ట తరముగ( గృ 

త నిశ్చయు( డయి ప్లవగ పతి తప్పక యచటన్‌ 


జీవి తాంత వ్యసనుని వీక్షింప నేల 

నన్ను నా మిత్ర వర్గము మిన్నగ నిట 
బుణ్య సాగర తటి( బ్రాణములను విడువ 
నెంతు బోజనమ్ములు మాని సంతతమ్ము 


పలుక కుమా రాంగదు( డి 

ట్టుల యువరాజు వగపున నుడువులు హరిశ్రే 
ష్థులు విని దీన వదనులై 

పలికిరి యెల్ల రుచితముగ వాక్యము లిట్లున్‌ 


దేవర యిన్న (యా బ్రకృతిః దీక్లు(డు రామ సఘిుం డతండు సు 
ర్రీవు(డు వాని( జేరినను గెంతుచు నక్కట కాంచి యెల్లరన్‌ 
దేవిని జానకీ సతిని దృష్టుల( గాంచక రాఘ వార్థమై 

తా వధియింప(డే మనల దధ్యమ చూడుడి లేదు శంకయే 


తగ దపరాధ భృత్యులకు( దల్ప(గ స్వామి సమీప మేగన్‌ 
మగువను జానకీ సతిని మానక యిక్కడ రోసి చక్క(గం 

దగిన విధమ్ము కన్పడిన( దత్సతి కాంతుము వానరేంద్రు నిం 
కంగనక యున్న యే(గెదము కాలుని వీటికి నిశ్చయమ్ముగన్‌ 


భీత తప్త కపుల వీక్షించి వచనము 
లాలకించి తారు డంత నిట్లు 
పలికె నేల వగవ బిలము ప్రవేశించి 


యుంద మిష్ట మైన నందటే కిది 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


తే.గీ. యిమ్మహి నిది మాయా నిర్మితమ్ము దుర్గ 
మమ్ము తరు జల పేయ భక్ష్యమ్ములు భృశ 
మడరె భయము లేదు పురంద రాదుల నిక 
వానరేంద్ర నరేంద్రుల వలన నిచట 29. 


కం. విని యవి యంగదు పల్కులు 
ననుకూలమ్ముగ+ బ్రతీతి నందటు నపు డి 
ట్లనిరి మనకు హింస యలవ 
డని విధ మొనరింత మిట నడరి యని ప్రీతిన్‌ 30. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నే(బది 


మూడవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము D4. 


హరివరు( డగు తారుని పల్కులు విని యంగదుఃడు రాజ్యము గ్రహింప నున్న వాడని తలంచి 
నివర్తింప నంగదునితో మారుతి భీతి కఠముగ లక్ష్మణుని శరముల తీవ్రతను, సుగ్రీవుని 
గుణములను వర్ణించుచు బల్కుట. 


కం. తారాధిప నిభ తేజుఃడు 
తారు(డు హరివరుడు వల్క+ దద్వాక్యములన్‌ 
మారుతి విని మది నంగదు( 
డా రాజ్యమ్ము( గొన నెంచె నంచు( దలంచెన్‌ 1. 


తే.గీ. అంగము లెనిమిది బలము లంగదునకు 
నాల్లు గుణము లున్నవి పదునాలు గంచు 
వాలి పుత్రునకు( దలంచె వానరప్ర 2. 


ర 


వరు(డు హనుమంతు+ డత్తటీ స్వాంత మందు 


రమణీయ తేజోబలపరాక్రమములు నిత్యమ్ము నిండిన వాని నాది శుక్ల 
పక్ష శశి పగిది వర్ధిల్లు వాని సిరుల బుద్ధి లోన గురు నిభుః డయిన 
వాని విక్రమమున వాలి( దండ్రిని బోలు వాని శుక్రుని నింద్రు భంగి నిపుడు 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తారు సేవింపగ( దనరెడు వాని రాజార్థము బడలిన యట్టి వాని 
నంగదు యువరాజు నఖిల శాస్త విదుల 
శ్రేష్టు నంత హరి వరిష్టుడు హను 
మంతు( డిటు లర వంత వాక్యమ్ముల' 
పథ 
గూర్ప( దొడ(గ నట నకుంరితముగ 


నుత చతు రుపాయముల గొని 

తృతీయ మింపుగను మారుతి తనదు వర వా 
క్తతి వానరులం జేసెను 

మతి భేదులుగ నడరి యసమాన ప్రతిభన్‌ 


వారి యందు( జెలగ మూరి భేదమ్ములు 
మారుతాత్మజు(డు కుమారు నంగ 

దు నపుడు భయపెట్టి ఘన భీషణ గిరల 
వెరవు నింక గినుక పరగ నిట్లు 


అతి సమర్థుఃడ వని నంగద! తారేయ! 
తండ్రి కన్న నీవు తగిన వా(డ 

వు ధరియింప( గపుల భూరిరాజ్యమ్మును 
దృఢము గాను దండ్రి తీరు నిజము 


అరయం?గ నిత్య మస్టిర హృ దార్తులు వానర వర్య! కోతులే 
యరయక దార నందనుల నాజ్ఞ సహింపగ నోప రెల్లరున్‌ 
హరు లనుగాములై నిలువ రక్కట నిత్యము పల్కు చుంటి నే 
స్థిరముగ జాంబవంతు(డును ధీరులు నీల సుహోత్రు లేనునున్‌ 


వీర లెవ్వరు లొంగరు నీర! సామ 
దాన దండాది గుణముల దరము గాదు 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కం. 


కం. 


వీరి నెవ్వరి నైనను వీ(క గైకొ 
నంగ సుగ్రీవు నుండి యెన్నండు నీకు 


బల్లిదుండు మార్కొనిన దుర్భలున కాస 
నమ్ము మేలగు నందురు నమ్మ కముగ 
నాత్మ రక్షణ మూహించి యబలు( డెన్న( 
డేని మార్కొన( జన రాదు వాని కెదురు 


ఏ బిలము ధాత్రి వింటివొ 
యా బిలమును జీల్స(గ నగు నల్పపుం గార్యం 
బే బాణములకు లక్ష్కణు( 


డా బాహు బలుండు వేయ నత్యుగ్రముగా 


ఇంచుక యొనరించె మించి మున్నింద్రుఃడు 
వజ్రము విసరి నిజ బలమున నిట 
నిశిత బాణ రాశి నెమ్మి సౌమిత్రి ప 
త్రమ్ము భంగి జీల్చు దారుణముగ 


అమంరెను వజ్రాశని తు 

ల్యములు నగమ్ములను జీల్బు నట్టివి సామి 
త్రి మహాత్ము చెంత బెక్కులు 

సమ రాప్రతిహతు నెదిర్ప శక్యం బగునే 


ఎప్పుడు నీ వుంటకు నిట 

మెప్పున నాశింతువో యమిత్రగణఘ్నా! 
యప్పుడె వానరు లెల్లరు 

తప్పక నిను వీడుదు రెడ(దల నిశ్చయులై 


స్మరియించుచు దారా సుత 
పరివారము సంతతమ్ము పరమోద్విగ్నుల్‌ 
హరివరు లయి దుఃఖ ప్ర 


స్తరణు లయి వెనుకన యుంత్రు తప్పక నిన్నున్‌ 


ఆ.వె. చెలులు హితులు నింక స్వీయ బంధువులు లే 
క యిచట భృశము భయ కంపితుండ 
వై వ్యథార్తుఃడ వయి వానరేంద్ర! కదలా 
డు తృణమునకు భయపడుదువు సుమ్ము 15. 


కం. ఘోరము లగునా లక్ష్కణు 
నారాచము లెట్టు లుండు నాశం బరులన్‌ 
దూరము పాజిడు వారిని 


వారక చేయక భృశం బవార్యము లల్లన్‌ 16. 


కం. వినయ మడరంగ మా తో 
డ నడచి కదిసిన గత కపటత్వమ్మున నా 
ఘనుడు విభుడు సుగ్రీవుం 
డనుక్రమమున నిడు నీకు హరి రాజ్యమ్మున్‌ 17. 


తే.గీ. నీదు పినతండ్రి ధర్మము నెమ్మి. గోరు 
వా(డు ప్రీతి కాము(డు ధృఢవ్రతు(డు సత్య 
వచనుఃడు శుచియు నంగద! వాలి తనయ! 
యతడు సంప దల డెన్న( డైన నిన్ను 18. 


ఆ.వె. నీ జనని ప్రియము ననిశము గోరెడు వాడు 
దాను బ్రదుకు నీదు తల్లి కొజికు 
సుతులు లేరు పరులు మతి వీడి శంకను 
జనుమ యంగద యి(క సత్వరముగ 19. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రిమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నేబది 


నాలుగవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 55, 


హనుమంతుని పల్కుల నంగీకరింపక సుగ్రీవుని నమ్మక తా నచటనే ప్రాయోపవేశము చేసెద నని 
వానరుల నెల్లరను గృహముల కే(గ మనిన వారును బ్రాయోపవేశమున కుద్యుక్తు లయి యచటనే 
యుండ దలంచి రాముని వన గమనము సీతాపహరణము జటాయు మరణాది విషయముల 


నుచ్చరించుచు భయ మందుట. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


విని ధర్మ యుక్త వాక్కులు 

హనుమంతుడు గౌరవించి యధిపుని( బలుకన్‌ 
వినయాతిశయమ్ముగంబ 

ల్కై నంగదు' డసమ్మతమున గిర లిబ్బంగిన్‌ 


స్టెర్య మాత్మ శుచిత్వ మార్హ్లవము విక్ర 

®& జ 

మ మనృశంస్యము ధైర్యము విమలచిత్త! 
కనము సుగ్రీవు నందు నక్కపి గణేంద్రు 
నందు నిక్కముగను మారుతాత్మజ! విను 


అన్న ధరింప బ్రాణముల నన్న సతీ మణి మాతృ తుల్య గై 
కొన్న నతం డెబుంగునె జుగుప్పితు డక్కట ధర్మ మాజికై 
చన్న నిజాగ్రజుం డకట సైపక మూయ బిలంపు ద్వారముం 
గ్రన్నన న్యాయ మెట్లెబుగు( గాతరు( డాత్మ( దలంచి చూచినన్‌ 


పాణిని స్పృశియించి పన్నుగ సాయము 

సేయ ఘన యశస్వి యాయినాన్వ 

యుండు రాము డా చెయువును దా మటబచె నిం 
కవరి కృతము నాత( డెడ(ద నుంచు 


లక్ష్మణుని భీతి చేతన రామ సతిని 

సీత వెదకంగ( బంపెను భీతిచే న 

ధర్మము నెద( దలచి కాదు ధర్మ మకట 
యతని యం దెట్టు లుండును వెతకి చూడ 


స్మృతి హీనుని బాపాత్ము( జ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


లిత చిత్తు? గృతఘ్నుని నడరి పుడమిలో నే 
మతిమంతు(డు నమ్మం గలం 
డతని కులమున నుదయింప నార్యుం డరయన్‌ 


దుర్గుణుం డైన గాంచ బుత్రుండు సుగుణు( 
డైన నిల్ప నెంతురు రాజ్య మందు నెట్లు 
నన్ను శత్రు కులీనుని నెన్ని యుంచు 
వాడు సుగ్రీవు' డకట జీవముల తోడ 


తెలియ మదీయ మంత్ర మిట దీను(డ హీన బలుండ నింక ని 
ట్టుల నపరాధి నైతిని గడుంగడు దుర్చ్బలు రీతి నుండగా 
గలనె యనాథు భంగి( గపి కాంతుని చెంతకు నే(గి యక్కటా 
ఖలు(డు శరుండు క్రూరు( డిడు గ్రన్నన రాజ్య నిమిత్త శిక్షనున్‌ 


గోప్య శిక్ష నొసంగును గోరి కార 

నుంచు బంధనమున కెంచ నంచితముగ 
నిచట( బ్రాయోపవేశమే యింపు కొలుపు 
ననుమతించి నన్నిట మీరు చను( డచటకు 


ఆన మీ పైన నే(గను నేను బురికి 

శ్రేయ మగు నాకు మరణమ్ము చింత సేయ 
విడుతు( బ్రాణము లిచ్చట వెడలు డింక 
బ్లవగ వరులార! యిండ్లకు వనము వీడి 


ఆ వర రాఘ వేంద్రులకు నచ్చ టొసంగు(డు వందనమ్ములన్‌ 
నావి యనంగ క్షేమము ఘనమ్ముగ నడ్గుఃడు పిన్నతండ్రి సు 
గ్రీవున కిండు నా నతులు క్షేమము నడ్గితి నంచు( బల్కుఃడీ 

నావర మాత యా రుమకు నా జననీ మణి తారకున్‌ నతుల్‌ 


పల్కి కుశల మడుగ వలయు నారోగ్యము 
నంత నూటబడింపు(' డంబ( దార 

నింపుగ నట బ్రకృతి నింతికి దయ మెండు 
కనక నన్ను వీడు తనదు బ్రతుకు 


10. 


11. 


12. 


కం. ఇంత వలికి వృద్ధ కపుల 
కంత నమస్కృతు లొసంగి నంగదు( డెడ(దన్‌ 
వంత సెల(గ భువిపై ధ 
ర్భాంతరములః గూల బడెను హరు లరయంగన్‌ 13. 


తే.గీ. కూరుచుండ నతండు వా రారసి వన 
రుచును వెచ్చని కన్నీరు నచటః దుడిచి 
కొంచు సుగ్రీవు( దెట్టుచు నంచితముగ 
వాలి బొగడుచు+ జేరిరి వాలి సుతుని 14. 


ఉ. వాలి కుమారు నంగదుని భావ మెటింగి ప్లవంగు లంతటం 
గాలుని( గాంచ( గోరు చుదకమ్ము స్పృశించి ప్రతీచిః గాంచు ద 
ర్భాలినిః గూరు చుండి రిక బ్రాగ్టిశ నుండగ వారి వక్టముల్‌ 
మే లిది యంచు( బల్కుచును మీరపు టుత్తర తీరమం దటన్‌ 15. 


తే.గీ. రామ వనవాస మా దశరథు మరణము 
వధ జనస్థలిని జటాయు వధయు సీత 
యపహరణము వాలి వధయు నాజి రాము 
కినుక బల్కుచు( భయ మందిరి నగ చరులు 16. 


తే.గీ. అద్రి శృంగ నిభులు పెక్కు హరులు నిలిచి 
యటివ ధ్వను లెల్ల వ్యాపింప నా గుహాంత 
రమున ఘోషంచు వారిద రావ నిభము 
దనరె ఘోషల నమ్మహీధరము భృశము 17. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నే(బది 


యేనవ సర్గము. 


కిష్కింధా కాండము 


సర్గము 56. 


వానరు లట్లు ప్రాయాపవేశము నెంచి కూరుచుండ నచటకు సంపాతి యను గృద్రము జటాయువున 
కన్న వచ్చి భక్ష్యములు దొరకె నని సంతసింప నంగదు(డు సీతా రక్ష ణార్భము రావణుని చేత 
జటాయువు మరణ మంది సుఖ ముండెను మన కట్లు లేదని పలుకు చుండ విని సంపాతి 
యంగదునితో' బల్క( దొడఃగుట. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


గిరి తటి హరు లుండ(' దలంచి మరణ మెదల 
నచట కరుదెంచె సంపాతి యనెడు గృధ్ర 
రాజము బల పౌరుష గుణ ప్రవరుడు చిర 
జీవి యా జటాయు బభ్రాత చిత్రముగను 


గొప్ప దైన వింధ్య కుధర కందరము నుం 
డి వెడలి వెలికి బ్లవగ వరుల నుప 
విష్టుల గని మిగుల హృష్టు(డై సంపాతి 
పలుక( జాగె నిట్లు వచనములను 


నరులకు లోక మందు( గతనం గన నా విధియే యగుం గదా 
విరివి విధానముల్‌ దనరు+ బృధ్విని వింతగ నిట్లు భక్ష్యముల్‌ 
కరము లభించె నౌర చిర కాలము సాగగ నాకు నిచ్చటన్‌ 

హరులను నొక్కరొక్కరిని నంతము కా(గ భుజింతు నింపుగన్‌ 


విని భక్ష్య లుబు పల్కులు 
థి 
హనుమంతుని తోడ నిట్టు లంగదు( డంతన్‌ 
ఘనముగ నిరాశ డెంద 
మ్మున( దనరయగ బలికె వచనములు వగ మీబన్‌ 


కనుమా సీతా కారణ 
మున సాక్షా ద్యము+ డిటకు( గపుల యాపదకై 
చనుదెంచె గృద్ర రూప 
మ్ము నూని యిటు లాంజనేయ! బోరన నకటా 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


చేయ లేదు రాముని పని చెన్నుగాను 
జేరి సుగ్రీవు నానతి( జేయ లేదు 

వచ్చె నజ్ఞాత కృచ్భుము వానరులకు 
మూరి యాకస్మి కముగ విబుధ వరేణ్య! 


వింటిమి గృద్ర రాజు కడుః బ్రీతిని సీత కొనర్ప సాయమే 

యొంటరిః జేయ( గృత్యము మహోన్నత బుద్ధి జటాయు వత్తణీన్‌ 
గంటిమి యిట్లు రాఘవుని కార్యము సేయ(గ జంతు జాలమే 
యొంటిని వీడ( బ్రాణము లహో హిత మింపుగ( గూర్ప నెంచుచున్‌ 


స్నేహ కారుణ్యము లడర నోహటిల్ల 
కొకరి కొక రుపకారము లుర్వి(ః జల్పు 
చుందు రవ్విధి నా జటాయువు త్యజించె 
రామ కార్యార్థియై తన ప్రాణములను 


హిత మొనగూర్చె రామునకు నీ విహగమ్ము జటాయు వింపుగన్‌ 
వితతపు ధర్మవేత్త కడు వేదన సెంది తదర్థమై సమం 

చితముగ జేరి కానలను సీతను గన్గొన కుంటి మక్కటా 

పతగ వరుండు గాంచ సుఖి పన్సడ మృత్యు వెదిర్ప రావణున్‌ 


ముక్తు డయ్యె సుగ్రీవు సమున్నతంపు 
భయము నుండి జటాయువు స్వర్గ మరసి 
దశరథు జటాయు లయమున ధరణి జాప 
హరణమున సంశయు లయిరి హరులు భృశము 


వసనము రామ లక్ష్మణుల భామను సీతను గూడి కానలన్‌ 
విసరిన రామ బాణమున వేగమ వాలి విదారణమ్మునున్‌ 
వెస నలుగంగ రాఘవుడు వీరులు రక్కసు లెల్ల జచ్చుటల్‌ 
ముసిరెను గైక కిచ్చిన యపూర్వ వరమ్ముల నెంచి చూడగన్‌ 


విని యసుఖమ్ములు వచియిం 
చిన వట్లు భువి పతిత కపి శేఖరులం గాం 
చిన చలిత మానసు(డు వ 


10. 


11. 


12. 


ల్కెనా మహామతి ఘనుండు గృద్రర్షభు:డే 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నే(బది 


యాబవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము D7, 


అంగదుడు సంపాతికి రాముని వృత్తాంతము సీతాపహరణము జటాయువు మరణము సీతా 
న్వేషణమునకై తా మిక్కడ కేతెంచి యెంత వెతకిన సీతను గాన రాకుంటను దాము సుగ్రీవాజ్ఞ 
నతిక్రమించి నందున గిష్కింధకు( జన నెంచక ప్రాయోపవేశము సంకర్పించుట నెల్ల జెప్పుట. 


కం. విని యంగద ముఖ గళితము 
లను వాక్యమ్ములను గృధ్ర రాజు మహా ని 
స్వన తీక్ట్ర చంచు వంత వ 
చనముల నిబ్బ్భంగిః బలికి సంరంభమునన్‌ 1. 


తే.గీ. ఎవ్వరీ జటాయువు వధ నవ్వి కలుగ 
నాకు డెందము కంపింప నాదు ప్రియత 
మంపు సోదరు వధ గూర్చి మాట లాడు 
చుంటి రిచ్చట నేంగోరు చుంటి దెలుప 2. 


ఆ.వె. సమర మెవ్విధమ్ము జరిగె జనస్థాన 
మందు రాక్షసునకు నా జటాయు 
వునకు భ్రాత పేరు వినబడెను జిర కా 
లమున కిచట వానర వర! నాకు 3. 


చం. గిరి వర మందు నుండి నను గ్రిందకు మిమ్ముల దింప వే(డెదన్‌ 
వర సుగుణుండు విక్రముడు వంద్యుఃడు తమ్ముడు వాని కీర్తనన్‌ 4. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


హరివరు లార చాల సమయమ్మున కేను వినంగ నిచ్చటన్‌ 
గురు తర హర్ష మందితిని కోరిక దీర్పు(డు సత్వరమ్ముగన్‌ 


విన నెంతు జనస్థాన 

మ్ము నందు వసియించు వాని పుణ్యాతు లయ 
మ్మును సోదరుని జటాయువు 

ఘను నిర్మూలమ్ము నెల్ల గపివరు లారా! 


తమ్మునకు సభఖిుండు దశరథుం డెట్టయ్య 
నెవ్వనికి( బ్రియంపు జ్యేష్ట సుతుడు 

రాముడు గురుజన పరమ హితుండు వచింపు( 
డెల్ల విశదముగ గపీంద్రు లా౮! 


సూర్య కిరణమ్ముల వలన నార్యు లార౮! 
నాదు రెండు టిక్కలు మండిన కతమునను 
బర్వతము నుండి కదల నా వశము కాదు 
శత్రు వీర మర్దనులార! సాయ మిండు 


తడ(బడ మాట శోకమున( దద్దయు నైనను నమ్మ లేక వా 
రెడ(దల వానరప్రవరు లెల్ల దలంప( దోడంగి రివ్విధిన్‌ 

బెడిదపు శంక తోడ ద్విజ వీరుని కర్మము లందు చావ నెం 

చెడి గతి నున్న వా రితడు శిఘ్రముగా( దిను వాడు మమ్ములన్‌ 


చావ నెంచిన వారము గావున దిని 

న మనల నితండు కృతకృత్యుల మగుదు మి(క 
సిద్ధి లభియించు క్షిప్రము బుద్ధి నుంచి 
యివ్విధముగ వారెల్లరు నెలమి ద్విజుని 


దింపి రా పర్వతము నుండి ధీరు' డంగ 
దుండు సెప్ప దొడంగెను దూర్ణ మిట్లు 
బుక్షరజు(డు రాజేంద్రుడు రక్షకుండు 
గలడు నా కార్యు( డో విహగ కుల రాజ! 


10. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


పావను+ డింక ధార్మికు(డు పార్దున కిద్దబు వాలి యింక సు 

గ్రీవుళ డనంగ సూనులు సుకీర్తిత వీర్యులు లోక విశ్రుతుం 

డౌ వర వానరేంద్రునకు నౌదు సుతుండను నేను వాలికిన్‌ 
భూవరు( డైన రాముడు రిపుఘ్ను(డు భార్యయు భ్రాత వెంట రాన్‌ 


పీతయు లక్ష్మణుండు తగ సేవల నీయ(గ దండకా వనిం 
బ్రీతి వసించు చుండ నట వీరుఃడు రాముడు తండ్రి యాజ్ఞతో 
నాతత ధర్మముం గొని దశానను(' డంతట దొంగిలించె నా 


నాతిని జానకీ సతిని నారుల నుత్తమ మైన నారినిన్‌ 


రాముని తండ్రి మిత్త ఖగ రాజు జటాయువు గాంచి సీతనున్‌ 
భూమిజ రావణుండు గొని పోవఃగః ద్రోసి రథమ్ము నుండి తా 
నా మనుజాశనున్‌ ధృతిని నంగన జానకి నుంచి ప్రక్కనన్‌ 
స్థామ మణంగ వృద్ధు డని దద్దయు+ బోరి నశించె వానిచే 


బల్లిదుం డగు రావణు వలన జంప 

బడ విహంగమ వీరుడు భండనమున 

సంస్కరింప( గాకుత్సు(డు సద్గతులను 
(a) 


బడసె నింపుగ నచ్చట పక్షిరాజ! 


శుభముగ బిన తండ్రి సుగ్రీవు తోడుత 
సఖ్యము నొనరించి చంపె వాలి 

నాదు తండ్రి నంత నర వరేణ్యు(డు రాఘ 
వుండు సమర కోవిదుండు ఘనుడు 


నాదు జనకు విరోధి యిన కుల సంభ 
వుండు రాముడు వధియించి బోరన( బిన 
తండ్రి రాజ్య మందు నిలిపె( దద్ద ప్రీతి 
రాడ్వరునిగ నీ వానర వ్రాతమునకు 


తా నభిషిక్తుండై వడి 
వానర విభు( డనిపె మమ్ము వైదేహి( గనన్‌ 
మానవ నాథుండు ననుప( 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


గానము నిసి సూర్యు వెలుగు కరణిని పీతన్‌ 


తే.గీ. అట్టి మే మెల్లరము దండ కాటవీ త 
టి వెదకుచు( గలసి జొర బడితిమి యొక్క 
బిలము నందు నెటుక లేక యలసి యుండి 
తాపసోత్తమ మాయా విధాన మందు 18. 


కం. మయ మాయా నిర్మిత మక 
ట యందు వెదకంగ నలమట( గడచి పోయిన్‌ 
నయముగ గపి రా జిడిన స 


మయంబు మాస మది యెల్ల మాకు ద్విజేంద్రా! 19. 


ఆ.వె. కడు విధేయుల మిల గపివరు సుగ్రీవు 
నకు( గృత సమయమ్ము వికృత మై చ 
నంగ నసువులను విడంగ నెంచితి మెల్ల 
ర మిట భీతి నెంచి రాజు వలన 20. 


కం. కినుక వహించిన సుగ్రీ 
వ నృవర కాకుత్సులు చన వానరులము మే 
థి 
మనుమాన మొకింత గనము 


సునిశ్చయముగ బ్రతుక మట సువ్రత వినుమా 21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నే(బది 


యేడవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము రిని. 


సంపాతి యంగదు( డడుగ(గ సీతను రావణుడు గొని పోవుచుండ( దాను జూచె నని పలికి రావణు 


కం. 


కం. 


తే.గీ. 


నునికిని వివరించుట. 


దీనముగ నిట్లు పలుక 

వానరులు బ్రతుకున నాశ వదలిన వారల్‌ 
తా నాలకించి కన్నీ 

రే నిండ వచించె గ్రద్ద యిట్లు హరులతో 


రావణుచే వధింప(బడి వ్రాలిన వాడని పల్కు చుంటిరే 

యా విహగుండు నాకు నకటా యనుజుండు జటాయువే యగున్‌ 
రావణు భ్రాతృ శత్రువును రాల్ప(గ వృద్ధుఃడ నే నశక్తుడన్‌ 

నా వగు దగ్గ పక్షముల నైరృతు( జంపగ నెట్లు నేర్తునే 


మున్ను జయార్డు లిర్వురును బోర(గ వృత్ర వధాంతరమ్మునన్‌ 
మిన్నగ నన్న దమ్ములము మిత్రుని జేరగ రశ్మి మాలినిన్‌ 
మిన్నున మండు చుండగను మేటి జవమ్మున మార్గ మధ్య మం 
దున్న తణీన్‌ జటాయువు మహోగ్రముగా నట డస్సి నంతటన్‌ 


అనుజుని( గాంచి సూర్య కిర ణార్జితు స్నేహము మీటి టెక్కలం 
దనువును గప్పి యుంచితిని తద్దయు విహ్వల మానసుండనై 
ఘనముగ నాదు పక్షములు గాల(గ( గూలితి వింధ్య పర్వత 

మ్మున వడి నిల్వ నచ్చటను మూల్లుచు తమ్ముని నేర జాడనే 


పలికిన జటాయు భ్రాత యి 

టుల సంపాతి విని యా నుడుల నంగదు( డా 
లలిత ప్రాజ్ఞుడు యువ రా 

జల బదులుగ పలికె నిట్టు లాత్రము మీటిన్‌ 


నా పలికిన జటాయువున కగు దేని 

నన్న వెటీ(గిన జెప్పుమ యయ్యసురు ని 
లయము చేరువ యైన దూరము నయినను 
నా యదీర్ణ దర్శను నిలయమ్ము నిష్టు 


అంత జటాయు నగ్రజు(డు హర్ష మొసంగు విధమ్ము యుక్తముల్‌ 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


వంత తొలంగు భంగి మృదు వాక్యములన్‌ వచియించె నివ్విధిన్‌ 
సుంత బలమ్ము లేదు మెయి జూడగ దగ్గము లయ్యి టిక్కలే 
కొంత యొనర్తు నింపుగను గూరిమి మీటి+గ వాక్య సాహ్యమున్‌ 


వారుణ జగమ్ము లెటబు(గుదు వామనుని త్రి 
విక్రము జగమ్ము లెటు(గుదు వేల్పుల యసు 
రుల సమర మెటు(గుదు నమృత లలిత మధథ 
నం బెటుంగుదు నేను దధ్యంబు సుండి 


రాముని దగు నీ కార్యము 

నే మును మున్న యొనరింప నీతియ చుమ్మీ 
నే ముదిమి నుండ భృశముగ 

నా మేన నసువు లలసెను నగచరు లారా 


కొని పోవం బడ రావణాసురునిచే ఘోషింప రామా యహో 
కను సౌమిత్రి యటంచు రూపవతి తత్కాంతా లలామంబు యౌ 
వన రత్నంబు విభూషలన్‌ విడుచుచున్‌ వైదేహి కంపించుచున్‌ 
వనరం గాంచితి నేను భూషితను నా భామా మణిన్‌ దేవినిన్‌ 


పర్వ తాగ్ర మందు భాను ప్రభను బోలె 
బడతి కటి నటి పటు బట 

దట బట దట దట 
మేఘ మందు వెలుగు మెజిపు పగిది నుండె 
నీలి యసురు చెంత నీలవేణి 


రామ పలుకు చుండ రామ నామము నార్తి 
సీత యంచు నేను నాతి నెంచి 

తి నెద నసురు గృహము తెలిపెద హరివర్యు 
లార విను డి(క వివరమ్ము గాను 


శూర వరుండు విశ్రవసు సూను(డు నింక గుబేరు తమ్ము(డున్‌ 
మూరి వసించు లంక యను భూరి పురమ్మున విశ్వ కర్మచే 
నా రమణీయ పట్టణమె యంబుధి నిర్మిత మయ్యె నింపుగా 
నారయ వందయోజనము లావల ద్వీపము నందు నైపుణిన్‌ 


10. 


11. 


12. 


13. 


ర 


ద్వారము లుండ చిత్రములు స్వర్ణ మయమ్ములు నభ్ర వేదికల్‌ 
మూరగ వేశ్మ రాజములు ముట్టుచు నింగిని వెల్లు చుండ? బ్రా 
కారము లర్క వర్ణమున( గన్నుల కింపు నొసంగుచుండ నా 
కారము లందు సామ్యములుగా గృహ రాజిని జూడ నింపగున్‌ 


రావ ణాంతపురమ్మున రాక్ష సాంగ 

నా సురక్షిత యై యుండ నల(గు చుండి 
సీతజెటి యందు గందురు భీత చిత్త 
నతివ( గౌశేయ వాసిని నచటి కే(గ 


చని శత యోజనమ్ములు వెసన్‌ జల రాశికి బూర్ల మంతముం 
గని యట దకిణంపు(' దటి గ్రన్నన లంకను వార్థి గుప్తముం 
గను డసురేంద్రు రావణుని గాంతను గొన్న దురాత్ము నచ్చటన్‌ 
ఘనముగ విక్రమింపు+ డింకం గార్య నిమిత్తము సత్వరమ్ముగన్‌ 


వత్తరు గాంచి తప్పక తిరి జాన దృష్టి నరయ+ గల్లితి వినుడు కపులు! 

ol ౧ టబ ౧ 
తొలి గతియగు పిచ్చుకల కింక గింజ తిండ్లకు రెండవది కాకులకును బండ్ల 
తిండ్లకు+ గాంగ దృతీయంపు మార్గము కోళ్లకు నగు( గ్రౌంచ కురరములకు 
డేగలు నాల్లున నే(గ గృద్రము లెల్ల బాజింగ నేర్చును బంచమమున 


తే.గీ. 


కం. 


తే.గీ. 


బల పరాక్రమ ధైర్య సంపన్న హంస 
లాబివ గతిని? బయనించి యడర వైన 
తేయు(డా పైన( జన నేర్చు నాయన వల 
న జనియించిన వారము నిజము మేము 


నిలిచి కన నేర్తు నిచ్చట 
సలలితముగ రాక్షసుని దశగ్రీవుని నా 
లలితాంగి జానకీ సతి 


గల వా దివ్య నయనములు కపివరు లారా! 


వంద యోజనముల దూర మందు నున్న 
వానింగాంచ నేర్తుము మేము వాన రేంద్రు 
లార! యాహార బలమున నారయ సహ 


17. 


18. 


19. 


జత్వమునను స్పష్టముగును సంతతమ్ము 


తే.గీ. నైజమున మాకు దూరమున నొనరింప 
బడియె వృత్తి పా దాయుధ వర్గమునకు 
బాద మూలము లంద నివ్వటిలు వృత్తు 
లెల్ల బరికించి చూడ(గ( గల్ల కాదు 20. 


కం. మనుజాశను( డొనరించెను 
ఘన గర్హిత మైన యట్టి కార్యం బకటా 
అ టబ 
యనుజాంతకునకు' జేయ న 
గు నిట బ్రతీకార మిట్లు కోతులు! వినరే 21. 


ఆ.వె. లవణ జలధి దాట నవసరం బగు నుపా 
యమ్ము దల(ప వలయు హరి వరేణ్యు 
లార౮! చేరి సీత నారసి మరలి రా 


గలరు వడయం+ గలరు కార్య సిద్ధి 22. 


తే.గీ. కోరుకొందును వనధికి( గొని చనంగ 
నన్ను స్వర్గస్థునకు నిత్తు నన్న లా౮! 
యుదక మే నమ్మహాత్మున కుత్తమునకు( 
బ్రీతి వరుణాలయమ్మునః బేర్మి తోడ 23. 


తే.గీ. అంత గొనిపోయి సంపాతి నబి కడకు 
బ్లవగ వరులు తిరిగి దగ్గ పక్ష యుగ్ము 
నుంచి గిరి చెంత వృత్తమ్ము నంచితముగ 
నేర హర్ష యుక్తు లయిరి నెమ్మనముల 24. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రిమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నేబది 


యినిమిదవ సర్గము. 


కిష్కింధా కాండము 


తే.గీ. 


కం. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


సర్గము 59. 


సంపాతి పల్కు లమృత తుల్యములు గాగ జాంబవంత ప్రముఖులు సీతకై వివరము లడుగ 
సంపాతి తన సుతుడు సుపార్య్యుని వలన వినిన వృత్తాంతము సెప్పి కాలాతిక్రమణమునకు 
వగవక యుద్యమింపుః డని ప్రబోధించుట. 


ఆ సుధా పాన తుల్యము లాలకించి 
గృధ్ర రాడ్వచనములను గృత్స్న ములను 
నెల్ల వానరేంద్రు లెదల నుల్ల సిల్లి 
రత్యధికముగ నుప్పొంగి రంత మురిసి 


భువినుండి యుటిీకి త్రుటి జాం 

బవంతు(డు ఘనుండు కూడి వానర వరులన్‌ 
వివరమ్ముల నెటు(గ( దలం 

చి విహగ రాజేశ్వరు నరసి యడిగె నిట్లున్‌ 


ఎక్కడ సీత యున్న యది యెవ్వరు గాంచిరి దొంగిలింపగా 
నక్కట యేరు జెప్ప దగు దంతయు మాకిట రక్షకుండవై 
యుక్కు శరమ్ము లక్కట రఘూత్తము( డేయ(గ వజ్ర తుల్యముల్‌ 
మిక్కిలి కోపి లక్కణుని మేటి పరాక్రము నెన్న(డెవ్వ(డో 


అన విని ప్రీతి సీత కథ నంత నెటుంగ' దలంచు వారు దా 
ననునయ పూర్వకమ్ముగ మహాత్ము(డు కొన్ని వచించి పల్కులన్‌ 
విను(డు కపీంద్రులార! త్వదభిష్టము లెల్ల వచింతు నింపుగా 

నని వచియింప( జాగెం గధనంత పతంగ వరేణ్యుః డివ్విధిన్‌ 


వినుడు సీతా హరణము నాకు నుడివి రెవ 

రొ యిపు డామె యున్నది యెక్కడ వచియింతు 
నెల్ల వివరముగను మీకు నుల్లము లల 

రంగ నే జిర ముండ బర్వతము నందు 


పక్ష హీనము సుక్తీణ బలు(డ నలసి 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


న యసువుల బహు యోజన నగము నందు 
వృద్ధుఃడ వసింప నట్టి నా కెలమి మీజి 
నా సుతుడు సుపార్ఫ్యుం డశనము నొసంగు 


తీక్ట కాములు జగతింగన గంధర్వులు 
తీక్ట కోపు లహులు తీక్ట భయులు 
మృగము లెల్ల నకట మేము తీళ్ల క్షుధా 
రుల మగుదుము భువి గురు తర రీతి 


ఒక తటీ నాకు నాకఠిని నుండి తపించెడి వాని కీయ నెం 

చి కుడుపు నస్తమింప రవి చేరెను మాంస విహీనుడై కటా 

వికట మనోరధుండు నయి ప్రీతి నొసంగుచు గౌరవించి నా 

దు కొడుకు పల్ళాౌ వాక్యములు తూర్ణము తెల్పుచు( గారణమ్మునున్‌ 


ఎప్పటి యట్ల కాలమున నే(గి పలార్థము నిల్వ నడ్డుగా 

న్‌ప్పి మహేంద్ర పర్వతపు టొడ్డున ద్వారము నందు నింపుగా 
నప్పుల నుండు జంతువుల కడ్డముగా(గ నధో ముఖుండనై 
యప్పుడు తండ్రి! చూచితిని యన్యుని నొక్కని వచ్చుచుండగా 


ఉదయ సూర్య సమప్రభ నొడిని నుంచి 

వెలది భిన్నాంజన నిభుఃడు వెడల తోడ( 
గాంచి యాహార మని యెంచి కరము మురియ 
వినయమున దారి గోరెను నను నతండు 


విన యాంచిత సంపన్నుల 

నునీచు లందు నొక డయిననుం బ్రహరింపం 
గ నెడ(ంద'దలంప నేరం 

డన నను బోటుల( బలుక(గ నకటా యేలా 


తేజమున నాత( డే(గెను దివి గుదించి 
నట్టి రీతిని నను దాటి యంత ఖేచ 
రాదు లల్ల రింపుగ నన్ను నాతతముగ 
గౌరవించిరి యత్తటీ( జేరి దరికి 


10. 


11. 


12. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


బ్రతికి తీ విప్పు డివ్విధి భాగ్య మహిమ 
నాతి తో(డ నేగుచు వీడె నాతడు నిను 
స్వస్తి యగు నీకు నిశ్శంక( బల్కిరిట్లు 
మౌని వర్యులు దరి సేరి మాననీయ! 


అని వచనమ్ము లిప్పగిది నాత(డె రావణు( డంచు తెల్పిరా 
మునులును సిద్ధ వర్యులును భూజను రాముని దార నాతడే 
కొని చను చుండె రాల భువి కోమలి భూషలు శోక తప్తయై 
వనరుచు రామ లక్ష్మణుల బల్కుచు నుండగ వీడ గేశముల్‌ 


కారణంబు తండ్రి కాలాత్యయమున కి 

ది యని నన్నరసి తనయుడు వలె 
నా సుపార్ఫ్యు( డప్ప డంతయు నా తోడ 
వివరముగను బ్లవగ వీరు లార౮! 


వినినను గిర లవి కలుగదు 

మనమున వడి నుద్యమించు మతి సుంతయినం 
దన కుండకున్న టిక్కలు 

పనులకు( దొడర( దగు నెట్లు పక్షి తలంపన్‌ 


తనర వాగ్చుద్దు లింపుగ( దప్పక వచి 
యింతు+( బౌరుష వంతులు పంత మూని 
చేయ+ దగు కార్య మెల్లను శీఘ్ర గాము 
లార! వినుడు ప్లవగ వరు లార! ధృతిని 


వాక్కుల దలపులః బ్లవగవరు లార! మీ 
కు నొనరింతు( బ్రియము వినుడు రామ 
కార్య మగును నాదు కార్యము సంశయ 
మందు లేదు సుంత యైన నరయ 


వానరు లార! మీరు బల వంతులు ధీయుతు లెల్లరుం గనన్‌ 
వానర రాజు మిమ్ములను బంపె నజేయులు నిర్ణరాలికిం 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


గాన(గ మీరు సాయక నికాయము వేయగ రామ లక్ష్మణుల్‌ 
పూనుచు మూడు లోకముల బోర సమర్ధులు కావ గట్టగన్‌ 


కం. బల తేజముల దశానను( 
డిల మిన్నయయినను వాన రేశ్వరు లారా! 
కలదే దుష్మ్కర మించుక 
దల(ప సమర్దులరు మీకు ధరలో నెల్లన్‌ 20. 


కం. కాలాతిక్రమణమునకు 
నేలా చింతింప( బూను+( డింక నెడ(దలన్‌ 
మేలుగ నిర్ణయమును మిము 
బోలెడు తెలివరులు కర్మముల జంకుదురే 21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నే(బది 


తొ మ్మిదవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 60. 


సంపాతి తన వృత్తాంతమును వానరులకు వివరించుట. 


కం. స్నాన మొనరించి తా నా 
శిను(డు గా గృద్ర మపుడు చేరిరి చుట్టున్‌ 
వానరు లెల్లరు మూరిన 
యానందమ్మున గిరివర మందు+ గ్రమమునన్‌ 1. 


కం. పరివృతులై యుండగ హరి 
వరు లంగదునిం గని హరు బక్షీంద్రు( డెదం 
బరగగ నమ్మకము భృశము 2. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


మురిసి పలికె నిట్లు వాక్యములు దగ నంతన్‌ 


జానకిని నే నెటి(గి నట్టి చంద మెల్ల 
దెలిపెదను సావధానులై ధీరు లార౮! 

కపి వరేణ్యు లారి! వినుడు కాలి టెక్క 
లు పడ వింధ్య శిఖరమున నపుడు సోలి 


సూర్య తాప మెల్ల జుట్టుకొన మెయిని 
మంట పుట్ట నాకు నొంటి నిండ 
విహ్వలుండ నైతి వీక్షించి తెలి వొంద 


నాటు రాత్రు లరుగ నకట దిశలు 


నేర కుంటి నెద్ది నేను గాంచి కడలి 
వనులు నదులు గిరులు పన్నుగ మది 
నెణి(గితిని విహగము లింక గుహలతోడ 


వింధ్య గిరి యిది యని విశదముగను 


దక్షిణ సముద్ర తీరము దగ్గి గిరి 
వింధ్యకు సమీప మందుండె విబుధ పూజి 
తమ్ము తాపసాశ్రమ ముగ్ర తాపసుఃడు ని 


శాక రాఖ్యు(డు వసియించు( జక్కగ నట 


ముని స్వర్గస్థుడు కా నట 
గధ 
వినుండు ధర్మజ్ఞులార! వే లెనిమిది యేం 
డ్డు నివాస ముంటి సంయము 
ని నిశాకరు నాశ్రమ తటిని నిరామయమే 


అలయుచు వింధ్య పర్వత మహాగ్రము నుండి కపీంద్రు లార! డి 

గి లలిత రీతి దర్శ తృణ కీర్ల ధరాతల మందు నిల్సితిన్‌ 

౧ ఖె ణి చె 

సొలయుచు నా బుపషిప్రవరు( జూడ దలంచితి భక్తి తోడ: ము 
న్నిల(బలుమార్లు చూచితిని యింపుగ( దమ్ముని తోడ నమ్మునిన్‌ 


ఆ ముని యాశ్ర మాంతికము నందు సుగంధ సుపూర్ణ మారుతం 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


బేమటి కుండ వీచు సత మింపుగ వృక్షము లుండు( జక్కగం 
గామిత పుష్ప సత్సల నికాయ యుతమ్ముగ నెల్ల వేళలన్‌ 
నే మటిీ చేరి యాశ్రమము నిల్చితి పాదప మూలమం దటన్‌ 


చూడగ నెంచి నచ్చటను శుద్ద మునీంద్రు నిశాక రాఖ్యునిన్‌ 
వేడుక నుండ దూరమున వెల్లెడు తేజము తోడ స్నాతునిం 
బాడిగం జూడ శక్య మన బల్క నశక్యుని( గంటి సంయమిన్‌ 
వాడని యుత్త రాభిముఘి బ్రహ్మ నిభ ప్రభు దేవ సన్నిభున్‌ 


బుక్ష సృమర కరి ఫణి మృగేంద్ర సంచ 

య భయద వ్యాఘు రాజము లారసి ముని 
ననుసరించినవి కలసి యఖిల జీవు 
లంబుజ భవు వెనుక చేరి నట్టి విధము 


నరపతి గాంచిన మంత్రులు 

వర సైన్య పటలము భంగ బరమర్షి( గనన్‌ 
మరలిన వా సత్వమ్ములు 

త్వరితమ్ముగ నెల్ల నంత వానరు లారా! 


ముని వరుం డాశ్రమము లోనికి నరిగి తిరి 

గి వెడలి ముహూర్తమున నడిగెను నను గని 
రాకకు గల కారణ మేమి నాకు జెపుమ 
సౌమ్య! యనుచు గారవమున రమ్యముగను 


కేశ వైకల్యము+( గన బక్షి కుల వర్య! 

- 3, 

పక్ష యుగ్మము లక్కట వబ్నాదగ్గ 

ములని నెబుక యయ్యె విశదముగను మేను 
గూడ నిండె వ్రణమ్ముల ఘోరముగను 


పూర్వ మరసితి నిరువుర నేను వాయు వే 
గ సముల విహగముల గ్రద్ద లందు 

శ్రేష్ట గృద్ర వరుల జెన్నుగగామ రూ 
పులను సోదరులను ముచ్చటగను 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


ఆ.వె. 


తే.గీ. 


పెద్ద వా(డ వీవు పేరు సంపాతి జ 

టాయు వగును నీకు ననుజ వరుడు 

మాను షాకృతి( దగ బూని నా చరణము 

లంటితి రిరువురు నయ చరితు లయి 16. 


వ్యాధి యిది యెల్ల నెవ్విధి వచ్చె నీకు 
టెక్క లెట్టు లూడెను నీకు నక్కట కత 
అ 
మెది దండించి రెవ్వార లిటు నిన్ను 
wm గ 
నడుగు చుండ జెప్పుమ యెల్ల నార్య నాకు 17. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నటువదవ 


కం. 


ఆ.వె. 


సర్లము. 
౧ 


కిష్కింధా కాండము 
సర్గము 61. 


సంపాతి నిశాకర మునీంద్రునకు( దన టెక్కలు కాలిన వృత్తాంత మెల్ల వచించి మరణింప నిశ్చయించి 


నట్టు తెలుపుట. 


అంత సు దారుణ కర్మము 
నంత దినక రానుగమన మా సంయమికిం 
బంతముతో+ జేసిన వృ 


త్రాంతమును వచింప( దొడ(గె నండజ వరమే 1. 


దేవ! వ్రణము చేత దేహ మలయ లజ్ఞ 
యడర వ్యాకు లేంద్రియముల శ్రమము 
కతన( బలుక( జాలక మునీంద్ర యుంటిని 


భాషణమ్ముల నిట బరమ పుణ్య! 2. 


దర్పమున విక్రమము నెన్న తమ్ముడా జ 
టాయువును నేను సంఘర్హ మే యడరగ 
గగన తలము సేరితిమి టఖెక్కల బలమ్ము 
మీటి వీరుల మెగురుచు మిక్కుటముగ 


మునుల సమక్ష మందు సిత భూధర శృంగము పైన బందె మా 
యిను వెను వెంట నే(గ ధృతి నిద్దటి మస్త గిరీంద్ర మారయం 
దనరిచి యేగ( జాగితిమి తత్‌క్షణ మభ్రము చేరి కంటి మా 

ఘన నగరమ్ము లెల్ల నరి కాయము భంగిని వేటు వేటుగన్‌ 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


వింటిమి వాద్య రవమ్ములు 

వింటిమి శ్రుతి ఘోషములను వేటొక చోటం 
గంటి మనేకుల ని(కం దెలి 

గంటుల రక్త వసనల నొకట గాయనులన్‌ 


శీఘ్ర మెగిరి గగన సీమకు జేరి యా 

దిత్య మార్గ మంత దివి తలమ్ము 

నుండి కంటిమి వన ముండ శాద్వల సన్ని 
భమ్ము కాననమును నెమ్మితోడ 


ఉన్న తాద్రులతో భూమి కన్నుల కగ 
పడెను టాళ్లతో నిండిన పగిది నపుడు 
నదులు చుట్టి యుండంగం గన బడె( ద్రాళ్ల 
గట్ట బడిన విధమ్ముగం గాశ్యపి యట 


హిమ నగమ్ము వింధ్య యింక మేరు మహాద్రి 
ముఖ ధరాధరములు పుడమి లోన 

గొలను లందు నున్న కుంజరముల భంగి 
వెలుగు చున్న వింపు గొలుప భృశము 


అంత బట్టె( జెమట యంగము లందు భ 
యమ్ము వుట్టె న్‌ప్పి క్రమ్మె మిగుల 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


మోహ తమము లింక మూర్భ వొడమె దారు 
ణమ్ముగ నిరువురకు నభము నందు 


దక్షిణంపు దిక్కు దక్షిణ పూర్వాశ 
పశ్చిమమ్ము నేని పడయ+ జాల 
యుగపు టంత మందు జగముల నన్నిటి 
నగ్ని కాల్చు రీతి నయ్యె నపుడు 


మనము హత మయ్యె యత్నించి కనుల నాశ్ర 
యించి సంధించి డెందము నించు కంత 

గంటి భాస్కరుని నపు డక్కజముగ నగ 

పడె నతండు పుడమి ప్రమాణు(' డయి నాకు 


అడుగక జటాయు వక్కట 

పడెను ధరణి పైన నంత భ్రాత రయమునన్‌ 
వడి(ంగాంచి యతని దుఃఖం 

బడరళ దివి నుండి దిగితి నాత్రము తోడన్‌ 


కప్పితి జిక్కల నాతని 

నష గ గాలని విధముగ నుగ్రమ్ముగ నే 
నప్పుడు దగ్గు(డ నైతిని 

చప్పున బడ(బుడమి నాకసము నుండి వడిన్‌ 


తల(తు నా జటాయువు జనస్థాన మందు 
గూలౌ నంచు నా తమ్ముడు ఘోరముగను 
వింధ్య గిరి యందు టెక్కలు విరివిగాల 
జడునినై పతితు(డ వీత చలన మకట 


అనుజుడు రాజ్యము విక్రమ 

మును జెక్కలు పోవ నాకు భూమి పయిన నే 
మన నెంచ నింక గిరి వర 

ము నుండి దూకి మరణింప( బొడమె' దలంపే 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నబువది 


యొకటవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 62. 


సంపాతి పలుకుల నాలకించి నిశాకర మహర్షి కొంత తడవు ధ్యానించి యూజిడించి జెక్కలు నీ(కలు 
బలము వొంద(' గలవని నుడివి రాముని వనవాసము సీతాపహరణము దెలిపి రామ దూత లిటకు 


వత్తురని వారికి సీత విషయము దెలుప నిచట నుండు మని చెప్పుట. 


కం. వగచుచు మునితో నేబలు 
ఈగ భృశ దుఃఖమున నట్లు కరుణార్డుండై 
భగవంతు డొకింత తలచి 
సుగిరల నిట్లు వచియించె* జూచుచు నన్నున్‌ 1. 


చం. కలుగును నీకు( బక్షములు కన్నులు నీ(కలు నన్య భాగముల్‌ 
బలమును విక్రమమ్ము మటీ ప్రాణము లెల్లను నిశ్చయమ్ముగన్‌ 
వెలయిను గొప్పకార్య మది వింటిని పూర్వము కంటి నే దపో 
బలమున దెల్ల మయ్యె నది పత్రరథోత్తమ! నాకు నాత్మలో 2. 


తే.గీ. దశర థాఖ్యి( డిక్వాకు నందనుడు రాడ్వ 
రు+డతని సుతుండు రాము డురుతర తేజు 
డుండు ఘనుడు మహాత్ముడు నుండ వెంట 
లక్షణుం డనుజ వరుండు రాము డంత త 


తే.గీ. అన్న సత్య పరాక్రము( డరుగుదెంచు 
జనకు పంపున నటవి కచట నతని స 
తిని నపహరించు రావణు డనెడు నైరృ 
తుడు సు రాసు రావధ్యు(డు నడవి లోన 4. 


సీతకు నాశ పెట్టిన భుజింపదు సుంతయు భక్ష్య భోజ్య కా 
మేతర వస్తు రాసుల దహింపగ దుఃఖ మెడంద నత్తణీం 

బ్రీతి నొసంగె వాసవు(డు వే పర మాన్నము నా సుధాభమున్‌ 
నాతికి దేవ దుర్గభ మనంగ జెలంగెడు దాని నేరణగన్‌ 


తెలియ+గ నింద్ర దత్త మని తెల్లముగా( గొని యగ్ర భాగమున్‌ 
సలలిత ముంచె రామునికి జక్క(గ భూతల మందు నంత దా 
బలుకుచు రామ లక్ష్మణులు పన్నుగ జీవితు లైన లేక వా 

ర లకట స్వర్గ మే(గిన( బరంగును భక్షముగా నటంచునున్‌ 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


రామ దూత లిటకు రామ చోదితు లయి 
వానరు లరు దెంత్రు వారి కీవు 

పక్షీ రాజ వర్య! వైదేహి నెటిగింప 
వలయు నిం పొదవగ లలితముగను 


చన రా దెన్న(డు నివ్విధి 

ని నెచట కేళెదవు వేచి నిలువుము దేశ 
మ్మును గాలమ్ము నెటింగి త 

గ నివు పక్షముల నరయం+( గలవు విహగమా! 


నే(డ నీకు నొస(గ నేను జెక్కలను ద 

లంప నిచట నుండి నింపుగ జగ 

ములకు హిత మొసగు పనులను జేయ గల వీ 
వడరి నిక్కముగ విహగ కులేంద్ర! 


తగు నా కార్యము నీకు బ 

తగమ! నృప సుతు లిరువురకు( దాపసులకు నిం 
కంగన సురల కింద్రునకు ద్వి 

జ గణమునకు మేలు సేయ జక్క(గ వినుమా 


రామ లక్ష్మణులను జూడ రక్తి యున్న 
నిచ్చగింపను జిర ముండ నిలను నేను 


10. 


11. 


వీడెద కళేబరము తత్వ విదు(డు ముని వ 
రేణ్యుః డెట్లు వచించె నగణ్య జపు(డు 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నబువది 


రెండవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 63. 


సంపాతి యా మహర్షి వచనములను దెలుపుచుండశగా సంపాతికి( గ్రొత్త జెక్క లుద్భవింప నందటు 
సంతోషించి యుద్యుక్తు లగుట. 


కం. గిర లన్యమ్ముల నివ్విధిః 
బరమర్షి యనేకములను బ్రస్తుతి నన్నుం 
గర మొనరిచి యనుముతి నిడి 
మరలెను నిజ నిలంయమునకు మానుగ నంతన్‌ 1. 


చం. అనువుగ శైల కందరము నంతట+ బ్రాకుచు వీడి చేరితిన్‌ 
ఘనతర వింధ్య పర్వతము గన్నుల మిమ్ముల జూడ వేచినం 
జనె శత వర్ష కాల మిట(జాల వగన్‌ ముని భాషణమ్ములన్‌ 
మనమున నుంచి నిల్చితిని మానుగ' జూచుచు దేశ కాలముల్‌ 2. 


తే.గీ. కదియనా మహాప్రస్థాన కాల మంత 
ముని నిశాకరు(డు దివము గన(గ( దర్క 
ములు కడు సెలంగ ఘన తాపము నను సంత 
తము దహించు చుండె నెడ(ద( దద్ద యకట 3. 


కం. రేగిన మరణంపు' దలపు 
బాగుగ మరలెను మునివరు వాక్యమ్ములతో 4. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


దా( గావ(గ బ్రాణమ్ముల 


నే గతి నిడె మతి యది వగ పెల్లను మాన్నెన్‌ 


రావణు బల మెటి(గి రక్షింప మైధిలి 
నెంచ వకట యేల యంచు నేను 
దనయు నష్టు మిగుల దర్జించితి బరుష 
భాషణముల తోడ బాధ మీ 


తరుణి మైధిలి శోకమ్ము దల(ప(దలప 

వారు దూర మట్టగుట నవనిజ కెటు(గ 
దశరథుని స్నేహము దలంప( దనయు+ డీయ 
కుండ నుండ ముదము నాకు నెండె నోరు 


వానరుల తోడ సంపాతి పలుకు చుండ 
నిట్లు జెక్కలు మొలచిన వింపు గొలుప 
వనచరుల సమక్షము నందు( బకి పుంగ 
వునకు నక్కజముగ నెద వొంగ మిగుల 


తనువున బక్షమ్ము లొదవ( 

గని యెట్జని వర్ణముల బ్రకటితము లైనన్‌ 
మనమున హర్షము ప్రబలఃగ 

ఘనుఃడా సంపాతి పలికె గపి వర్యులతో 


ముని వరు(డా నిశాకరుని భూరి తరాత్ము మహత్తు మీటిగా 
నిన కర దగ్గ పక్షములు నింపుగం బుట్టిన విష్ణు నాకు విం 

త నడరి యౌవనమ్మునను దద్ద వెలింగిన వీర్య మెల్ల గం 

టి నిపుడు పౌరుషమ్మును ద్రుటిం గడు బొందితిః బొంగె హర్షమే 


ఎల్ల యత్నములు కపీంద్రు లార! యొనర్ప 
నప్పు నింక టిక్క లుద్భ వించు 
టెల్లందెలుపు సిద్ధి నెల్ల జానకి( గాంచ( 
గలరు తధ్యముగను గల్ల కాదు 


10. 


కం. 


కం. 


హరు లందటితో నిట్లని 

గిరలను బక్షీంద్రుడంత గెంతెను దిగ నా 

గిరి నుండి మార్గ మింపుగ 

నరయ+ దలంచి యెడంద ముద మారంగ వడిన్‌ 11. 


విని నంత నా వచనములు 

మనముల నుప్ప్బొంగ ముదము మర్కట వృషభుల్‌ 

తనరగ విక్రమ మభ్యుద 

య నిశ్చితు లయిరి కడింది యత్నోన్ముఖులై 12. 


ప్లవగ వరేణ్యులు బలమున 

పవన సమానులు సులబ్ద పౌరుష వర్యుల్‌ 

తివిరి యభిజిద్దిశా గతి 

నవనిజ వెదకంగ గోరి యడరిరి యంతన్‌ 13. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నబువది 


మూడవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 64. 


సంపాతి మాటలు విని యానందమున గెంతుచు నంగ దాదులు సముద్ర తీరము సేర దాని దాటు 
నుపాయము నంగదు:డు వానరులతో+ దర్శించుట. 


అన గృద్ర మటుల గెంతిరి 

ఘన హర్షం బొదవ( గలసి కపి వరు లంతన్‌ 

మనముల భీమ పరాక్రము 

లు నినాదము లింపుగ నొనరుచుచు భృశముగన్‌ 1. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


విని సంపాతి గిరలు ప్రీ 
తి నంది మిక్కుటముగః బడతిని సీతం గాం 
చ నరిగిరి రావణాలయ 
ము నదీపతి తీరమునకు బోరన( బ్లవగుల్‌ 


కని రట భీమ విక్రములు గ్రన్నన( జేరగ దత్తుదేశ మం 
దున బ్రతిబింబమై చెల(గ( దోీరముగా భువి కెల్ల నింపుగా 
ఘనమగు దకి ణాంబుధిని( గానన వాసు లుదీచి తీర మం 
దను వగు నొక్క చోట( దమి నందటు గూడిరి చింత సేయ(గన్‌ 


బలు లగు సత్వరాజములు పన్నుగ నాడగ(దోయ రాశినిం 
బలు వికృతంపు జంతువులు వక్తము లింపుగ విచ్చియుండణగా 
బలిసిన యట్టి కాయముల భంగ సమేతము తిర్లు చుండగా 
వెలయం?గ గొన్ని నిద్ర దమి+ బెద్ద నగమ్మును బోల నన్యముల్‌ 


దానవేంద్రులు పాతాల తల నివాసు 
లుండ సంకులముగ నబ్ది మెండుగ గలి 
గింప గగ్గురు లందటిీకి నట గడు వి 
చార మంది రెదల వనచారు లల్ల 


దాట నశక్య మభ్రపు విధమ్ముగ నుండిన సాగరమ్ము నా 
చోట గనంగ వానరులు శోకము నందు మునింగి రెల్లరుం 
బాటవ మొప్ప దాటుటకు బన్నుగ నెయ్యది కార్య మంచు నా 
మేటి ప్లవంగ రాజములు మిన్నక యుండగ గాంచి యంతటన్‌ 


వానరు లతి విషన్ను లపార వారి 

రాశి గాంచి భీతిల్ల నరసి ప్లవగ వ 
రుండు వాలి సుతుం డంగదుండు వారి 
నాశ్వసించె నార్తుల నెల్ల నంచితముగ 


గొప్ప చింత యందు నప్పు డక్కపు లెల్ల 
మును(గ మతియుతుండు ఘన బలుండు 
వాలి సూను+ డిట్లు పలికె గాలోచిత 


తే.గీ. 


కం. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ము లగు భాషణమ్ములు లలితముగ 


మనము నందు విషాదము తనర( దగదు 
దోష మగు విషాదం బతి దుర్భరమ్ము 

పురుషు జంపు విషాదము మూరి క్రుద్ద 
సర్ప మడరి బాలుని జంపు చంద మెంచ 


ఎవ్వరు విషాద మూనుదు 

రవ్విక్రముల ప్రభ యణ(గు నత్యధికముగా 
నవ్వారి కార్యము లరయ 

నివ్వసుధ నిక నెఐవేర వెన్నం డైనన్‌ 


కడవగ రాత్రి యంగదుఃడు గట్టున వానర కోటి తోడుతం 
దడయక గూడి మంత్రములు దద్ద యొనర్ప( దొడంగె వారితో 
బెడిదపు వానరధ్వజిని పేర్మిని నంగదు చుట్టు( జేర నా 

తడు గనిపించె వాసవు విధమ్ము మరుత్తులు గొల్చియుండ(గన్‌ 


ఎవ్వడు వాన రోత్తముల యింపగు సైన్యము నాప శక్యు(ఃడా 
నవ్వర మారుతాత్మజుని నంగదు వీడి వానరాలిలో 

రివ్వున నంత వానర వరిష్థు(డు వాలి కుమారు+ డిట్లనెన్‌ 
నివ్వటిలంగ నాదరము నేర్పున వృద్ధుల పైన సేనపై 


ఏ మహా తేజు( డిప్పుడు భీమ విక్ర 

ముండు దా(టంగ సాగరమును సమర్ధు( 
డగున్‌ొ సుగ్రీవునకు నమ్మహాత్మునకు న 
రిందమున కిట గార్యము పొందుపజచు 


వంద యోజనములు దాటు ప్లవగ సత్త 
ముం డెవడు వీర వర్యుఃడు వెండి యెల్ల 
ప్లవగ యూధపులకు భీతి బాపి రక్ష 

ణము నొసంగు వా డెవ(డ్‌ వానరుల యందు 


ఫరియింప గార్య మెల్ల మ 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


రలి దార తనయ గృహముల రమ్యముగ గనం 
గలమో సుఖముగ నెవరి య 
తులప్రభావమున( జెపు(డు తూర్ణం బింకన్‌ 


ఆ.వె. ఎవ్వని దయ నిప్పు డింపుగ మన మెల్ల 
రామ లక్ష్మణుల నరర్షభులను 
బల్లిదులను వీరు వానరేశ్వరుని సు 
ర్రీవు( జేర గలము ప్రీతి తోడ 16. 


కం. వనధిని లంఘింపం జా 
లిన హరి వరు(ః డున్నచో' ద్వరిత గతి నతడి 
చ్చును మన కెల్లర కభయ 
మ్మును దగు పుణ్యమ్మును భృశముగ నిక్కముగన్‌ 17. 


కం. విని యంగదు( డన వాక్యము 
లను బలుకరు కొంచెమైన( బ్లవగుల యం దే 
రు నకట మెదలక హరి వా 
హిని నిలిచిన దత్తణి నతి హీనావస్థన్‌ 18. 


తే.గీ. పలికె హరి వర్యుఃడు తిరిగి వానరులను 
గాంచి బలవంతులం దగ్ర గణ్యు లరయ 
మీరు ధృఢవిక్రములు ధర భూరి వంశ 
జాతులరు పూజితుల రనిశమ్ము మీరు 19. 


కం. కన మడ్జెగుర(గ నెవ్వరి 
కి నెప్పు డించుకయు నెవరికి నరయ నెంతెం 
త నెగడు శక్తి వచింపు(డు 
ఘన హరు లార దుముకంగ' గడలి రయమునన్‌ 20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున గిష్కింధా కాండ మందు నటువది 


నాలుగవ సర్గము. 


తే.గీ. 


hd 


తే.గీ. 


తే.గీ. 


కిష్కింధా కాండము 
సర్గము 65. 


అంగదుని పల్కులను విని వానరర్షభు లల్ల లంఘించుట యందు వారి వారి శక్తి నెటీ(గింప 
నంగదు(డు తమకు నేత కనుక నాతని బంప( దగ దని పలుక నంగదుడు తిరిగి ప్రాయాపవేశమే 
తగు నని చింతింపు మన జాంబవంతు(డు కార్య సాధకుని బ్రోత్సహింతు నని పలుకుట. 


గజ గవాక్షులు శరభుడు గవయ గంధ 
మాదనులు సుషేణుండును మైందు+( డింక 
ద్వివిదు(డును జాంబవంతు(డు తెల్పి రిట్టు 
లాలకించి యంగదుని వాక్యముల నంత 


వారి వారి యెగురు బలము నెటింగింప( దొడ(గిరి యందు గజు( డనగ బది 
యోజనమ్ముల దూర మోజ దాటుదు నంచు నా గవాక్షు( డనియె నంతందాని 
రువది యోజనముల నవలీల ముప్పది గవయుండు దా దాట గల ననంగ 
శరభుండు నలువది చనువా(డ నన గంధమాదను+( డే(బది తా( దరింతు 

ననగ మైందు+డటువ దన నా ద్వివిదుడు 

డెబ్బది తెలుప(గ సుషేణు? డబ్బురముగం 

దా నెనుబది యోజనములు దాట జాలు 


వా(డ నన జాంబవంతుడు వలికె నిట్లు 


వారల గౌరవించి తమి బన్నుగ వృద్ధుడు వారిలో మహా 
వీరుడు జాంబవంతు+ డనెః బెద్ద తనం బి(క నే(గుదెంచె ము 
న్నారయ నాకు లంఘనము నందు సమర్థత మిక్కుటమ్ముగా 
మూరెను జేవ సన్నగిలె( బోవ వయస్సు తరింప నిత్తణీన్‌ 


రా దుపేక్షింప నీ పని రాము డింక 

గపి వరుండు సుగ్రీవుడు కార్య నిశ్చ 
యులయి తనరంగ దా'టుదు యోజనములు 
తొంబది యనుమానము లేక తొడరి నేను 


అంత వచించె బుక్ష వరు( డప్పుడు దిర్గి ప్లవంగ కోటితో 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


నింతియ కాదు నాకు బల మెంచగ లంఘన మందు మున్ను య 
జ్ఞాంతర మందు విష్ణువు మహాత్ము(డు విక్రము( డాక్రమింపయగా( 
నంతట సుప్రదక్షిణము లాతని కే నొన రించితిం దమిన్‌ 


వృద్ధుడను గా నయితి మంద విక్రమునిగ 

యౌవనము నందు నా కుండె నన్య జనుల 

కప్రతిమ బల మిత్తణి యయ్య దింతె 

చాల దిది కార్య సిద్ధి క సమయ మందు 6. 


మన్నించి జాంబవంతుని 

మిన్నగ నంగదుఃడు ప్రాజ్ఞు మేటి కపి వరుం 

జెన్నుగ నుదార వచనము 

లన్నగ చర ముఖ్య డా మహాత్ము(డు పలికెన్‌ 7. 


వంద యోజనములు పన్నుగ దాట స 

మర్గుఃడ హరు లార! మరల శక్తి 

యున్నదొ మటిీ లేదొ యిన్నం(గ లేనుని 

శ్నయముగ నెద నేను జాలి నంత రి. 


అన విని హరి వర్యునితో 

ననె వాక్య విశారదుండు హర్యక్షవరా! 

విను జాంబవంతు( డెటు(గుదు 

మని నీ శక్తి గమనమ్ము నం దెల్లరమున్‌ 9. 


వంద లేక వేయి వాన రోత్తమ యోజ 

నములు దా(ట( గలవు ప్రమదముగను 

దిరిగి రాగలవు ధృతి సెలంగ నీ విధి 

తగదు సుమ్ము నీకు మగడ వీవు 10. 


పనుచు వాడు తగడు పనుప( బడ(గ నెన్న( 

డేని మేము నీకు నెల్లరము భ 

టులము సుమ్ము గాన వలయు నీకు మము న 

నుపగ( గార్యములకు( గపి వరేణ్య! 11. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


రక్షణీయుఃడ విట రాజువు గావున 
సైన్యమునకు గతివి శత్రు దమన! 

నీవు ధ్వజిని సతము నిన్ను గాపాడు చుం 
డవలయు లలితముగ నవని నధిప! 


అరి వీర దమన! మూలం 

బరయగ నీ వీ పని కిటనా కతమున నె 
ల్లర మింపుగం గావ వలయు 

హరి వీర సతమ్ము నిన్ను నంచిత రీతిన్‌ 


అర్థ మూలము ననయమ్ము సంరక్షింప 
వలయు+ గార్య సంవిదులకు వేరు 
లుండ భద్రముగను మెండుగ సిద్ధింప( 
దరులకు ఫల పుష్ప తతులు గనమె 


బుద్ధిని విక్రమమ్ములను మూరిన వాడవు సత్య విక్రమా! 
సిద్ధికి నీవ యిప్పనిని( జెన్నుగగారణ మౌదు వెంచణగా 
నిద్దర నొజ్జ వొజ్జ సుతు+ డెల్లర కీవ త్వదీయ శాస్తికిన్‌ 

wm జ జ ౧ ry 
బద్ధులమై సమర్థులము వానర వర్య! వహింప గార్యమున్‌ 


నయములు జాంబవంతు వచనమ్ముల నంగదు( డాలకించి తా 
నియతి వచించె నుత్తరము నే నట కేగక యన్య వానరుల్‌ 
భయమున నే(గ కున్న మటిీ ప్రాయమె దిక్కగు నెంచి చూడగా 
లయములు కాగ యత్నములు రాజ సమీపము సేర భద్రమే 


వానరేంద్రు సందేశము ప్లవగ వర్యు 
లార! యొనరింపకుండక యచట కే(గ 
గడవ నస(గిన కాలము తడయకుండ( 


బ్రాణములకు వాటిలు ముప్పు వార కకట 


అత డనుగ్రహించుట యంద యరయ కాదు 
కోప మందు నత్యధికు(డు కూడ నతని 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


యాజ్ఞ పాటింపకుండ(గ బ్రాజ్ఞులార! 
మరణము మనకు లభియించు హరులు! వినుడు 


ఆ.వె. ఇట్ల తప్పక యగు నీకార్యము దలంప 
నన్యవిధము కాదు మాన్య వర్య! 
దీని బరిగణించి ధృతిని నాలోచింప 
నర్భ మగును నీకు నంచితముగ 19. 


తే.గీ. అంత బ్రత్యుత్తర మొసగె నంగదునకు 
జాంబవంతు(డు వానరరభు(డు కార్య 
మించుకయు నశియింపదు మేటి కార్య 
వీరు బ్రేరేపు వాడను వీర! కనుమ 20. 


కం. అంత బ్రసిద్ధుని నా హను 
మంతుని హరి పుంగవుని సమంచిత విధి నే 
కాంతుని నెక్కాడెను ధీ 
మంతు(డు బుక్షప్రవరు(డు మారుతి సుఘఖిునిన్‌ 21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నఅువది 


యేనవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 66. 


జాంబవంతు(డు హనుమంతుని జన్మ విశేషములను సామర్థ్యమును వర్ణించి యతని 


నుత్తేజపజిచుట. 


కం. లక్ష లనేకముల దళము 
వీక్షించి విషణ్ణము నటః బేరిమి మీబన్‌ 1. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


బుక్షపతి జాంబవంతు(డు 


దక్షుడు హనుమంతు తోడ( దగ ననేె నిట్లున్‌ 


మౌన మూని యొంటరిగను వాన రాలి 
వీరవర్య! సకల శాస్త్రవిద వరేణ్య! 

నిలిచి యిచ్చట యక్కట కలయకుండ 
నేల హనుమ! పలుక కుంటి వించుకేని 


హరి విభునకు సుగ్రీవున కరయ సము(డ 
వీవు రామ లక్ష్మణులకు నీవు బలిమి: 
దేజ మందు సమానుఃడ వీ జగమున 
నెంచ హనుమంత! సంశయ మింత లేదు 


తనయు డరిష్టనేమి కతి దార్జ్యు(ఃడు పక్షుల నుత్తముండునై 
తనరును వైనతేయు+ డిల(దా గరుడుం డన సంతతమ్ము ఖ్యా 
తి నడరు(గంటి నే నతని దీవ్ర రయున్‌ భుజగాలి నబ్దినిం 


గొని చను చుండ బల్మటు సుఘోరముగాను మహా యశస్వినిన్‌ 


ఆతని టెక్క లందు'గల యట్టి బలం బది నీ భుజమ్ములం 
దాతత రీతి? గన్పడు మహాత్మ! పరాక్రమ మందు నెంచ నీ 
వాతని కన్న వేగమున నైనను దక్కువ కాదు ధాత్రిలో 
భూతము లందు శ్రేష్టుడవు బుద్ధి బలమ్ములః దేజ మందునున్‌ 


యెటు+గ వేల నీదు బలమ్ము నింక వినుము 
యచ్చరల మిన్న కేశరి హరికి నాలు 
పుంజకస్ట్థల గుణవతి యంజ నాఖ్య 
ముజ్జగముల రూపవతియు¢ బుట్టె ధరను 


శాపవశమున నిల నా పడతి జనించె 
వానరి యయి మించి తాను గామ 
రూపిణి యయి కుంజరునకు మహాత్మున 


కాత్మజ యయి వాన రాధిపునకు 


తే.గీ. 


తే.గీ. 


కం. 


మానుష రూప మూని వర మానిని సుందరి యౌవనాంగియున్‌ 
మానుగ నొక్కనా(డు తగు మాలలు భూషలు పట్టు బట్టలే 
మేను నలంకరింప కరి మేఘము భంగి జెలంగి పర్వత 
స్థానపు టర్ర భాగమున దద్దయు+ వ్రీతిని సంచరింపణగా 


అవ్విశాలాక్షి వస్త్రము నివ్వటిల్ల 
పీత రక్త వర్ణమ్ములః బెద్ద గాలి 
ఇ (x) wm 
రివ్వున హరించె నక్కట యవ్వధూటి 
పర్వ తాగ్రమున నిలువ బరవశమున 


కాంచెను వాయు వూరువుల+ గాంతవి వృత్త సుసంహితమ్ములన్‌ 
మించ బయోదరమ్ములను మేలి ముఖమ్ము నితంబ యుగ్మ మా 
యించుక యైన మధ్యమును నెల్ల శుభాంగములన్‌ యశస్వినిం 
బంచన('గామ మోహమున వారక కూలెను జూచి నంతటన్‌ 


దీర్ణ భుజముల నాతడు తీవ్ర మన్మ 
థార్తు+ డయి కౌగిలించె దా నబల నాయ 
నిందితను సంభ్రమమ్మున సందియమ్ము 
నూన కక్కట యొక్కింత యేని మదిని 


అంతట బభ్రాంత చిత్త యయి యంజన పల్ళెను నన్ను నెంచ నే 
నింతిగ నుండ నొక్కరికి నెవ్వరు నాశము సేయ నెంచిరో 
యంతయు నాలకించి యన నంజన సువ్రత హింస నీయ నే 
సుంతయు నీకు నీ భయము+ జొప్పడ నీ కనె వాయు వామెతో 


విను నిను గాశగలించికొని పేర్మి యశస్విని! మానసమ్మునం 

జన సుతు డుద్భవించు ఘన సత్వ పరాక్రము( డెన్న బుద్ధినిన్‌ 
ఘను డగు నాకు దులు డగు గాంచగ లంఘన మందు వేగమం 
దును మటేీ తేజ మందు నిల దొయ్యలి వీడుమ భీతి నెమ్మదిన్‌ 


ముద మందినీ జనని విని 
సదమల వచనమ్ము లంత జక్కగ నిన్నున్‌ 
సుదతి గుహలోన గనెను ని 


10. 


11. 


12. 


13. 


14. 


కం. 


కం. 


చం. 


తే.గీ. 


ఆ,వె. 


తే.గీ. 


డుద భుజముల వా(డ! ఘను బటుతర కపివరున్‌ 


ఉదయించు సూర్యు గాంచి యె 

డద నక్కాననమునం దడరుచు ఫలం బం 
చు'దలదచి బాలు(డవు గ్రహిం 

పదాని దివి కెగిరి తీవు పన్నుగ నంతన్‌ 


చని మూడు శతమ్ముల యో 

జనమ్ములు మహాకపి! దివస ధవుని తేజ 
మ్మున(ద్రోయః బడిన నించు క 

యిన దిగులును గాంచ నేర వీ వబ్రముగన్‌ 


రయమున నంతరిక్షమున రాలుచు నుండ గపీంద్ర! క్షిప్ర మ 
స్టు యధిక రోష మానసు(' డమోఘపు వజ్రము వేయ వాసవుం 
డెయెడమ దౌడ విర్గె నొక యింత నగాగ్రము పైన నుండగా 
నయముగ నట్టి కారణమునన్‌ హనుమంతుఃడ వైతి కీర్తినిన్‌ 


పడగ నిన్నట్లరసి గంధవాహు( డలిగి 
కడు బ్రభంజనుం డీ ముజ్జగముల వీవ 
ల్లండయ్యె నంత నమరు లెల్ల నార్తు 


గ 


న 
లైరి యూజబడించిరి క్రుద్దు మారుతమును 


పవను( డూజడిల్ల వరము లొసంగెను 
వచ్చి బ్రహ్మ నీకు బవన తనయ! 
శస్త్ర రాజి వలన( జావు లేకుండ(గ 
సత్య విక్రమ! విను సమర మందు 


అశని విఘాత మందియును నంజన పట్టి! యరోగ ముండణగా 
భృశము సెలంగి వాసవు(డు పేర్మి నసంగె సహస్ర నేత్రు(డే 
యశము వహింప( గోరు సమయమ్ముననే మరణమ్ము కల్లు న 
ట్లు శుభ వరమ్ము వానర వరుండ! యయాచిత మంత నింపుగా 


కేసరికి నందనుండవు క్షీత్రజు(డవు 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


భీమ విక్రము(డవు నీవు వీర వర్య! 
వాయువున కౌరసుండ వమేయ తేజ 
ము ప్లవనమ్ముల నతని సము(డవు సుమ్ము 


మము గతాసువులను గావ మారుతాత్మ 
జ! యిపు డర్హు(ఃడ వీవు దాక్ష్యమున విక్ర 
మమున సంపన్ను(డ వపర మహిత వాన 
రేశ్వరు(డ వాంజనేయ! నీ విపుడు మాకు 


చేసితి నే( బ్రదక్షిణము చెన్నుగ భూమికి నేడు మూళ్లునౌ 
వాసికి నెక్కి మారులు నపార రయమ్మున నా త్రివిక్రముం 
డేసరి యాక్రమించు తటీ నింపుగ నౌషధ రాశి దేవతా 

శాసన మంది కొంటిమి యొసంగ సుధన్‌ బలమెల్ల జేకుటిన్‌ 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ముదిమి యావహించెను దటి(గెను బరాక్ర 
మమ్ము నాకు నిపుడు మాకు( గాంచ 
నీవ సద్గుణ వర! నిధివి యనిల సుత! 
యుద్యమింపుమ పఫ్లవ గోత్తమ యి(క 


చూడం గోరును వాహిని శూర వర్య! 

నీదు వీర్యము దా(టుమ నీరధి వడి 

లెమ్ము వానర శార్దూల! యిమ్మహి( దవ 
గతి యఖిలములకును మిన్న గాదె యిన్న 


నెమ్మి కడ(గు మేల నీ వుపేక్షింతువు 
విక్రమింపు మయ్య వేగ వంతు 
డయిన విష్ణు భంగి నా త్రివిక్రము భంగి 
యెల్లరును విషణ్ణు లిచట గనుమ 


తన బల మెటిీంగి మారుతి 
తన నవ్విధి( బ్రోత్సహింప( దద్దయుః బ్రీతిన్‌ 
ఘను డయిన జాంబ వంతు(డు 


తన రూపము+ జూపె( బ్లవగ తతికి ఘనమ్మున్‌ 


24. 


25. 


26. 


27. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమునః గిష్కింధా కాండ మందు నటువది 


యాబవ సర్గము. 


కిష్కింధా కాండము 
సర్గము 67. 


జాంబవంతుని ప్రోత్సాహమున హనుమంతు( డుబ్బి వంద యోజనములు దా(ట నుద్యుక్తు(డై నిజ 
స్వరూపమును జూప వానరు లల్ల కోకమును నీడి సంతుష్టు లగుట, మారుతి యంత సముద్రము 
నుత్తరింప మహేంద్ర గిరిని. జేరుట. 


ఉ. దాట దోడంగి యోజన శతమ్ములు తద్దయు+ బెంచ గాత్రముం 
బాటవ మొప్ప శీఘ్రుముగ వానర సత్తము+ డట్లు వానరుల్‌ 
మేటి పరాక్రముం గపి నమేయ బలుం గని వీడి శోకమున్‌ 
మాటలు పెక్కు పల్కుచును మంచిగ గెంతుచు( దుష్టు లై రటన్‌ 1. 


కం. ముద మంది కనిరి విస్మిత 
హృదయులునై వానర వరు లెల్లరును సమ 
స్త దిశల నారాయణుని ప 


గిదిని( ద్రివిక్రము( డన నెదిగిన మారుతినిన్‌ 2. 


తే.గీ. పొగడు చుండ నెల్లరు హర్షము సెలగంగ 
హనుమ వర్ణిల్లై నంత మహాబలుండు 
తో(క జాడించె మురియుచు+ దోరముగను 
వీర్యవంతు( డయ్యె భృశము కార్య మెంచి 3. 


ఆ.వె. వానర ప్రవరులచే నుతింప బడ(గం 
దేజ మెల్ల నిండ దేహ మందు 
మారుతాత్మజుని మహా రూప మత్యంత 4. 


కం. 


కం. 


చం. 


తే.గీ. 


ముత్తమముగ నెగడె నత్తి గన 


గిరి గుహ లోన మృగేంద్ర మ 

డరుచు విజృంభించు రీతి నత్యంతముగా 
మరు దాత్మజు(డు విజృంభిం 

చి రేగె విక్రమమున హరి శేఖరు( డచటన్‌ 


ఉదరిన ధీమంతు హనుమ 
వదనము మంగలము భంగి బావకు భంగిన్‌ 
వదలగ( బొగ యెల్ల వెలి(గె 
సదమలమై భృశము గాంచ సమ్మద మడరన్‌ 


ప్లవగుల మధ్య నుండి వడిం బన్నుగ లేచి ప్రహృష్ట రోము(డై 

ప్లవగ వరేణ్యు( డా హనుమ వానర వృద్ధులకున్‌ నమస్కరిం 

చి వినతి బల్కు లివ్విధి వచించె హుతాశను స్నేహితుండు వా 
యువు బలు( డప్రమేయు(డు మహోగ్రత( గూల్చును బర్వతాగ్రముల్‌ 


గగన సంచరుం డతుల శీఘ్ర గమనుండు 
వేగవంతు:డు వానికి బ్రియపు టౌర 

స సుతు(డను వాయువున కేను సముఃడ నెగుర 
నాతనికి మహాత్మున కెంచ నంచితముగ 


అంబర మంటు నట్టి దగు నాయత మేరు గిరీంద్ర మంత నా 

డంబర మొప్ప జుట్టు నెడయాడ?గ నేర్తును వేయి మార్లు నే 
నంబుధి బాహు వేగమున నప్పుల కీయ(గ( గంపనమ్ము వే 
గంబున ముంచు లోకముల గ్రక్కున శైల నదీ హ్రదమ్ములన్‌ 


నా తొడ లింక( బిక్కల యనల్ప జవమ్మున నుత్తితంబునౌ 
యాతత మూరి తాఖిల మహాంబుకిరాత యుతమ్ము సంద్రమే 
ప్రీతి నభశ్చరుండగు సరీసృప భోజను వైనతేయునిన్‌ 

వీత భయమ్ము చుట్టం గల వేయికి మించిన మార్లు నెంచ(గన్‌ 


మండెడు రశ్మి మాలి చన మానుగ( దా నుదయించి ప్రొద్దునన్‌ 


10. 


11. 


కం. 


చం. 


కం. 


తే.గీ. 


మెండుగ నస్తమించుటకు మీటిక మున్న స్పృశింపకే ధరం 
గండ బలమ్ము నూని చని గ్రమ్మటి నింపుగ నుత్సహింతు నే 
నొండు తలంపు లేక ప్లవ గోత్తము లార! మహా రయమ్మునన్‌ 


అనయం బేను నతిక్రమింప(గల నా యాకాశ సంచారులన్‌ 
వనధిన్‌ క్షోభిల( జేయ శక్తుఃడను విశ్వమ్మున్‌ విదారింతు నె 

ల్ల నగాలిం బొడి చేయ( జాలుదు సముద్రమ్మున్‌ గ్రహింపంగ నే 
దనరం జాలుదు నూరు వేగమున నుత్సాహమ్మునన్‌ దాటుచున్‌ 


వివిధమ్ములు సుమముల తో 

డ వృక్షములు లతలు నే నడరుచు నెగిరి నం 
త వడి విను వీధిని దరలు 

నవి యెల్లను నా వెనుక మహా వేగమునన్‌ 


చన విను వీధి నే నడరి చాగును స్వాతి పథంపు రీతినిన్‌ 
ఘనముగ నాదు మార్గము సుఖమ్ముగం బై కెగురంగ నింక డి 
గ్గనభము నుండి భూత తతి గాంచు సమస్తము నన్ను నత్తటిన్‌ 
విను(డు ప్లవంగ పుంగవులు వీర వరేణ్యులు సంతసమ్మునన్‌ 


చూతురు మేరు నికాశుని 

నాతతముగ నావరించి యంబర మొల్లం 
బ్రీతి గ్రసించు విధమ్ముగ 

వచే తరల(గ నన్నెలమి¢ గపి వృషభు లారా! 


చీల్లు నే మహా మేఘ రాశిని జెలంగి 
యాయ తాద్రుల( గంపింప( జేయు వా(డ 
సాగరం బెల్ల నెండింతు శక్తి మీటి 

నిజము లంఘించు నప్పుడు నెమ్మి నుండి 


అనిలుని వైనతేయుని మహా బల మెయ్యది యున్నదో య దె 

ల్ల నడరు నాకు భూతముల లంఘన మందు దలంప నన్ను దా 
ట నరుని గాంచ నేను గరుడండు ఖగేంద్రు(డు నింక వాయువున్‌ 
ఘనుడు జవమ్మునన్‌ విడువగం దగ వారిని నన్యు నెవ్వనిన్‌ 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


కం. 


ఘనమున లేచు తటిద్భం 

గిని నక నిమిషమ్ము నందు(గెరలుచు నా నిం 
గి నిరాధారమ్మున ని 

ల్లును శీఘుగతి నెదల వలదు విశంక లి(కన్‌ 


లోకముల నాక్రమించిన లోక నాథు 

నా త్రివిక్రముని పగిది నర్ణవమును 

దాటు నప్పు డుందును నేను బాటవంబు 
మీటి( గపివర్యు లార! యమేయముగను 


ధీద' జూచు చుంటి స్తిరముగ మన మందు 
గూడ నాతి సీత గోమలిని వి 
దేహ రాజ తనయ నో హరు లార! సం 


తోష మరయ వలయు దోరముగను 


మారుత సమాన వేగు(డ 

ధీర గరుత్మంతునకును దీటగు వాడన్‌ 

వారక పదివే లయినను 

దూరము యోజనము లడరి దూశెడు వా(డన్‌ 


వజ్ర మున్న యట్టి వాసవుని మటి స్వ 
యంభువుండు నయిన యట్టి బ్రహ్మ 
చేతి నుండి తెత్తు శీఘ్రమ సుధ నెంతు 
లంకను బెకలించి రాం గల నని 


అమి తౌజసు నా గర్జిం 

చు మారుతిని వానరు వరు( జూచి పరమ హ 
రము నంది విస్మయమున( గ 

పి ముఖ్యు లెల్లరు నిలిచిరి వీక్షించు చటన్‌ 


వినియా పలుకులు కపి శో 
క నాశనములను బలికెను గపి ముఖ్యుండున్‌ 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


ఘను డయిన జాంబవంతు(డు 


మనం బలర మిక్కుటముగ మాటల నిట్ల్టున్‌ 


వీర వరేణ్య! కేసరి కపిప్రవరాత్మజ! యాంజనేయ! యో 
మారుతి! జ్ఞాతి శోకము సమస్తము వేగ నశించె హన్మ! యో 
ధీర త్వదీయ వాక్కులను దిట్టతనమ్మున( జేరి నిం గపుల్‌ 
మూరుదు రెల్ల( గార్య ఫలముం గొన నిత్తురు మంగళమ్ములన్‌ 


మునుల కపి వృద్ధుల గురుప్రముఖుల దయ సె 
లగ మహార్ణవ మింపుగ రయము మీటి 
నుత్తరింపుమ తగ బాద మొకటి పైన 

నిలిచి యుందు మెల్లర మెంచి నీదు రాక 


ఈ వనౌకసుల యసువు లెల్లనీ ప 

యిన నిలిచి యున్న వని పల్క నెలమి హనుమ 
వారితో ననె నీ భూమి ఘోర మైన 

నాదు వేగము భరియింప లేదు గాన 


శిలలను గూడి గొప్పవగు శృంగము లున్న మహేంద్ర పర్వతం 
బలరు స్థిరమ్ముగా( దరు లతావళి ధాతు స నిర్ణరమ్ములన్‌ 


బలయుత శృంగ రాజముల( బన్నుగ వేగము పెంచి యేగుదుం 


గలగ(క సైచు నే నెగురంగాళుల పీడన మామడల్‌ కడున్‌ 


మారుతప్రఖ్యు( డా హరి మారుతాత్మ 

జుం డరి దమనుం డెక్కెను గొండనామ 
హేంద్రమును లతా శాద్వల వృక్ష నిత్య 
ఫల కుసుమ మృగ సేవిత విలసితమును 


సతతము వ్యాఘ్ర సింహ మృగ సంచరితమ్ము మదేభ బృంద సే 
వితము విహంగ సంచయ విభిన్న నినాద విరాజితమ్ము సం 
తత సలి లోగ్ర పీడితము తద్దయు నున్నత శృంగ వంతమున్‌ 
వితత మహేంద్ర శైలమున వేగ చరించెను వాస వాభు(డై 


25. 


26. 


27. 


28. 


29; 


30. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


పాద యుగమున బీడింప వాయు తనయు+ 
డమ్మహాత్ము(డు కన్సట్టి నద్రి వరము 
సింహ తాడిత మత్తేభ శేిఖరమ్ము 

పగిది సలిలమ్ము వడి స్రవింపంగ( జేసె 


చెల్లచెదరె నెల్లెడలను శిలలు భృశము 
తల్లడిల్ల్‌ మృగములు మాతంగములును 
దరువు లెల్లను గంపించె( ద్రాగి నట్టి 
మత్తు నందు గంధర్వులు మరలి రంత 


ఎగిరె( బక్షు లెల్ల నెల్ల విద్యాధరు 

లద్రి సానువులు భయమున వీడి 
రహులు దా భీతి నదరె కొండ కొన ల 
వ్విధ మగపడె నపుడు వింత నగము 


అర వెడలిన బుస్సు మనెడు 
నురగమ్ముల తోడ శైల ముండెను గాంచన్‌ 
గురుతర పతాకములతో 

విరివిగ భాసిల్లు పగిది వింతగ నంతన్‌ 


మునులు భయభ్రాంతులునై 

ఘన శైలమ్మును ద్యజింప( గాంతారమునం 
గనబడె నా శైలము నిజ 

జనవ్రజము లేని బాటసారి నిభముగన్‌ 


ప్లవగప్రవీరుఃడు పర జ 

న వినాశకు( డతి జవు(డు మనస్వి మహాత్ముం 
డవిరల మాత్మ వహించి ధృ 

తి వెడలి యెద గదిసె లంక స్థిరమతి యెలమిన్‌ 


ఇన వంశార్లవ పూర్ణచంద్ర నిభ! మత్తేభేంద్ర సంచార! మో 
హన నీలద్యుతి భాసి తావయువ! సత్యద్యోత దుర్విక్రమా 


వన కార్యైక సునిశ్చయాత్మక! లసద్బాణాసన స్కంధ! సా 


31. 


32. 


త్రి3ః 


34. 


35. 


36. 


37. 


Ww -« 9౨ - w - 
వనిసంజాత సలక్ష్మణ న్దికే సుదుర్వైరిఘ్న రామప్రభూ! 


నారాయణ నీలి మేఘశ్యామ! రామ! 
వృత్తము. వాలి జీవధ్వంస భీమ! 
లాలితోత్సంగస్థ పీత! 
R2౨ 
పాలితబ్రహ్మాండ! నాథ! 38. 


మాలిని. గుణ నిచయ విరాజీ! ఘోర రక్షోగణఘ్నా! 
ప్రణుత నిజ యశస్తృప్తా!దయా వారి రాశీ! 
రణ కుశల విహారీ! రాఘవాంభోధి చంద్రా! 
పణి రిపు వర మిత్రా! పార్థివేంద్రప్రవీరా! 39. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున( గిష్కింధా కాండ మందు నటువది 


యేడవ సర్గము. 


శ్రీమదాంధ్ర రామాయణము నందు+ గిష్కింధా కాండము సమాప్తము. 


